


రాయపొలు 
రచనల పరిశీలన - తత్త వివెచన 


(సిద్ధాంతవ్యానము) 


మైల లావణ్య సరస్వతి 
M.A; Ph.D. 





ఆంధ్ర సారస్వత పరిషత్‌ 


తిలక్‌ రోడ్‌, హైదరాబాదు _ 500 001. 








ప. 














(01 
స్తే 
ఖ్‌ 


| పత్తా నే పడా హు? కన నల నా 








రాయపోలు 
రచనల పరిశీలన - త్రత్త ఏవివచన 


(సిద్ధా ంతవ్యాసము) 
ఎం. లావణ్య సరస్వతి 


M.A; Ph.D. 
లెక్చరర్‌, "హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం 





ఆ౦(ధ సారస్వత పరిషత్‌ k= 


తిలక్‌ రోడ్‌, హైదరాబాదు _ 500 001. 








RAYAPROLU RACHANALA PARISEELANA - 


THATHVA VIVECHANA (‘A Critical study of Rayaprolu’s 
works and his Philosophical outlook’) A Doctoral Thesis 
by M. LAVANYA SARASWATHI. 


(ప్రథమ ముద్రణ : Fb 1988 *. 


౭ 
(ప్రతులు : 1000 


మూల్యం : రూ, 60.00 


ప్రతులకు : 
ఆంధ సారస్వత పరిషత్తు 
తిలక్‌ రోడ్‌, హైదరాబాదు-500 001. 


ముద్రణ : 
పడ్య్మావకి ఆర్ట్‌ (పింటర్స్‌ 


హెద్రర్‌ గూడ, హెదరాబాదు-500 029. bh ల 
న్‌ా — క “శన 


తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయముతో ము|దించబడినది. 





కరాచి whens Ov A We 
EF se ప 


త 


Ig ళ్‌ రై (FER జ 





౫0 వు గారు, 


జ 
> 


శి 
mw 


bs 


లు సుబ్బారావుగారి 





సి 

ఈ 

మాక, 
రం. 


ఆచార్య రాయ 


ఎరిగిన 


వ సభలో ఆచార్య కొత్తపల్లి 


~ 
భ్‌ 


రస్వతి గారు. 


స 


ణ్య 


హ్‌ 


రాఖి 


© 


దా॥ ఎం, 


rr 


+ 





ముందుమాట 


'భాషాభిమానం, భాషాభినివేశం చెట్టపట్టాలు పట్టుకుని నడువగలిగినప్పుడే 


సాహిత్యవికాసం సాధ్యమవుత్మంది. సాహిత్య|పయోజనం నెర వేరుతుంది. కేవలాభి 
మానం సంకుచిత ధోర ణులకూ, అజ్ఞానానికీ దారితీస్తుంది. 


కడచిన నలువదియైదేండ్డుగా ఆంధ్ర సారస్వత పరిషత్తు భాషా (ప్రచారానికే 
గాక పాండితీ విలసనానికీ, (ప్రాచీనాంధ్ర సాహిత్య ప్రసరణానికీ, బాల సాహితికీ, 
జానపద వాజ్మయ పరిచయానికీ ఇతోధికమైన అవకాశాలు కల్పించి తోడ్పడు 
తున్నది. 

ఇంతవరకు పరిషత్తు [ప్రచురించిన పండిత సారస్వతం, |ప్రామాణికమై, 
పరిశోధకులకు పాధేయమై, విద్యార్థులకు కరదీపికై _ భాషాభిమానులందరి 
మన్ననలను అందుకొనగలిగినది. 

విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనకు సంబంధించిన అంశాలను 
కూడా (పదురించాలని పరిషత్తు భావించింది. ' 

డా॥ శ్రీమతి లావణ్య సరస్వతి గారు హైదరాబాదు కేంద్ర విశ్వ 
విద్యాలయంలో “రాయ్మపోలు రచనల పరిశీంన-త త్త్యవివేచన” అన్ని అంశాన్ని 
గూర్చి పరిశోధన చేసి పిహెచ్‌. డి. పట్టాను సంపాదించినారు. ఆమె సిద్ధాంత 
వ్యాసాన్ని పరిషత్తు [ప్రచురిస్తున్న ది. 

“కాలధర్మానుగతమై జగత్రవృ_తి 

| మాలునపుడు వాజ్మయము మాలు నిజము” 
అన్న యుగోచిత్నాగగామి, నవయుగ వై తాళికుడు రాయప్రోలు. అసహజాలంకా 
రాల ఉచ్చుల్లో చిక్కువడి, పాండితీ పకర్ష మాత్రమే కవిత్వమన్న మాయలోబడి, 
ఛందోబంధమే | ప్రబంధమన్న |భాంతిలోబడి, అతివేలళ్ళంగార వర్ణనమే కావ్య 
పరమావధి అన్న లౌల్యానికి ఊడిగంచేస్తూ అ స్తిత్వాన్నే కోల్పోయిన తెలుగు 
కవితను సులలితపదాలతో [శుతిపేయములై న ఛందస్సులతో, సమకాలికమైన, 
సహజమైన ఇతివృత్తాలతో ఆమలిన శృంగార స్పర్శతో, సంఘసంస్కరణ, 


iv 


దేశభక్తి సందేశాలతో ధ్యనిమంతంచేసి, అలనాటి వ్యాసాది ఆర్షకవుల తత్త్వ 
చింతనతో స్పృశించి పథ నిర్దేశకుడైన రాయ్మపోలు ధన్యజీవి, 


, రాయ్యప్రోలు రచనలన్నింటిని పలుకోణాలతో పరిశీలించి ఆయన సాహిత్య 
తత్త్వాన్నీ , విశిష్ట వ్య క్రిత్వాన్నీ, క పైదుట నిలిపినారు (శ్రీమతి లావణ్య సరస్వతి 
గారు. ఆయన 'రచనల్లోని క్షవిత్వత క్ర్వాన్నీ, భగవ_తత్త్వాన్ని, ఉ క్తి వెచి తినీ, 
తెలుగుదనాన్నీ , సాంఘిక 'దృక ఎళాన్నీ, త్రీ రూపాన్నీ, ఆమలినళ్ళంగార 

తత్తాన్నీ సోదాహరణంగా నిరూపించగలిగినారు, విశేషించి అమలిన శృంగార 

తత్త్వాన్ని అనుశీలించి ఆవిష్కరించిన తీరుహృద్యం. తర్కక్షమం. 

(శ్రీమతి లావణ్య సరస్వతిగారి సిద్ధాంత వ్యాసర చనలోని భాషా సారళ్యం 
రాయ్మప్రోలు రచనాసారాళ్యాన్ని గుర్తుకు తెస్తున్నది. 

రాయ్మప్రోలు కవితాముూ? ర్తికి సువర్ణనీరాజనం ఈ సిద్ధాంత (గంథం. ఈ 
నీరాజనపు వెలుగుల్లో ఆయన కవితా (ప్రతిభను సందర్శించవచ్చు. 

ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన ఈ [గ్రంథం వెలువడుతున్న ందుకు 
మాకెంతో సంతోషంగా ఉన్నది. మా (పచురణగా ఈ (గంథాన్ని వెలువరించా 
లని (శ్రీమతి లావణ్య సరస్వతిగారు అభ్యర్థించినారు. అందుకు పరిషత్తు ఆంగీక 
రించి (పచురణను చేపట్టింది. ఆంధ సారస్వత పరిషత్తు పజాన ఆమెకు 
క్ర ఎ్రతజ్ఞతలు (క టించుకుంటున్నాను. 


| తేదీ. 27-2-88 
ఇరివెంటి కృష్ణమూ రి 


— 





fa 
> 


‘Nw eas tegen ‘oe (em@) nee ‘muta mg Seam “రాల 
dts mle gp ‘queege కన్‌ 5 ¢%@ ‘qu Reonlgeg GF 5 


$e 


—_ 


Samm ag sre Tt cueoaag Fs fnamn sues రాలి gg6T Tie 








ఈ కృషి వెనుక. 


ఎందరో వహానుభావులు 


నన్ను కుమార్తెగా ఆదరించి, వారి -వార్ధక్యాన్ని లెక్కచేయక గంటల 
తరబడి నాకు విషయ వివరణీ చేసిన ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారికి, 
ఆప్యాయతాను రాగాలను పంచిన శ్రీమతి వరలక్ష్మమ్మ గారికి (పత్యేకంగా కృతజ్ఞ 
తలు తెలుపుకుంటున్నాను. ఈ అక్షర రూపంగా వారికి పాదాభివందనాలర్చిస్తు 
న్నాను. వారిద్దరి ఆదరాభిమానాలను, ఆశీర్వాదాలను (పత్యక్షంగా పొందగలగడం 
నా అదృష్టం. ఈనాడు వారిద్దరు లేరు. అయినా నా మనసునిండా నిండిన వారి 
స్మృతి పుష్పాలు పరిమళాలు వదజల్లుతునే ఉన్నాయి. 

తన వృద్ధావ్యంలో కూడా నా సందేహాలసు (శద్ధతో తీర్చిన మా నాన్న 
గారు. కీ, శే. గోపరాజు వై కుంఠరావుగారికి- 


నాకు ఈ పరిశోధనకు అవకాళాన్నిచ్చిన అప్పటి తెలుగు శాఖాధ్యక్షులు, నా 
పరిశోధనా పర్యవేక్షకులు ఆచార్య కొత్తపల్లి వీరభ(దరావుగారు (ప్రాత స్మర 
ణీయులు. ఈ వ్యాసంలోని మెరుపువంటి (పతి భావం వెనుక వారి భావస్పర్శ 
అదృశ్యంగా ఉంది. తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి నాకెన్నో సలహాల 
నిచ్చి, నా సందేహాలను తీర్చి, నాతో సహకరించిన (పేమమూర్తులయిన మా 
గురువర్యులు ఆచార్య కొత్తపల్లి వీరభ|ద్రరావుగారికి- 


ఏవేళలో నేను వెళ్ళినా నాతో సహకరించి (ప్రోత్సహించిన శ్రీమతి 
కొత్తపల్లి. లలితగారికి- 


న. 


సమావేశానికి ఆవకాశాన్నిచ్చి “పళ్నావళికి ఓపికతో సమాధానాలిచ్చిన 
పెద్దలకు, వృద్ధులకు . 


ఆనాడు నా పరిశోధనా కాలంలో చిన్న చిన్న (పళ్నలతో సునిశితమైన ఆ న 


చర్చలతో తమ. అపూర్వ మేధాసంపత్తితో, విమర్శనా దృష్టితో నా భావాలు 
స్పష్టపడేందుకు సహకరించినవారు ఆచార్య జి. వి. స్ముబహ్మణ్యంగారు. ఈనాడు 





vi 


బహువిధ సాహితీ వ్యాపకాల మధ్య అంతులేని పనుల వత్తిడిలో ఉండికూడా నేను 
అడిగిన వెంటనే తమ అమూల్యమైన అభ్మిపాయాన్ని అందించడం నాపై వారి 
కున్న అవ్యాజమైన ఆదరాభిమానాలకు నిదర్శనం. నా (గంథానికే వన్నె తెచ్చే 
“తత్త చింకామణీ' (ప్రదానం చేసిన ఆచార్య జి. వి. సుబహ్మణ్యంగారికి- 

"ఈ సిద్ధాంత (గ్రంథానికి పరీక్షకులై న ఆచార్య సి, నారాయణరెడ్డి, 
ఆచార్య గంధం ఆప్పారావు గార్హకు-- 

ఖై 

నా విద్యావ్యాసంగానికి చేయూతనిచ్చి నన్ను అనుక్షణం (ప్రోత్సహించి, 
నాతో సంపూర్ణంగా సహకరించి, నేను పరిశోధనా ఫలాన్ని పొందడానికి కృషి 
చేసిన వారు మావారు శ్రీ. ఎమ్‌. హనుమంతరావుగారు. అత్యంత (శద్ధాసక్తులతో 
ఈ వ్యాసానికి మేలు (పతిని వాసి ఇచ్చి, ఈ నా కృషిలోని సాధక బాధకాలను 
తానూ భరించిన మా వారికి 

నావల్ల కలిగిన ఇబ్బందులను లెక్కచేయక నాకు సహకరించిన మా చిరం 
జీవులు అనిల్‌, అరుణ్‌, అజేయలకు-- 

ఈ (గ ంథం వెలువడటానికి కార ణభూతులు, (పచురణకు ప్రోత్సహించిన 
వారు ఆయిన శ్రీ దేవులపల్లి రామానుజరావు గారికి- 

ఆర్థిక సహకారాన్ని అందించిన తెలుగు విశ విద్యాలయం అధికారులకు-- 

పచురణ భారాన్ని తమ పె వేసుకుని సహకరించిన _ ఆంధ సారస్వత 
పరిషత్‌ కార్యవర్గానికి విశేషించి “కార్యదర్శి డా॥ ఇరివెంటి కృష్ణమూ ర్తిగారికి- 

(ప్రచురణలో సహకరించిన శ్రీ హరికిషన్‌ రావు, శ్రీ తిరుమల రావు 
గార్హకు-- 
అతి తొందరలో శ్రద్ధతో ము[దించి ఇచ్చిన పద్మావతీ ఆర్ట్‌ (పింటర్స్‌ 
అధినేతలకు- “ 

(పచుర ణకు అనుమతించిన హైదరాబాదు విశ ఏవిద్యాలయాధికారులకు-- 


అందరికీ = 
నా కృతజ్ఞతా పూర్వక 
వందనాలు, gy 
a 
ఫ్మిబవరి 18, 1988 లావణ్య సరస్వతి 


లెక్చరర్‌, హైదరాబాదు విశ్వవిద్యాలయం 


అంకితం 





గాలికి రెపరెపలాడి 
కొడిగట్టి కొండెక్కి పోతున్న 
నా విజ్ఞాన జ్యోతికి 
జు ఇ 
తన అరచేతులను ఆపుగా ఉంచి 
సెగతగులుతున్నా వెనుదీయక నిలిచి 
ఈనాడు 
నిశ్చలంగా కేడోమయంగా వెలుగుతూ 
మరిన్ని చిరుదివ్వెలను 
వెలిగించగల సామర్థాన్ని కలిగించిన 
సహృదయుడు, స్నేహశీలి, నా జీవితభాగస్వామి 
శ్రీ మూల్చురు హనుమంతరావు గారికి 
ఈ విజాన కిరణాన్ని ఎ స్మ 
జ 
మాటలకందని మైత్రి ఛావనతో సమర్పిస్తున్నాను. 


| 








తత్త్వ చింతామణి 


ఆచార్య జి, వి, ను బహ్మణ్యం 
తెలుగు ళాథాధ్యక్షులు, ఖై 

“తెలుగు సాహితి” (తెలుగు శాఖ), 
హైదరాబాదు విశ విద్యాలయం, 
హైదరాబాదు. 


ఈ సిద్ధాంత వ్యాసంలో ముడు “మొదళ్ళు” మడిపడి. ఉండట 
ముచ్చటైన అంశం, ఆధునికాం[ధ సాహిత్యంలో తనదైన సాహిత్య దృక్పథాన్ని 
ఒక సాహిత్య సిద్ధాంతంగా రూపొందించి లక్ష్యలక్షణ సమన్వయం చేసినట్లు కావ్య 
రచన చేసిన మొదటి కవి రాయప్రోలు సుబ్బారావు. దక్షిణ భారతంలో మొదటి 
కేంద విశ్వవిద్యాలయంలో మొదటి ఆచార్యులై న డా॥ కొ త్రపల్లి వీర భదరావు 
గారు - పర్యవేక్షించిన మొదటి సిద్ధాంత వ్యాసం ఇది. _మ్రైదరాబాదు విశ్వ 
విద్యాలయంలో తెలుగు శాఖలో పిహెచ్‌. డి, పట్టాని సాధించిన వారిలో మొదటి 
వారు డా॥ లావణ్య సరస్వతిగారు. ఇలా కలిసిరావడం సామాన్యంగా అరుదు. 
అది చెప్పుకోదగ్గ మొదటి విశేషం. 


ఆధునిక +సొపాత్యాన్ని అనుశీలించడంలో ఈనాడు ముఖ్యంగా కనబడే 
దృక్పథాలు రెండు. సామాజిక దృక్పథంతో సాహిత్యాన్ని సమీక్షించే పద్ధతి, 
తాత్త్విక దృక్పథంతో సాహిత్యాన్ని అనుశీలించే పద్ధతి. వీటిలో రెండో మార్గానికి 
చెందిన సాహిత్య సమాలోచనకు ఈ సిద్ధాంత వ్యాసం ఉత్తమోదాహరణం. ఒక 
శైవ కవినో, ఒక వైష్ణవ కవినో లేదా ఒక మార్క్సిస్టు కవినో (గహించి అతని 
సాహిత్యాన్ని తా త్రిక భి త్తికతో అనుశీలించడం కొంతవరకు తేలికేమోగా! 
రాయప్రోలు వంటి సంశ్చిష్ట తాత్త్విక దర్శకుల యొక్క. దృక్పథాన్ని విశ్లేషించి 
సమన్వయించటం అంత తేలికైన పని కాదు. తేలికైన అంశాన్ని తీసుకుని 
తేలిగ్గా (వాయడం డా॥ లావణ్య సరస్వతిగారి తత్వానికి విరుద్ధం, ఆందువల్లనే 


= ఇళ 


pee 


viii 


ఈ పరిశ్రమతో కూడుకున్న పరిళోధనాంశాన్ని ఎన్నుకున్నారనుకుంటాను. 
చిత్తపర్ధి, పరిశోధన నిష్ట, త త్త్వచింతన, | పతిపాద్యాంళ వ్యగతకల పరిశోధకురాలు 
కావడంచేత డా॥ లావణ్య సరస్వతిగారు ఈ పరికోధనాంశాన్ని సామర్థ్యంతో 
నిర్వహ్మింపగ లిగారు, ల 


ఆ 
శ 


పరిశోధన పరిమాణాన్ని నిర్ణయించేది అభినవంగా సేకరించిన సామ్మగి, 
పరిశోధన (ప్రమాణాన్ని నిర్ణంటీంచేది + పరిశోధన విధానంలో వెలార్చే వివేకం. 
పరిశోధన (ప్రవృత్తిని వ్య క్తీకరించేది పరిశోధకుడు | రాలు సమస్యలకిచ్చే 
సమన్వయం. పరిశోధన స్వభావాన్ని వ్య క్రీకరించేవి ప్రామాణికమైన విశేషణ, 
సమన్వయాత్మకమైన దృక్పథం, ఇదంతా లక్షణ సూ _క్తమైతే ఈ సిద్ధాంత 
వ్యాసం లక్ష్యభూమిక శ 

కవి ప్రయోగించే అభినవోక్తి గాని, నవ్య (ప్రయోగం గాని .:అతనిలో 
జాలువారిన వివిధ వివేచనలకు, అన్వేషణలకు, అభివ్యక్తి (పయత్నాలకు అపూర్వ 
సృష్టి యత్నాలకు సంగమ తీర్థ ౦గా' ఉంటుంది. కవికి దర్శనం ప్రాతిపదిక, దాని 
కొక రూపాన్ని కల్పించేది ప్రయోగం, దానికొక చైతన్యాన్ని చ్చేది సిద్ధాంతం. 
దానినొక అనుభవంగా మార్చేది ఆ కావ్యంలో చిత్రించిన జీవితం. రాయప్రోలు 
వారిది మాధురీ దర్శనం. అమలిన శృంగారం వారి సిద్ధాంతం, ఆ సిద్ధాంతంలో 
ఆశించిన స్రీ యొక్క స ప్తవిధ ధాతువులకు ఉదాహర ణ 1 పాయాలుగా వెలువడినవే 
రాయ|పోలువారి కావ్యాలు. రాయ్మపోలువారి (పయోగాల్లోని చైతన్యం అమలిన 
శృంగార రస సిద్ధాంతం. ఆ చైతన్యం ఒక్కొక్క కావ్యంలో ఒక్కొక్క 
భంగిమతో (పవ ర్టీల్లి పఠికలకు ఆ సిద్ధాంతంలోని ఒక పార్శ్వాన్ని అనుభవానికి 
అందిస్తుంది. ఈ సిద్ధాంత రూపకల్పన వెనుకనున్న మాధురీ దర్శనంలో (పతి 
ఫలించిన తొ_త్సికాంశాలను వివేచించడం ఈ సిద్ధాంత (గ్రంథ (ప్రధాన తాత్పర్యం. 
విషయసూచికను స్థూలంగా చూస్తేనే ఈ పరిశోధన స్వభావం స్పష్టంగా తెలుస్తుంది. 
విశ్లేషణలో తెలియవచ్చే స్పష్టత పరిశోధకురాలి అవగాహనలోనున్న విస్పష్టతను 
వ్యక్తం చేస్తుంది. మొదటి రెండు అధ్యాయాలు రాయ్మప్రోలువారు (ప్రయోగ ర్యా 
చేసిన కాల్పనిక కవిత్వ యుగానికి పూర్వరంగంగా పని చేశాయి. భావ కవిత్వాన్ని 
గురించి (వాసిన మూడో అధ్యాయం ఆ యుగ ప్రయోగాల్లో రాయ్మపోలువారి 
స్థానాన్ని నిర్ణయించింది .ఇంతవరకు ఎవరైనా కొంత(పయత్నంచే స్తే (వాయవచ్చు. 


ix 


కాని రాయ పోలువారి కవిత్వత త్తం, రాయ|ప్రోలువారి త త్త్వచింతనం ఈ రెండిం 
టిని సమన్వయాత్మకంగా సమర్పించాలంటే ఇటు సామాజిక దృక్పథం, అటు 
సాహిత్య దృక్పథ మేకాకుండా _ప్రాచీనార్యాచీన త త్వసింద్ధాంతాల సమవగాహన 
ముఖ్యంగా తోడ్పడుతుంది. ఈ (గంథంలో దాజోపు తొమ్మిది అధ్యాయాలు ఈ 
రకమైన పరిశీలనకు వినియోగించ బడ్డాయి. అంటే నాలుగింట మూడు పాళ్ళలో 
రాయ్మప్రోలువారి కవిత్తాశ!క్తికి వెన్గుకనున్న తాత్త్విక దృష్టిని విస్తృతంగా వివే 
చించడం జరిగిందన్న మాట. 


ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు రాయ|ప్రోలు 
క తులను అవగాహనం చేసుకోవాలంటే ముఖ్యంగా నాలుగ్రై దంశాలను గురించిన 
తులనాత్మక వివేచనం అవసరం, అవి, ఒకటి శృంగార రసస్థాయి అయిన రతి, 
రెండు (పణయభావం, మూడు ఆమలిన శృంగార రసస్థాయి ఆయిన స్నేహం, 
నాలుగు మధురభక్తి రసస్థాయి ఆయిన భగవ్మదతి. తనూసంగ పర్యంతమై 
చింతనలో చిగురించి సువాసించేది శృంగార రసస్థాయి అయిన రతి, తనూ 
సంగాన్ని కాంకామా[త్రంగా. రమిస్తూ ఆసక్తిగా, ఆరాధనగా, ఆక్రందనగా, (పస 
రించే చిత్తస్పందన |ప్రణయభావం. తనూ సంగరహితమై స్నేహ సూత్రంగా 
సర్వ జీవ పేమభావంగా ప్రసరించే మానవజీవ (ప్రవృత్తి అమలిన శృంగార 
స్థాయి అయిన స్నేహం, తనూ స్పృహలేని జీవచై తన్య ప్రవాహం ఆధ్యాత్మి 
కానుభవం కోసం ఆర్తిగా అభివ్య క్తమై సాహిత్యాన్ని ఆశ్రయించి భగ వంతునివై పు 
(పసరిస్తే భక్తిరస స్థాయిఅయిన భగవ్మదతి అవుతుంది. ఈ అనుభవాలు జీవితం 
లోవే. ఇవి ఉమ్మడిగా అనుభవంలోకి వస్తాయి. విశ్హేషించుకుంటే ఒక్కొక్కటి 
ఒకొక్క (పవృ త్తిగా కనపడతాయి, (ప్రాచీన సాహిత్యంలో శృంగారం, భక్తి 
పోషింప బడ్డాయి. ఆధునిక సాహిత్యంలో (ప్రణయం, అమలిన శృంగారం వ్య క్తీక 
రింపబడ్డాయి. కాల్పనిక యుగ చైతన్యంలో _(పణయళాఖను పండించిన కవులు 
ఎందరో ఉన్నారు.కాని అమలిన శృంగార (ప్రవృత్తిని సాహిత్యంలో తన రచనల 
ద్వారా (ప్రసరించిన (ప్రత్యేకత రాయ|పోలు వారికే దక్కింది, రాయ పోరా. & 
దర్శనంలో |ప్రతిఫలించిన తాత్త్విక చింతనకు చింతామణి ఈ పరిశోధన (గంథం. 
తాత్త్విక భిత్తికతో ఒక కవి రచించిన కావ్యాలను అనుశీలించే పద్ధతికి ఒక 
(ప్రమాణిక మార్గాన్ని (పతిపాదిస్తున్న రచన ఈ పరిశోధన (గంథం. 


44 








ఆచార్య కొ త్తపల్లి వీరభ్యదరావుగారు పర్యవేక్షకులుగా ఉండటం, వారు 
మా తెలుగు సాహితి (పథమాధ్యక్షులు కావడం సంతోషింప దగిన విషయం, 
రాయ(ప్రోలువారి రచనలపై ఆసక్తికరమైన పరిశోధనను నిర్వహించిన 
డా॥ ఎం. లావణ్య సరస్వతిగారిని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. 
ఈ రచన భవిషత్తులో వారికి సాహిత్యరంగంలో ';మంచి గుర్తింపు ఇవ్వాలని ఇక 
ముందుకూడా పరిశోధన వ్యాసంగాన్ని పారు అభ్యుదయ పరంపరాభివృద్ధిగా కొన 
సాగించాలని ఆకాంక్షిస్తున్నాను. నిజానికీ గ్రంథానికి ముందు మాటలు, అభి ప్రాయాలు 
' అవసరంలేదు. ఇవి అభిమానానికి అక్షరమైన గుర్తులు. 


18-2-1988 జి. వి. నుబహ్మణ్యం 


ముందో యాన పీ 


ఈ సిద్ధాంత వ్యాసంలో రాయప్రోలు వారి కావ్య పరిశీలనతోపాటుగా వారి 
తాత్సిషక దర్శనాన్ని వివేచించే (ప్రయత్నం చేశాను. పరిశోధనా (ప్రణాళికలో 
ఆనువాద రచనలను చేర్భలేదు. కాని ఇంగ్లీషు మూలాన్ని అనుసరించిన “లలితి, 
“అనుమతి” కావ్యాలకు 'పణాళకాదిద్ధమైన వీరి రచనలలో (ప్రత్యేకస్థానం ఉండడం 
వల్ల వాటిని (గ్రహించాను. వారి తత్త్వ (పతిపాదన దృష్ట్యా రూప నవనీత నాట 
కానికి విశిష్ట స్థానం ఉంది. ఇదీకాక కావ్య పరిశీలన అన్నప్పుడు దృశ్య, [శవ్య 
కావ్యాలు రెండూ చేరే అవకాశం ఉంది కనుక రూప నవనీతాన్ని కూడా ఇతర 
కావ్యాలతో సమంగా పరిశీలించడం జరిగింది. 


సుబ్బారావుగారి కావ్యాలను పరిశీలించినపుడు కొత్తదనం, తెలుగుదనం 
(ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు, అందువల్ల “కావ్య పరిశీలన విభాగంలో ఆ 
రెండు లక్షణాలకు (ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 


ఉరక్తి వైచితా్యాన్సి గూర్చి చెప్పిన సందర్భంలో వ్యాస పఠనానికి అంత 
రాయం అన్న ఆనుమానం వల్ల విశిష్ట (ప్రయోగాల ఉదాహరణలను కొన్నింటిని 
మాత్రమే చూపాను. లెక్కకు మిక్కిలిగాఉన్న ఆ ప్రయోగాలను ఒకటవ ఆను 
బంధంలో చేర్చాను, ఈ విధంగా ఇది కావ్యపరిశీలనకు సంబంధించిన అనుబంధం 
కాగా రెండవ అనుబంధం వీరి తత్త్వ వివేచనకు సంబంధించింది. 


రాయప్రోలు వారి తత్త్వ చింతనను గూర్చి కొందరు పెద్దలను కలుసుకుని 
ప్రశ్నించడం జరిగింది. వారి రచనా విధానాన్నిగూర్చి చాలా సాహిత్య వ్యాసాలు 
వెలువడ్డాయి కనుక పరిచితులను (ప్రశ్నించేటప్పుడు ఎక్కువభాగం తాత్సిక విష 
యాలకు ప్రాధాన్యం ఇవ్వబడ్డది, విషయం సమ్మగంగా ఉండడం కోసం వివిధ 
రంగాల వారిని ముఖాముఖి కలిసి అభిప్రాయాలు సేకరించాను. వీరిలో 


హితంగా మెలగిన స్నేహితులు, సమీప బంధువులు, పరిచితులు, పండితులు? 


విమర్శకులు, తరువాత కాలపు కవులు, వీరి సాహిత్యంతో మాతమే పరిచయం 
ఉన్న వ్యక్తులు - ఇలా అన్ని రకాలవారిని ఈ పరిధిలో చేర్చడం జరిగింది. వీరి 


x 


xii 


అభ్మిపాయాలలో ఉపకరించిన భాగాలను ఉల్లేఖనాల రూపంలో వ్యాసంలో ఉప 
యోగించాను. వారి భావాల సారాంశాన్ని సంక్షిప్తంగా రెండవ అనుబంధంలో 
ఇచ్చాను. | 
* వ్యాస రచనలో వ్యావహారిక భాష ఉఊపయ్యోగించాను. ఒకసారి ఉల్లేఖించిన 
పద్యం, ల్టేక విషయం వాటి ప్రాధాన్యాన్ని బట్టి, పరిశీలించే దృష్టి వై విధ్యాన్నిబట్టి 
కొన్నిచోట్ల తిరిగి, తిరిగి ఉత్లేఖింపక తప్పలేదు. “తరువాత కవులపై రాయ్మపోలు 
వారి ప్రభావం” విస్తృతరగా చెప్ప"దగ్గ విషయం - అయితే పరిశోధనా పరిధిని 
దృష్టిలో పెట్టుకుని సందర్భానికి తగిన విధంగా దానిని చాలా కు పంగా ముగించ 
వలసివచ్చింది. 

అథస్ఫూచికలలో (గంథం లేక వ్యాసం పేట, (గ్రంథకర్త లేక వ్యాస 
రచయిత పేరు మా(తమే ఇవ్వబడ్డాయి. రచయితిల "పేర్లకు ముందు వెనుకల 
డి(గీలు, బిరుదులు, గౌరవ వాచక పదాలు చేర్చలేదు. 


సిద్ధాంత వ్యాసంలో ఉల్లేఖించిన ఆధునిక కవుల కావ్యాల పేర్లు మ్మాత్రమే 


“ఉపకరించిన (గంథాలి సూచికలో ఇవ్వడం జరిగింది. ఇతర కావ్యాల పేర్ద 


ఇవ్వలేదు. పరిశీలించిన సంస్కృత (గ్రంథాలు అవి (ప్రసిద్ధాలు కావడం వల్లా, 
అవి' ఎన్నో వ్యాఖ్యానాలతో చాలామార్లు అనేకులచే |పచురింసబడడంవల్లి, కేవలం 
[గ్రంథ నామం, (గ్రంథకర్త పేరు మాత్రమే సూచికలో ఇచ్చాను. 

దీనిలో పునఃపరిశీలనాయో గ్యాలై న విషయాలేమైనా నాదృష్టికి తెస్తే వాటిని 
మలి ముద్రణలో సవరించుకోగలనని సవినయంగా మనవి చేస్తున్నాను. 


ఎంత ఫ్టరిహరించాలని చూసినా, ఎంత శద్ధగా పరిశీలించినా తప్పొప్పుల 


పట్టిక తప్పలేదు. “అచ్చు తప్పులు ఆందగ త్తె శరీరం మీది పుట్టుమచ్చలు' అని 
సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 


దీనిలో లోపాలను సహృదయంతో |గ్రహించమని నా మనవి. 


స. 


హైదరాబాదు 
18-2-1988. లావణ్య సరస్వతి 





విషయ సంగహం: 


ణా 
2 


పూర్వ: రంగం 
7 
తెలుగు కవిత త త్త్వచింతన : 


; (పాచీనాంధ సాహిత్యంలో తత్త్వచింతన. 


(ప్రాచీనాం్యధకవిత్వంలో మతపరమైన తత్త్వచింతన ప్రతిబింబించిన 
విధానం = నన్నయ భారతాం!ధీకరణ, వై దికమత పునరుద్ధరణ = వీర 
శైవ తత్త్వం - లింగధారణ - షట్‌ స్థలజ్ఞానం = వీరశైవ సాహిత్యం - 
మతకల్లోలాలు - తిక్కన హరిహరనాథ త_త్త్యప్రతిపాదన - వైష్ణవ 
సాహిత్యం - రాయల యుగంలో వైష్ణవ సాహిత్యపోషణ అ తాళ్ళపాక 
కవుల సాహిత్యం- వేమన, పోతులూరి సాహిత్యాలలో తాత్త్విక దర్శనం- 
ముస్లిం (పభువుల' తెలుగు సాహిత్య ఫోనణ =, ఆంధ సాహిత్యంలో 
క్రై) స్తవమత తాత్త్విక దర్శనం - (ప్రాచీనాంధ్ర కవిత్వంలో వైదిక 
సంస్కృతీ సంప్రదాయాలు. | 


. ఆధునికాంథ సాహిత్యంలో -త_త్త్వచింతన : 


తెలుగులో వెలువడిన బౌద్ధ సాహిత్యం - ఆం[ధ్ర సాహిత్యం, ఇస్తాం 
తత్త్వం - తెలుగు సాహిత్యంలో నాస్తిక భావాలు = సర్వమానవ సమా 
నత్వం, ఆధునికుల దృష్టి - కుల, మత, వర్ణవ్యవస్థలు, ఆధునికుల 
దృక్పథం. ' 


ఆధునికాం[ధ కవుల తత్త్వ చింతన పై (ప్రభావాలు : 


. 19వ శ తాబ్దీలోని సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు : 
థి 
ఇంగ్లీషు విద్యావిధానం (ప్రవేశ పెట్టడం ఎ ఇంగ్లీషు ఉద్యోగులతో మౌ కొ 


హిత్యం ణు అవ్యవహిత పూర్వకాలంలో తెలుగు సాహిత్యం = సాంఘిక, 
రాజకీయ, మత పరిస్థితుల వల్ల కలిగిన మార్పులు. 


cet 


Xiv 


B. ఇంగ్లీషు కాల్పనిక కవిత్వోద్యమం : 


పోప్‌ యుగపు సాహిత్య లక్షణాలు - ఇంగ్లీషు భాషలో రొమాంటిక్‌ 
(Romantic) అన్న పదానికున్న ఆర్థచ్బాయలు = కాల్పనిక కవిత్వ 


లక్షణాలు - (ప్రకృతి (పీతి - ప్రణయత త్యం - అద్భుతత్వం = గత 
-వైభవ పునరుద్ధరణ - సాహస్మపియత్వం =, ఆత్మా |శ్రయత్వం. 


భావకవిత్వం వ 


భావకవిత్వ పర్యాయపదాలు = నిర్వచనం - భావకవిత్వ లక్షణాలు - 


ఖండకావ్య (ప్రక్రియ - వస్తువు - శైలి - ఆత్మా |శ్రయత్వం = భావ 
కవిత్వ శాఖలు = భావకవిత్వయుగంలో రాయ్యప్రోలువారి స్థానం - యుగ 
కర్త = ఇతర కవులపె రాయప్రోలు వారి ప్రభావం - సభ్యశృంగార 
వర్ణనల పై (ప్రభావం - అమలిన శృంగార సిద్ధాంతం - శృంగారాన్ని 
గూర్చిన ఆలోచనలకు ఇచ్చిన (పేరణ - ఏకవీర, తృణకంకణాల 
సామ్యం. 


కావ్య పరిశీలన 


రాయ్యప్రోలువారి దృష్టిలో కవిత్వత త్త్వం : 

“నవ్యాంధసాహిత్య దండి" - ఇంగ్రీమ లిరికల్‌, పొయ్యిటి ఇచ్చిన 
(పేర ణ = (పావీన భారతీయాలంకారికుల (ప్రభావం - రమ్యాలోకము; 
'నవ్యకవుల మేనిఫెస్టో = కవి సామర్థ్యం = శద్దాని కున్న అర్థళ క్తి ఇ 
వ్యంగ్యార్థ ప్రాముఖ్యం = భాషా సారళ్యం - (శ్రవణ సుభగత్వం = 
ఆనందోత్సాహాలను కలిగించే వస్తువు - కరుణ శృంగారాలు రెండే ప్రధాన 
రసాలు *- వ్నిపలంభ శృంగారం ఆదరణీయం - కావ్యంలో ఆనంద 
ప్రాధాన్యం. 

సామాజిక దృక్పథం : 

తెనుగు తోటలో ధ్వన్యాత్మకమైన (ప్రబోధం - స్నేహలతలో వరకట్న 
దురాచార స్వరూపం - కులమత ద్వేష వైముఖ్యం - అంటరాని తనం 
ధన వ్యామోహం, అవినీతి, లంచగొండితనం = ఆంధ్రదేశ సమైర్యభావం- 
(పజలందరికీ తిండి, బట్ట, జ్ఞానం = ఆళా తత్త్వం = శుభం శుభానికి 
కారణం - ఉత్సాహం మహోన్న తికి దోహదం. 


స ము. 


XV 


రచనా వెశిష్ట్యం-ఉ ర్తి వెచిత్యం : | 

వస్తువు - కావ్యనామాలు- పాతల పేద్ద = విషాదారంభం - ధ్వన్యాత్మక 
పూర్వ కవి స్తుతి - పద్యపాద పునరుక్తి - భావాభివ్యక్తి - (ప్రాచీన 
_ భావాలకు నవ్యతా స్ఫూర్తి = ఒక, భావ వ్యక్తీకరణ పదబంధాలకు 
-ఇతర భావాభి వ్యక్తితో (ప్రయోగం - లింగ్రసూచక శబ్ద ప్రయోగం,- 
నవ్య భావనా రీతి = వాత్సల్యస్ఫోరక ప్రయోగాలు = ఉపమాన వైశిష్ట్యం - 
ఉపమాన |ప్రాధాన్యరో ఉపమేయ లోపం = కావ్యభాష --విశిష్ట పద 
బంధాలు = వైదిక పదాలు - ఆనంద, అమృత శబ్ద వైశిష్ట్యం - ఛందో 
వైశిష్ట్యం = భజగోవింద శోకపు ఒరవడి- వియోగినీ వృత్త (పయోగం- 
సంప్రదాయ ఛందోరీతులలో రాయప్రోలు వారు చూపిన (ప్రత్యేకత ఎ 
మ్మాతాభందస్సు. 

తెలుగుదనం : 

తెలుగు భాషాభిమానం - తెలుగుదేశ (ప్రకృతి వర్ణన - గృహపరిసరాలు- 
(గామవాసుల ఆలోచనా విధానం- జీవినవిధానం - కట్టు, బొట్టు - ఆభర 
ణాలు - ఆటపాటలు - పండుగలు- సంకాంతి అ తద్దెపండుగ _ వేడుకలు- 
వరలక్ష్మీ, గౌరీ పూజలు - నోములు '-- ఆహారపు అలవాట్లు - తెలుగు 
రాష్ట్రా?భిమానం - ఆం్మధుల గతవై భవం - యశోగానం. 

త త్త్వవివేచన 

రాయ్మపోలువారి తత్త్వచింతన పై [ప్రభావాలు : 
స వైదిక వాజ్యయ (ప్రభావం 0 

వేదోపనిషత్‌ అభిమానం - పర|బహ్మత త్త్వం _ ఆనందస్యరూపం - 
ఆనంద (ప్రాధాన్యం అ అగ్ని పాముఖ్యం అ ఓంకార పావి|త్యం-జన్మకర్మ 
సం పదాయం - ధేనుదై వత్వ్యం- శివశక్తుల సమ్మేళనం-స్రీపుంసయోగం. 
స్ట (ప్రాచీన కవుల (ప్రభావం : 

వాల్మీకి రామాయణాభిమానం - భవభూతి ఉత్తరరామచరిత = సుమానుష 
(పేమ - స్నే హ| ప్రాముఖ్యం-సౌందర్యవర్ణన - కాళిదాసు పై ఆభిమానం్వ 
రఘువంశంలోని అజవిలాపఘట్ట ప్రభావం - అనుభూతి (ప్రాధాన్యం -” జ్యా ఇ 
వర్ణనానిధానం-పద్యపు ఎత్తుగడ - వాగర్థ| ప్రణయం ఎ నన్నయ త్రీపుంస 
యోగద్భృష్టి - అక్షరరమ్యత. 


12. 


xviii 


అమలిన శృంగార తత్త్వం : 


* వైష్ణవ సం పకాయంలో భక్తి : 


భక్తిరస ' విభాగాలు - ముఖ్య భక్తి రసాలు - గౌణభ క్రి రసాలు = 
ముఖ్య భక్తి రసాల అంతర్భాగాలు - మధురభక్తి వై.శిష్ట్యం - ఆండాళ్‌ = 


మీశాబాయి = అక్కమహాదేవిలోని మధుర భక్తి - వైష్ణవ భి, అమలిన 


శృంగారాల సామ్యం. 7 న డు 


“వై, "పైనో (Plato) (ప్రశిపానెంవిన (సేనుక త్త త్వం : 


Il. 
Ill. 
VI. 

Vv. 


13. 


సిద్దాంత (ప్రతిపాదన - రాయ పోలు, 4 ప్రేబోల ఆలోచనా. విధానంలో వైరు 
ధ్యం-సిద్ధాంత (పయోజనాలలో కేతు వ్యవస్థ -పిల్లల సెంపకం-= 
స్రీ గౌర వం- స్త్రీపురుషుల 'సనలనింయ్యాాట = ఎ (ప్రేమభావనలలో 


భిన్నత్వం. 


— 


. అమలిన శృంగార సిదాంతం : 
ఛి 


శృంగారశబ్ద - విస్ఫృతి. - శృంగారం, (ప్రేమ సమానార్థకాలు = [ప్రేమ 
యోగ దర్శనం - రతి స్వరూపం-స్నే హస్వభావం-వాత్సల్య మాధుర్యం- 
“అమలిన” విశేషణ సార్థక్యం. : 
రచనలలో వాత్సల్య చిత్రణ 
స్నేహ చిత్రణ 

దాంపత్య చిత్రణ 

స్వీకరించిన ఇకివృత్తాలలో (పేను సమస్యలు 

సింహావలోకనం 5 ల “లే 


వకు ఈ హీ 





our 


పూర్వరంగం 


తెలుగు కవిత తత్త్వచింతన మ 
(ప్రాచీనా్యధ సాహిత శ్రంలో త త్వచింతన 


' ఆధునికాంధ్ర సాహిత్యంలో తత్త్వచింతన 
ఆధునికాంధ్ర కవుల త త్త్యచింతన పై [ప్రభావాలు 
19 వ శతాబ్ది సామాజిక సాంస్కృతిక పరిస్థితులు 


ఇంగ్లీషు “కాల్పనిక కవిత్వోద్యమం 

భావక విత్యం 

నిర్వచనం 

భావకవిత్వ లక్షణాలు 

భావ కవిత్వ శాఖలు 

భావకవిత్యయుగంలో రాయ ప్రోలువారి స్థానం 
తరువాత కవులపై రాయ్మపోలువారి (పభావం 
కావ్య పరిశీలన " 

రాయ|ప్రోలువారి దృష్టిలో కవిత్వత త్తం 
సామాజిక దృక్పథం | 

రచనా వైశిష్ట్యం = ఊ క్రీవై చిత్యం 
తెలుగుదనం 

త _త్హ్వవివేచన 


స రాయ(ప్రోలువారి త _త్వచింతన పై (పభావాలు 


వైదిక వాజ్మయ (ప్రభావం 
(ప్రాచీన సాహిత్య [ప్రభావం 
వ్యక్తుల (ప్రభావం 

పినతల్లి 


“ మేనమామ 


ర వీందుడు 
శ్రీ అరవిందులు 
ఇతర పరిచితులు 


ఏ విషయం ఏ పేజీలో. 


+e 


8-18 
8 

15 

19 - 42 
21 

29 

48 - 76 
45 

49 

ర్‌5్‌ 

78 

74 


77 
97 
118 
145 


. 165 = 218 


167 
182 
189 
9 
1§2 ™: ఇఒ 
198. 
200 
205 


10. 


11. 


12, 


18. 


AX 


కర్మ-జన్మ సిద్ధాంతోలు 
వైదిక కర్మల (ప్రస్తావన 
భగవ త్త త్తం 


| రాయ్మపోలువారి దృష్టిలో అదె ద్వైతం _ 
“భక్తిమార్గం - రాయ|పోలువారి దృష్టీ 


సుగుణారాధన త త్వం 

దేవతా (ప్రస్తావన wy 
దేపీ (ప్రాధాన్యం 

ప్రక ఎత్యారాధనాత త్తం 

దేశభ కిలో ఆధ్యాత్మిక చింతన 
స్రీ తత్త దర్శనం 
రాయ్మప్రోలువారి తాత్త్విక దృక్పథంలో స్త్రి 
త్రీ గుణ వర్ణన 

స్రీ సౌంధర్య వర్ణన 

అమలిన శృంగార తత్త్వం 

వైష్ణవ సం[పదాయంలో భరి 

ఆండాళ్‌ .. 

మీరాబాయి 

అక్కమహాదేవి 

ప్లేటో ్రైకేపాదించిన గ్రైమ తత్త్వం 
అమలిన శృంగార సిద్ధాంతం 

రచనలల్లో వాత్సల్య చిత్రణ 


"స్నేహ చితణ 


దాంపత్య చిత్రణ | 


స్వీకరించిన ఇతివృత్తాలలో (పేమ సమస్యలు 


సింహావలోకనం 
అనుబంధం.-= 1 
అనుబంధం - 2 
అనుబంధం = 8 
ఉపకరించిన (గ్రంథాలు 


. 216 = 


we 281 = 


. 261 - 


ఎ 295 = 


280 
224 
259 
288 
288 
289 
289 
242 
248 
254 
294 
268 
269 
286. 
తి54 
297 
807 


810. 


812 
816. 
821 
886. 
842. 
84T 


:. 854 


857 
8 


879 


407 
415 


"ta 





తెలుగుకవిత 


తత్త్వ చింతన 


. - 





(పాచీనాంధ సాహిత్యంలో తత్త్వచింతన " 


| " రమణీయమైన శైలీ సౌందర్యాలతో పాటు తాత్త్విక దర్శనాన్ని కూడా 
కలిగివున్న క కవిత్వం ఉన్న స్థాయిని పొందే అవకాశం ఉంది, సమర్థవంతుడయిన 
కవి తన తాల్ట్సీక దృక్పత్తాన్ని కళాత్మకంగా తీర్చిచిద్దుతూ దానికి ప్రచారాన్ని 
తెస్తాడు. (పాచీనాం్యధ సాహిత్యాన్నీ పరిశీలిస్తే కొందరు కపులు తాము సమ్మిన 
తాత్త్విక సత్యాలను ఆఎంబనం చేసుకుని కావ్యరచన చేసినట్టు తోస్తుంది. అయితే 
(ప్రాచీనాంధ సాహిత్యంలోని త త్వచింతస అధికభాగం మకపరంగానే కనిపిస్తుంది* 


వివిధ మతాలూ విళ్వశేయస్సునే, ఆకాంక్షించినా ఆ మతావలంబకులలోని 
విభిన్న దృక్పథాలు భిన్న మరస్థు మధ్య అభ్మిపాయభేదాలను కల్పించే 
అవకాశం ఉంది.  కాల్మక్రమంగా మకస్థుల (ద్ధానక్తులవల్ల కొన్ని మతాలు 
(ప్రాభవాన్ని పొందడం, ప్రజల అలసత్వంవల్లకాని, ఇతర మతాల (ప్రాబల్యంవల్ల 
కాని కొన్ని మతాలు కొంత (పాముఖ్యాన్ని కోల్పోవడం స సహజం. . అటువంటి 
సందర్భంలో క్షీణిస్తున్న మతం పస్టీ అభిమానం కల కవులు ఆ మత పునరుద్ధ 
రణను, మత (పచారాన్ని దృష్టిలో పెట్టుకుని సాగక సృష్టి చేయడం 
కవభకురుంది, 


కవి నన్నయ భారతాం[ధీకరణకు కూడా ఇటువంటి మత పరిస్థితులు 
(ప్రేరణనిచ్చినట్టు తోస్తుంది. రాజరాజ నరేంద్రుని కాలంలో బౌద్ధ, జైన మతాలు 
(పాభవంలో ఉన్నట్టు తెలుస్తున్నది: అవై దికాంయిన బౌద్ధ జైన పుకాట వైదిక 
ధర్మాన్ని, కర్మాచరణను క్షీణింపటేసినట్టు | కటకం. ఈ మతాలు అధికంగా 
(ప్రచారం పొందడంవల్ల. [ప్రజలలో సనాతన ధర్మం పట్ట ఆసక్తి, అభిమానం 
సన్నగిల్లి ఉండవచ్చు. 


“పార్వతీపఠి పదాబ్ద ధ్యాన పూజీనిరతు” డైన రాజరాజు వై వై దికాభిమాన 
విద్యాపీళాలను నెలకొల్పి వేద విద్యలను బి పోషంచిసట్టుగా తెలుస్తున్నది. వై దక్ష 
మతానుయాయులయిన ప్మిపులకు అ్యగ్రహ హారాదులు దానాలిచ్చి : ఆదరించినట్టు: 


న్‌ా శ 


4 " రాయ్యప్రోలువారి రచనల పరిశీలన -త త్త్వవివేచన | 


కనబడుతుంది. అంపనప్పటికీ ఆ మహారాజు వై దికాభిమానం ఇతర _ మతాల 
(పాుల్యా కనిక (ప్రతిబంధకం కాలేదు. వై దికేతర మతాలు సహికం రావాదరణ 
పొందుతూనే ఉండేవని చెప్పుకోవచ్చు. | 


,ఆనాడు అధిక (పచారంలో ఉన్న బౌద్ధ, శ న మతాలు అహింసా తత్త్వం 
(ప్రాతిపదికగా కలని, “అహింసా పర మోధర్మః' లేన్నవి వేదోపనిషత్‌ (పోక్తమే 
ఆయినా తేపింసా[వతం వర్ణ రాజ్యురక్ష ణకు ఆత్యంత ప్రధానమయిన పరాక్రమ, 
(తిష్ట క్షీణించే అవకాళం టీంది. ఇధర్మం మీద విజయం సాధించి ధర్మ శ్రి(పతిష్ట 
చేయడానికి యుద్ధంలాటి హింస అప్పుడప్పుడు తప్పకపోవచ్చు. “క్షుదం హృదయ 
దౌర్చ్భల్యం' ఆన్నడి క్షత్రియ ధర్మం. కనుక పౌరుష (పధానము, వైదిక ధర్మ 
(పతిపాదకమూ ఆయిన సాహిత కం ఆనాటి సమాజానికి అవసరం అని రాజరాజు. 
భావించి ఉండవచ్చు. 


“ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని 
యధ్యాత్మ విదులు వేదాంతమనియు 
నీతి విచక్షణుల్‌ నీతిశాస్త్రంబని....” 
కొనియాడినది మహాభారతం. * దీనిలో వైదిక ధర్మనీతి తత్త్వాలు సామాన్యులకు 
సహితం సుబోధకంగా కథోపాఖ్యానాల ( ద్వారా చెప్పబడి ఉన్నాయి. అటువంటి. 
(గంథం దేశభాష అయిన తెలుగులోకి అనువదించడం వైదిక మతోద్ధర:ణకు 
సహాయపడగలదని రాజరాజు తలచి ఉండవచ్చు. 


ఇక నన్నయ “అవిరళ , జపహోమ తత్పరుడు, [బహ్మాండాది , నానా 
పురాణ విజ్ఞాన నిగతుడు. ఈయన వైదిక మతాథభిమానంతో సనాతన ధర్మ పరి 
రక్షణను దృష్టిలో ఉంచుకొని పంచమవేదంగా (సిద్ధి పొందిన మహాభార తాం|ధ్రీ 
కరణకు పూనుకొని ఉంటాడు. సనాతన త _త్త్వచింతన, వైదిక ధర్మం (ప్రజా. 
బాహలళ్యానికి తలియజేయవలెననే కోరిక నన్నయ భారతాం|ధ్రీకరణకు దోహదం 
చేస్తి ఉండసచ్చు. తెలుగుజాతిలో క్షీణిస్తున్న ధర్మనిరతిని, వై పయన. 
మజ్రోభాఠతం " పున్నప్రతిస్థిస్తుందనే ఆశయం భారతాం|గ్రీకరణలో కొంతవరకు కొ ఇ 
ఉండ్లని- అనుకో వచ్చు 


' తెలుగుకచిత త త్త్వచింతన ము ర్‌ 


12వ శతాబ్దిలో అరల మతళవిష్టవం చెలరేగింది. శైవం కర్మ 
(ప్రధానమయిన వై డికాన్ని వెనుకకు నెట్టింది. శై వం చాలా (ప్రాచీనకాలం నుంచీ 
ఉన్నట్లు భావింపబడుతోంది. దీనిలో పాపపత సం్యపదాయం చాలా పురాతన 
మయింది. లాకులశ్రై వం, కాపాలికా శాఖ గోరక్షనాథ సంప్రదాయం కూడా 
పాభపత్త సం|ప్రదాయంలోవిగానే చెప్పబడుతున్నాయి. ఇవికాక కాలాముఖ శైవ 
శాఖ కూడా చాలా కాలం శుంచీ ఉస్నట్లు తెలుస్తున్న ది. ! 


ఇన్ని శాఖలు అతి తి (ప్రాచీన కాలం నుంచీ ఉన్నప్పటికీ త్మీవమైన మత 
కల్లోలాలకు అవి కారణం అయినట్లు కనబడదు. వీటిలో వీరశై వంలోని త్రీవత 
ఉన్నట్లు తోచదు. బసవేళ రునిజే. కర్ణాటకంలో (ప్రచారానికి వచ్చిన వీరశైవం 


-ఆంధదేళంలో కూడా విశిష్ట స్టానా నాన్ని విశేష ప్రచారాన్ని ఫొందింది. “గురు 


కరోదర జనితులయిని ఈ వీరశె శైవుల తత్త్వం కొంత తీవ్రత కలది.2 వైదిక 


| = 

1. శ్రీ పండితారాధ్య చర్మిత - పాల్కురికి సోమనాథ కవి [ప్రణీతము 
పరిష్కర్త :- చిలుకూరి నారాయణరావు. P 274 to 277. 

2, “గురుడు హస్తమస్తక సంయోగమున జిత్కళా న్యాసమొనరించి ఆణవ, 
కార్మిక, మాయామలములను వేధా మను క్రియాత్మక (తివిధ దీక్షలచే దగ్గ 
మొనర్చి భౌతిక శరీరమును లింగశరీరముగ జేసి (ప్రసాదించిన ఇష్ట 
లింగమును స్థూల శరీరమున కంఠమునగాని శిరమునగాని భుజమునగాని 
వక్షమునగాగి ధరించుచు సూక్ష్మ కారణ శరీరముల నిష్థితమయిన (పాణ 
భావ లింగములతో దాని కవి నా భావముగ నై క్యాను సంధానము నలవరించు 
కొనుచు హస్తాంబుజ పీఠము నందుంచుకొని యనన్య చి త్రముతో నర్చిం 

చుట (ప్రణవ వ సహిత శైవ పంచాక్షరీ మంత్రము వినా మరియే యితర 
మం్యతముల్లను మననము చేయకుండుట, ఇష్టలింగార్చన కన్న భిన్నము 
లయిన కర్మములనెల్ల బరిహరించుట, శరీరము నుండి యిష్టలింగము 
(ప్రమాద పతిశమయినను వెంటనే (ప్రాణత్యాగ మొనరించుట, లింగ గ్రైక్య 
మైనపుడు సాధకుని యిష్టలింగము నాతని హస్తాంబుజ పీఠముననేయుకెళ్టి. ఇ 
యర్చించి యాతనితో ఖనన మొనరించుట వీరశైవ లక్షణము.” 


బసవ పురాణము - పాల్కురికి సోమనాథ (ప్రణీతము :' 
శ్రీ బండారు .తమ్మయ్యగారిచే పరిష్కృతము. P 8 ఉపోద్దాతము. 


స జ్య 





6 రాయ్యప్రోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 


కర్మలను వేద ప్రమాణాన్ని, వర్ణవ్యవస్థను వ్యతిరేకిస్తూ శివభక్తి కే అధిక 
(ప్రాధాన్యాన్ని. ఇచ్చింది వీరశైవం. వీరి దృష్టిలో శివుడే పరదై వం. ర్యుదుడు, 
మహేశ్వరుడు, సదాశివుడు అనే ముగ్గురే _జగత్క- ర్లలు. వీరశె వులకు జ్ఞానం 
అంిపీ పశు పాపపతి జ్ఞానం. జీవులు పశువులూ (పకృతి వికృతి సంబంధము 
పాశమ్ము శివుడా రెండింటికి పతి. 
క 
జీవులనేకులు పశువులు 
భావింపగ (|బకృతి వికృతి - బంధము పాశం 
బా వృతము లయినం బశువులు 
నీవారెంటికిని బతివి - నిరుపమహేశా!! 


' వీరశై వులకు జంగముడు ఊత్తమో త్తముడు. లింగ శరీరమే జంగమ శరీరం. 
అతడు చర లింగం. 


జంగమ లింగంబగు భ 
కుంగని పూజింపడేని గోటివిధములన్‌ 
లింగార్చన చేసిన వృథ 

“జంగమ ముత్తమముగాగ స్థావరమునకున్‌.2 


వీరికి షట్‌ స్థల జ్ఞానం ముఖ్యమయింది.3 వర్ణభేదం వీరికి లేదు. శివభ కే (ప్రధానం. 
అంత్యజుంయినా శివశక్తులై. వీరశై వదీక్షను గ్రహిస్తే వారు పూజార్హ్మ లే. లింగ 





1. 24 శివత్తత్త్యసారము - మల్లికార్జున పండితుడు. 

2. 158 శివతత్తసారము - మల్లికార్జున పండితుడు. 

8. “భక్తుడు తాననుష్టింపవలసిన ధర్మములతో కూడి ఉండడము భ క్ర 
స్థలము. కేవల సహజ దాన నిష్టాపరుడై శివతత్సరుడై (_బహ్మాది స్థాన 
విముఖుడై. ఉండేవాడు మహేశరుడనిపించుకుంటాడు. భక్తి వైరాగ 
లెక్కు.వ అయి స్థిరవివేకము కలవాడే మహేశ్వరుడు. అట్టి మో న 
ధర్మమును పరిపాలించడమే మాహేశ్వర స్థలము. లింగనిష్టాది భావముతో 
పాపబంధములను ధ్వంసము చేసి మనః(పసాదము కలిగిఊండడమే 
(పసాదస్థలము. లింగము చిదాక్మకమైన _బహ్మము. దాని శక్తి (పాణ 


4 





తెలుగుకవిత తత్త్వచింతన బత, 7: 


ధారణ అత్యంత |ప్రధానమైనది. వీరశైవులు వేద ప్రమాణాన్ని అంగీకరించరు. 
చాతుర్వర్ణ్య వ్యవస్థను వీరు నిరసించారు. ఈ విధంగా వీరశైవం వైదిక “ధర్మా: 
లకు కొంతదూరం అయింది. వీరు మతతీవతవల్ల కులవ్యవస్థను నిరసిస్తూనే 
వీరశై వులనే ఇంకొక కులాన్ని ఏర్పాటు "చేసివ్షవా రయ్యారు. తమ తాత్త్విక 
దృక్పత్ధానికి ప్రచారం ఇస్తూ విశేషంగా సాహిత్య. సృష్టి చేశారు వీరశైవులు. 
సామాన్యులకు సహితం ఆవగాహన అయ్యేవిధంగా జానుతెనుగుభాషలో. శివభక్తి 
ప్రాధాన్యాన్ని శై వమత్యప్రాళస్తాన్ని బోధించడమే వీరశై వకవుల సంకల్పం. 
మత (ప్రచారానికి వీలుగా; గానయో గ్యమయిన దేశి ఛందస్సును వీరు అధికంగా 
అభిమానించారు. అంతేకాక దేశీయులై న శివభక్తుల గాథలను కావ్యవస్తువులుగా 
స్వీకరించారు.! సాహిత్యాన్ని వీర శై వులు తమ సిద్ధాంత (ప్రతిపాదనకు చక్కగా | 
. వినియోగించుకున్నారు. వీరి మతతత్త్వచింతనకు (ప్రాధాన్యమిస్తూ వీరశైవ 
వాజ్మయం విశేషంగా వెలువడింది.2 


రూపిణి. అట్టి రూపముగల లింగమును తెలుసుకున్నవాడు. . ప్రాణలింగి. 
(పాణలింగ ధర్మము ననుష్టించడమే (పాణలింగస్థలను. అంగ, లింగ 
జ్ఞానము కలిగి తాను సతినని భావించి పతి అయిన శివుని ధ్యానించి, ఆ 
ధ్యాన సౌఖ్యములో (పవేశించినవాడు శరణుడు. శరణభావము కలిగి 
ఉండడము శరణస్థలము.... ప్రాణలింగాది యె'గముచేత సుఖాతిశయము 
ననుభవిస్తూ శరణుడు శివునితో ఐక్యమును కల్పించుకొనడము ఐక్య 
= స్థలము... 
పండితారాధ్య చరి[త్ర - పాల్కురికి సోమనాధుడు, 
పరిష్కర్త : చిలుకూరి నారాయణరావు. ఉపోద్దాకము ౫. 811, 812. 
1. .బెజ్జమహాదేవి కథ, కన్నప్ప, నిమ్మవ్వ, దుగ్గళవ్వ, గుడ్డవ్వల గాథలు, 
సూరసానమ్మ కథ, చిరుతొండనంబి కథ మొదలై నవి బసవ పురాణంలో 
_ వర్ణింపబడ్డాయి. ' 
2. '.శివతశ్త త్వసారము,. లింగోద్భవ' గద్యము, రుద్రమహిమ, గుణ. స 
మాల, అమరేశ్వరాష్ట్రకము, బసవ పురాణము, పండితారాధ్య Pas 
అనుభవసారము, వృషాధిప శతకము, బసవోదాహరణము వంటి"ర చనలు 
'వీరశ్రైవ తత్త్వాన్ని విస్పష్టంగా | ప్రదర్శిస్తాయి. జ 


8 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


దాదాపు ఇదే కాలంలో రామానుజ స్థాపికమై ఒశిష్టాద్వెత వైష్ణవం కూడా 
ఆళ్యారులవల్ల అధిక (ప్రచారం హద. ఇచి కూడా భ _క్తిపధానమై వర్ణ 
వ్యవస్థను వ్యతిరేకించేదే. జ్ఞానం కంటె భక్తి ముఖ్యమని, పర్ణ నిభేదాలవల్ల 
ప్రయోజసం లేదనే విషయాలలో వీరశై' వచె వ్రైషవాలకు భేదం, లేదు. కాని ఈ 
మతాలలోన్థి ఉపాస్యదై. వం విషయంలో, "వేద ప్రామాణ్యం విషయంలో .వీర cl వ 


వైష్ణవ ఆ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. తాత్త్విక విషయాలలోని. 


భేదం కంటె స్తాంఘిక విభేదాలు ఆధిక్యం వహించాయి. రెండు మతాలు భారతీయ 
మైనవే అయినో పె భేదాలు కాల్మక ను వీరిమధ్య ద్వేషవై షమ్యాలను పెంచాయి. 


“ఏకం సత్‌ విప్రో బపబధా వదంతి అన్న సత్యం వీరి స్పర్థలలో 
మరుగున పడింది. విశ కశ్రేయస్సు నాకొంక్షించే సాహిత్యంలో “శివాయ విష్ణు 
రూపాయ శివరూపాయ విష్ణవే" అనే మకత తత్త్వం (పతిఫలించడానికి బదులుగా 
వారి దూషణ, తిరస్కారాలు చోటు చేసుకున్నాయి. ! 


1. “భవి కృతారంభ సంభవ ధ్యాన | నిచయ 
భవి నిరీక్షణ రసపాక వితాన 
భవి హస్తగత ఫల పత్రశాకాది 
భవి గృహ శేతాం|ఘి పథన వర్ణితుడ - 
భవి జనదర్శన స్పర్శ నాలాప 
వివిధ దానాదాన విషయ దూరగుడ” 
(పాల్కురికి సోమనాథుడు- పండితారాధ్య చరి త్ర,దీశా ప్రకరణము P,165) 
“శివభక్తుల యెడ భయమును 
శివృువెడ నతివీర గుణము శీలంబుల యం 
దవి కల్పంబగు చలమును 
భవి యెడ రోతయును వలయు భక్తుల శెందున్‌.” 
(పాల్కురికి సోమనాథుడు. అనుభవసారము) 
ఈ భేదం భార్యాభ ర్తల్లో కూడా చోటు చేసుకుంది. భార్య శివభక్తురాలై 
భర్త శివభక్తుడు కానిచో భార్య భర్తను నిరసించవచ్చునంటాడు పండి 
లు 
“పురుషుడు శివభక్తి విరహితుడేని, 
" బురుషుని వీడుట తరుణికి. బథము” (శివత _త్వసారము. P, 281-284) 


"4 


తెలుగుకొనిత త త్త్యచింతన 9 


సమాజంలోని మతస్వరూపం ఇంత తీవంగా ఉండి సాహిత్యంలో 
సహితం ఆ తీ వద్వేషాలు (పతిఫలిస్తున్న తరుణంలో తిక్కన సె సాహిత్యసీమలో 
(పవేశించాడు. ధాక్మెకనిష్టను పెంచి మత విషయంలో ఉదారతను, తేవడానికి 
(ప్రయత్నించాడు. తిక్కన “మ హేశ్వరోంఘివమ౨ ధ్యానైక నీలుడి నని 
స్వయంగా ఇవ్చతున్నా కు. కేతన తిక్కనను గూర్చి “హరిచరణ కమలోపాస్తి 
ఫ్ర కృత స్వ స్త” అన్నాడు దీనినిబట్టి తిక్కన హరిని హరుని ఆరాధించినట్లు 
తోస్తుంది. “పరతత్త్వము- గొల్చెదీ నిష్ట సిద్ధికిన్‌' అంటూ పరతత్త్వాన్ని కొలిచే 
తిక్కనకు హరి అయినా హరుడయినా ఒక టే కావడంలో ఆశ్చర్యంలేదు. దీనిని 
బట్టి తిక్కన హరి, హర భేదాన్ని పాటించని అదై్యతిగా తోస్తుంది. భారత రచనా 
కాలానికి హరిహరనాధోపాసన గావించి- 


“కిమస్థిమాలాం కిముకౌస్తుభం వా పర్మిష్కియా యాం 
టవ మన్యసే త్వమ్‌ 
కిం కాలకూటః కిమువా యశోదా స్తన్యం తవస్వాదు 
వద (పభోమే” 
అని ప్రశ్నించాడు. హరిహర నాథుడు తిక్కన భావనారాధ్యుడు అనే విషయం 
మీద భిన్నాభిప్రాయాలున్నాయి. హరిహరనాథ తత్త్వాన్ని నూతనంగా స్థాపించినా 
లేశ పునః |పతిష్టచేసినా ఆ సమయానికి సమాజంలోని మత కల్లోలాలను దృష్టిలో 
ఉంచుకుని హరిహరనాథ స్వరూపానికి |ప్రాధాన్యాన్నిచ్చి సంకీర్తనం చేసినవాడు 
తిక్కన. శివకేశవాభేదాన్ని స్పష్టం చేయడానికి తన భారతభాగాన్ని తాను 
నమ్మిన హరిషారనాథునికి అంకితం చేశాడు. అంతేకాక తరువాత కవులకు ఈ 
తత్వంలో మార్గదర్శకుడయ్యాడు. 3 తరువాత కాలంలో వైష్ణవం కొంతవరకు 
అధిక ప్రచారాన్ని పొందింది. శై వమత సాహిత్యం కూడా వెలువడుతున్నప్పటికి 
వైష్ణవ సాహిత్యం ఎక్కువ కనబడుతుంది.. దీనికి ఆనాటి (ప్రభువులు సహితం 
వైష్టవాభిమానులు కావడం. కొంతవరకు దోహదంచేసి ఉండవచ్చు. విజయనగర 


సాళువ, తుకువ వంశపు రాజులూ, నాదిళ్ళవారు, నండ్యాలవారు, రాయసంవొక్కు అ 


1. నాచన సోముడు, జక్కన, దూబగుంట నాలాయణకవి కూడా హరిహర 
నాథుని స్తుతించారు. 


"4 


10 రాయప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


అర వీబివారు, సిద్ధిరాజువారు మొదలైన సామంత కుటుంబాలవారు వైష్ణవాన్ని 
అభిమానించినట్లు కనబడుతుంది. 


శ్రీకృష్ణదేవరాయలు రచించినదిగా దసిద్ధికైెక్కిన ఆముక్తమాల్యద విష్ణు 
వ్యాక (ప్రాధాన్యం ఇచ్చింది. వైష్టవమత (ప్రచారాభిమానంతో (పసక్తాను | 
ప్రసక్త కరీగా వర్ణించిన ఖాండ్జిక్య క్రేశధ్వజోసాఖ్యానము, యామునాచార్య చర్మిత, 
మాలదాసరి కథవంటి మైష్టవభక్తుం గాథలు విష్ణమహత్వాన్ని (ప్రదర్శిస్తాయి. 


వీర శై వకవుల వలెనే సాహిత్యాన్ని మత (పచారానికి చక్కని సాధనంగా 
వినియో గించుకున్న వారు తాళ్ళపాక కవులు, అన్న మాచార్యుని. రామాయణము, 
పెదతిరుమలాచార్యుని హరివంశము, చిన్నన్న ఉషాపరిణయము, అష్టమహిషీ 
కళ్యాణము, పరమయె గి విలాసము మొదలైన రచనలు విష్ణుసంబంధి గాథలను 
వర్ణిస్తూ వైష్ణవ దివ్య తత్త |పచారదృష్టి కనబరుస్తాయి.! మతాన్ని భక్తిని 
దృష్టిలో పెట్టుకుని [పచారానికి అనువుగా వివిధసాహితీ (ప్రక్రియలను ఆధార ౦ 
చేసుకుని వైష్ణవ సాహిత్యాన్ని వెలయించారు తాళ్ళపాక కవులు. 


ఆ తరువాతి కాలంలోని వేమన, పోతులూరి వీర|బహ్మం వర్ణవ్యతిరేక 
భావాలకు సాహిత్యంలో స్ధె సానం కలిగించారు. వీరశై వ వైష్టవాలు సహితం వర్ణ 
వ్యవస్థను వ్యతిరేకించాయి. కాని వేమన, పోతులూరి వారి వర్ణవ్యతిరేకత దీనికి 


1. “శైవవైష్టవ కవులిరువు9 కవితకు భక్తియే జీవము, ఆవేశ మిరువురకును' 

" * సమానము. భక్యావేళము తరువాత వీరశైవకవుల' రచనలలో కవిత్వ 
కళ యుండియు బాండిత్యగౌరవ మే అధికముగా గాననగును. కాని తాళ్ళ 
పాక కవుల రచనలలో భక్యావేశ ముతోబాటు కవిత్వకళయు, పాండిత్య 
గౌరవము రెండును సమానస్థాయిలో ' గోచరించును. వీర శై వకవీశ్వరులు 
తొట్టొల్ల మత|పచారకులుగను పిదప పండితులుగను ఆ పిదప. కవులు 
గను: సాశాత్కరింతురు, వైష్ణవ తాళ్ళపాక కవీశ్వరులట్లుగాక డెళ్ట వ 

యాకళింపుననే మక(పచారకులుగాను కపులుగాను పండితులుగాను  “ే* 
దర్శనమిత్తురు.” తాళ్ళపాక కవుల కృతులు - వివిధ సాహితీ [తలు 


వేటూరి ఆనందమూ ర్తి. 5. 129-180. 








తెలుగుకవిత తత్త్వచింతన [11 


కొంత భిన్నమయింది. ఏ కులంవారయినా శ్రైవభక్తి కళిగిఊంటే చాలునని 
శైవులు, ష్టుభక్తులయితే చాలునని వైష్ణవులు .[పచారం చేశారు. వారి దష్టి 
(పధానంగా భగవద్భ డికి సంబంధించినది. కాని వేమన, పోతులూరి భ క్రిపరంగా 
' మోక్షసాధన దృష్టితోకాక సామాజిక అసమానతను దృష్టిలో పెట్టుకుని వర్ణ 
వ్యవస్థను ఖండించారు. కులవ్యవస్థ మానవులలో అంతరాలను 'కలిగించకూడదని 
నమ్మారు. కుల ప్రాతిపక్షిక పె సమాజంలోని కొందరు వ్యక్తులు అధికులుగా 
కొందరు అధములుగా భావింపబడీకూడదని వేమన, పోతులూరి వారి తత్త్వం. 
వేమన అస్పృశ్యతను సహితం ఎదిరించాడు. 


కులము చేతబట్టి గుంపించనేటికి 

పాదు ఉన్నచోట |ప్రబలు విత్తు 

ఏటి కులంబింక ఎక్కడి ద్విజుడయా.... ........ 

కులములన్ని ఒక్క కులముగా తెలియుడీ........ =... | 

మాలవాని నేల మరిమరి నిందింప 

ఒడలనున్న మాంసమొకటి గాదె! 
గుణంవల్ల అ(గజాతిగాని జన్మవల్స కాదని వీరు (ప్రచార ౦ చేశారు. వేదాది విద్యల 
కందరూ అర్హులేనని వీర[బహ్మం భావించాడు. తన ఆశ్ర మంలో శ్రైవవైష్టవ 
దేవతాభేదాలను హిందూ మహమ్మదీయ  మతభేదాలను, పాటించలేదు.2 వేమన 
కొన్ని వైదిక కర్మలను, “నమ్మకాలను సహితం వ్యతిరేకించాడు. మరణించిన 
వారికి పిండాలు పెట్టడం, తిధి, వార, నక్షత ముహూర్తాల మీద నమ్మకం వంటి 
వాటిని నిరసించాడు. ' వీరిద్దరూ తాము నమ్మిన ఈస సత్యా లను తమ సాహిత్యం 
ద్యారా (పచారానికి తెచ్చారు.? 


స్ట “పజాకవి వేమన?” N. గోపి. P 186, 254లో ఉల్లేభఖింపబడినవి, 

2. దూదేకుల సిద్దయ్య వీరబ్రహ్మం 'పియశిష్యుడు కావడం దీనికి చక్కని 
నిదర్శనం. 1 

త్రై ః “అట్టి సన్ని వేశ ములలో అనగా.తురక కర్ర _స్తవుల విజృంభణ కాలములో 
ఆంధ్రదేశ మును రక్నించినది ఫాజులు ల త త్తబోధకులే రక్షిQది 
వారు. దేశమంతటా వేదాంతులు బయలుదేరి గేయాలతో రవ 
కలిగించుచు సంఘలోపాలను సంస్కరించుచు వచ్చిరి. ఆట్టివారిలో 
ముఖ్యులు వేమన యోగి, పోతులూరి వీరబహ్మం గారు.” 
ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం పతాపరెడ్డి. P 891. 


జా <4 


పేలి రాయ[ప్రోలువారి రచనల పరిశీలన-త త్వ్యవివేచన 


దాదాపు ఇదే కాలంలో ఆంధుఐకు సన్ని హితంగా వచ్చిన మతాలు 
మహమ్మదీయ మకం, కై9స్తవ మకం, మహమ్మదీయులు అంతకు పూర్వం 
చాలాకాలం |క్రితం నుంచి భారతదేశంలో కొంఠ భాగాన్ని . పరిపాలిస్తూ వచ్చారు. 
| (క్రమంగా ఆధదేశంలో కొంత భాగం సపొతం+కొంత కాలం మహమ్మదీయుల 
పాలనల్గోకి వచ్చింది. కొందరు మహమ్మదీయ పాలకులు కూడా ఆంధ్రభాషాభి 
మానంతో, సాహిత్యా ధిలాషతో తెలుగు కవులను పోషించి, ఆంధ్ర సాహిత్య సేవ 
చేశారు. గోల్కొండ పోలికుల పోషణలో తెలుగు కవులు కొందరు తమ కావ్యా 
లను కొన్నింటిని మహమ్మదీయులకు అంకితం కూడా చేశారు, హిందువులకు 
ఉన్నత పదవుంను ఇచ్చి ఆదరించారు గోల్కొండ నవాబులు.! అయితే మహమ్మ 
దీయుఐ పాలనా, వారి భాషతో సాన్నిహిత్యం ఆనాటి తెలుగు సాహిత్యం మీద 
కొంత భాషాపరమైన ప్రభావాన్ని మాతం చూపాయి. కాని మహమ్మదీయ మత. 
తాత్ర్వికచింతనకుగాని, వారి మతపరమైన విషయాలకుగాని (ప్రాధాన్యం ఇచ్చే 
తెలుగు సాహిత్యం ఆ కాలంలో వెలువడినట్లు కనబడదు. కనుక మహమ్మదీయ 
(ప్రభువుల ఆదరణలో తెలుగు కవిత్వం వెలువడినా వారి తాత్తికచింతనా (_పభా 
వం 'సాహిత్యం మీద పడలేధనవచ్చు. . 


కాని కె) స్తవ మక (ప్రభావం దీనికి కొంత భిన్నంగా ఉంది. కై9స్తవ 
మతం తెలుగుదేశంలో అంతగా (ప్రచారం పొందక పూర్వమే క్రైం స్తవ సాహిత్యం 
తెలుగులో ప్రారంభం అయింది. కె? స్తవమత (ప్రచార దృష్టి దీనికి కొంత 
(ప్రోత్సాహం ఇచ్చి ఉండవచ్చు. పింగళి ఎల్లనార్యుడు, మంగళగిరి ఆనందకవి, 





గ్‌ భక్తి సాహిత్యంలో (ప్రముఖ స్థానాన్ని పొందిన “రామదాసు కీర్తనల” 
కర్త కంచర్ల గోపన్న నవాబుల కొలువులోని వానిగా సిద్ధి. అద్దంకి 
గంగాధరక వి ఇ|బహీం కుతుబ్‌ షా ఆస్థానంలో ఉండి తన “తపతీ 
సంవరణి కావ్యాన్ని ఆ (ప్రభువుకు అంకితం ఇచ్చాడు. కందుకూరి రుద 
కవి కూడా అతని ఆస్థానంలోని వాడేనని తెలుస్తున్నది. పొన్నిగరెషా. ఇ... 
తెలగనార్యుడు ఇబ్రహీం కుతుబ్‌షా సేనాధీశ్వరుడై న . ఆమీన్‌ఖాన్‌కు 
“యయాతి చర్మిత”నంకితం చేశాడు.  సారంగు తమ్మయ్య కూడా ఆ 


కాలం నాటి కవే. 


తెలుగుకవిత త త్త్వచింతన ' . 18 


క్రీస్తుకు (ప్రాధాన్యం ఇస్తూ తోభ్యచర్యిత (సర్వేశ్వర మహాత్మ్యం) వేదాంత 
రసాయనం (ప్రబంధ ఫక్కీలో రచించారు. సువార్తలు; బై బిబవంటి రచనల 
అనువాదాలు, క్రై) స్తవ క్రీ ర్తనలు తెలుగు సాహిత్యంలో పవేశించాయి. కస్త సవ 
మతంలోని ఉదాత్త ఆశ యాలవన్లి (పభాఎత్తులయిన, ఆల్యఘలు క్రైం స్తవులయినా 
కాకున్నా క్రైస్తవ ఇతివృత్తాలతో రచనలు చేశారే 2 ఈ విధంగా క్రై9స్త సవమక 
తత్త్వం ఆలుగు సాహిత్యంల్లో _పహోంచింది. 


బౌద్ధ, జైన మతాలు అతి ప్రావీనాలు. అవి కొంతకాలం అధిక (ప్రాభవరిలో 
కూడా వున్నాయి. అయినా ఆ మతపరమయిన తెలుగు సాహిత్యం ప్రాచీన 
కాలంలో వెలువడినట్టు కనబడదు. “కవిజన్నాశ య కర్త రేచన జై నుడనే 


అభి ప్రాయం ఒకటి ఉన్నప్పటికీ జై జెన మత త త్త్వరచన చేసినట్టు bias 


లేదు. బౌద్ధ మతం మధ్యకాలంలో క్షీణించినా పూ_ర్తి మరుగున పడిపోలేదు. అంతే 
కాక బుద్ధుడిని శ్రీమహావిష్ణువు అవతారంగా (గ్రహించి పూజించడం కాకతీయుల 


fr 


\ 


దో 
1. -“ఆనంద కవి కృష్ణాజిల్లాకు చెందినవాడు. 1750 నాటికే మధుర నుండి 


వచ్చిన జెసూటు మిషనువారు ఇచ్చట (ప్రచార మా చేయుచు నుండిర నుటకు 
ఆధార ములు గలవు, పింగళి ఎల్లనార్యుడు కూడా కృష్ణో స్టైజిల్లాకు చెందిన 
వాడే. వీరిరువురి 'పెని వీరి కృతులకు భర్తలయిన వారి పెగి కై? స్తవమక 
(ప్రభావము పడుటకు ముఖ్యావకాశము ఆ కాలములో జెసూటు మిషనరీల 
(ప్రాంతమున కృషచేయుబచే క లిగినదనవచ్చును 

“తెలుగు సాహిత్యము పై ఇంగ్లీషు ప్రభావం,” 

కొత్తపల్లి వీరభద్రరావు P. 97. 


9. పురుషోత్తమ చౌదరి, పులిపాక ఉగన్నాథము, కందుకూరి విరేశ లింధ్ల్యు 
పంతులు, మంత్రిపెగడ భుజంగరావు మొదల్లైన వారు కొందరు అటు 
వంటి రచనలు: చేశారు. 1 


2 te 


ళ్‌ 


4 





14 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్య వివేచన 


కాలానికే కనిపిస్తుంది.! అయినా ఆ కాలంలో సహితం బుద్ధుని గూర్చిన సాహిత్యం 
తెలుగులో వెలువడినట్టు కనబడదు. ఏష్ణువుకు అధిక |పచారాన్నిచ్చిన వైష్ణవ 
సాహిత్యంలో కూడా బుద్ధునికి (ప్రాధాన్యాన్ని చ్చినట్టు గాని. బౌద్ధ మక (పస క్తిగాని 
ఉన్నట్టు తోచదు. 


యనా ఈ విధంగా ఉన్న [ప్రాలీన తథ సాహిత్యం అధికభాగం 
వైదిక వేకత తత్వానికి సంబ$్థధించినదని చెప్పవచ్చు. ఆచి ఎక్కువగా పరబ్రహ్మ 
తత్త్వాన్ని, వె పారలౌకిక సత్యోలను అన్వేషస్తూ, ఆలంబనం చేసుకుంటూ సాగింది. 
ఆ సాహిత్యంలో చతుర్విధ "పురుషార్థాలలోని థర్మమోశాలకు అధిక (ప్రాధాన్యం 
లభించిందని చెప్పుకోవచ్చు. (శతి స్మృతి పురాణేతిహాసాలలోని ధర్మబోధనను 
నైతికవిలువలను అధికంగా ఆదరించి |పచోరానికి తేవడానికి (ప్రయత్నించింది. 
కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను, సనాతన వై దిక సంప్రదాయాలను, భ భరి తత్వాన్ని 
ఆలంబనం చేసుకున్న ది. షోడశ కర్మల వంటి వైదిక సంస్కారాలను, అర్హ్య 
పాద్యాది సత్కారాలవంటి సంప్రదాయాలను (పాచీనాం్యధ సాహిత్యం (పతిభిం 
బింపజేసింది. ఆ సాహిత్యంలో ఏదో ఒక దైవానికి (పాధాస్యమే గాని నాస్తికభావ 
(ప్రాధాన్యం దాదాపుగా లేదనే చెప్పవచ్చు. 





1. “కాకతీయుల యుగమునందు ఆంధ్రదేశమున.... బౌద్ధ మత స్థాపకుడగు 
గౌతమబుద్ధుని శ్రీమహావిష్ణుని దశావతారముగా నంగీకరించీ పూజించుట 
ప్రారంభించుటవలనను |క్రమ| క్రమముగ బౌద్ధులు (ప్రాచీనమగు హీనయాన 
బౌద్ధమును విస్మరించి మూర్తి పా మండ నాచారములతో నిండిన 


మహాయానము' నవ లంబించుటచేళను బుద్ధ ధర్మము (క్రమముగ ' హిం 


ధర్మములో లీనమయె రను, ” “ఆం్యధుల చర్మిత-సంస్కృతి. ఖండవల్లి 
లక్ష్మీ రంజనం, ఖండవల్లి బాలేందు శేఖరం. ౨ 228. క్‌ 4.30 


న << 





ఆధునికాంధ సాహిత్యంలో త త్ర్వచింతస 


(క్రమపరిణామంగా ఆధునిక సాహిత్య _త_త్వ్వచింతనలో కొంత మార్పు 


వచ్చింధ్ధి. కవులు వ్యక్తిగత భావాలకు (ప్రాధాన్యం ఇస్తూ ఆత్మా శయ సాహిత్య ' 


సృష్టి చేయడంవల్ల వస్తువులో తత్తంలో వైవిధ్యం ఏర్పడింది. నవ్యకవిత్యం 
. వివిధ తత్త్వాలను వెలువరించింది. "కవుల మానసిక (ప్రవృత్తిలో వచ్చిన వై తన్యం 
సాహిత్యంలో రూపుదిద్దుకుంది. 


బౌద్ధమతానికి సంబంధించిన సాహిత్యం 20వ శతాబ్ది (ప్రారంభంలో 
ఆధికంగా కనబడుతుంది. జాతీయోద్యమం బలపడడం అహింసా సిద్ధాంతానికి 
(పచారం రావడం కొంతవరకు కారణం కాగా బుద్ధుని గూర్చిన సాహిత్యం 
ఆధునిక ఆంధ సాహిత్యంలో అధికంగా వచ్చి ఉంటుందని అనుకోవచ్చు. 
అహింసావాది ఆయిన గాంధీజీ సిద్ధాంతాలు దేశంలో విశేష (ప్రచారం పొంద 
సాగాయి. బౌద్ధంలో (ప్రధానమైన కరుణకు ఆ సమయంలో (ప్రచారం వచ్చింది. 
గాంధీజీ సిద్ధాంతాలకూ గౌతమబుద్ధుని సిద్ధాంతాలకూ గల సాదృశ్యం ' [పజల 
దృష్టి బౌద్ధ సాహిత్యం వైపు పసరించడానికి దోహదం చేసి ఉండవచ్చు. 


ఇంగ్రీషు భాషలోని లైట్‌ ఆఫ్‌ ఏషియా (Light of Asia) అధారంగా 
19 వ శతాబ్ది చివరి.భాగంలో తిరుపతి వేంకటకవులు “బుద్ధచర్మితము” (వ్రాశారు. 
వారి “శ్రవణానందము”, కూడా బౌద్ధమత సంబంధి రచనే. పింగళి కాటూరి కవుల 
“సౌందరనందము" జంధ్యాల పాపయ్యశాస్త్రి “కరుణశ్రీ, సన్నిధానం సూర్య 
నారాయణశాన్రీ “జాతక కథాగుచ్చము” వంటివి కూడా బౌద్ధమత సంబంధమైన 
ఆంధ సాహిత్యంలో సిద్ధి పొందాయి. 


20 వ్ల... ళత్తాబ్దీలో.. మొట్టమొదటి, సారిగా మహమ్మదీయ _ మతతత్తానికి 
(ప్రాధాన్యం ఇస్తూ ఉమర్‌ అలిషా, మహమ్మద్‌ కాశింఖాన్‌ కొన్ని. రచనలు చేశారు. 


జీ సకల 





16 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


ఉమర్‌ అలిషా సూఫీ వేదాంతదర్శనము, ఇలాజ్ఞుల్‌ గుల్భా ముసద్దాన్‌ అలి వంటి 
రచనలలో ఇస్టాం త _త్త్వం (ప్రధానం. మహమ్మద్‌ కొశింథోన్‌ ఖురాన్‌కు తెలుగు 
అనువాదాన్ని వ్రాశారు. ఇస్లాం తత్త్వాన్ని (పతిపాదించే మొట్టమొదటి తెలుగు 
సాహిత్యంగా ఈ రచనలను పేర్కొనవచ్చు. * 


న్‌ 
+ జైధునిక కాలంలో సాహిత్యంలో గోపరాజు ధామచం(దరోవు, (తిపుర నేసి 
రామస్వామిచౌదరి, లవణం వంటివారి రచనలలో * కొంతనాస్తి కత' ఉంది. నాస్తిక 
.భావాలుకల వ్యక్తులు ఏ “కాలంలో అయినా ఉండవచ్చు, కొని నాస్తిక భావాలను 
ఆలంబనం చేసుకున్న సాహిత్యం ఆధునిక కాలంల్‌ లోనే వెలువడినట్టు చెప్పుకోవచ్చు: 
నాస్తిక భావ ప్రధానంగా సాహిత్య సృష్టి (ప్రాచీన సాహిత్యంలో ప్రత్యేకంగా 
కనబడదు. ఆధునిక కవుల స్వేచ్చ దీనికి కొంకఠ దోహదం చేసి ' ఉంటుందని 
ఊహించవచ్చు. ,. 


ఆధునిక సాహిత్యంలోని (ప్రధాన తత్త్వం సమానత్వం, పారలౌకిక 
ఆధ్యాత్మిక చింతనలకంటె లౌకిక జీవిత సత్యాలకు ఈ సొహిత్యం (పాథాన్యా 
న్నిచ్చింది. అగోచరమయిన పర (బహ్మత తత్త్వం, మరణానంతరం జీవుని స్థితి, 
స్యర్గనర కాలు; మోక్షమార్గం వంటి చర్చలు, మీమాంసల కంటె, మానవుడు తన, 
జీవితంలో అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాన్వేషణ, 
ముఖ్యమని ఆధునికులు. భావించినట్టు కనబడుతుంది. ప్రాచీన సంప్రదాయ 
మార్గంలో భారత, భాగవత, రామాయణాలవంటి రచనలు సహితం వెలువడు 
తున్నప్పటికీ అృధిక భాగం సమాజంలోని మానవ జీవన తత్త్వాన్ని అన్వేషిస్తూ 
సాగింది.! సామాన్య సంఘటనలతో, సరస ధార అ ' వస్తువుతో end 


1. థ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి -- శ్రీకృష్ణ భాగవతము, కోస న తనకు లామా- 
యణము. 


వావిలికొలను సుబ్బారావు ,- ఆరధవాల్మీకి న షే ప 
స జ్య 


_ జనమంచి. Mg ssn) Cassini లలితో 
'పాఖ్యోన సనమ్బు భండన కృబ్దే భాగవతము వ. 


తెలుగుకవిత తత్త్వచింతన 17 


ధర్మాన్ని అధికంగా ఆదరించారు నవ్యకవులు. “మానవ సేడే మాధవ సేవ' వంటి 
సూక్తులు (పాఠీనమయినవే ఆయినా ఆ మానవత్వానికే ప్రాధాన్యం ఇచ్చిన 
సాహిత్యం ఆనాడు (సిద్ధంగా వెలువడలేదు. మాధవుని భక్తి కితో కొలిచి సాధించే 
ముక్తికంటె తోటి మానవుని సాంఘిక 'అసమానతా బంధవిము క్తి (ప్రధానం అని 
భాచర్తీచిన సాహిత్యం ఆధునిక కాలంలో కొంత అధ్రీకంగో కనబడుతుంది. 
భి . ; + 

(బ్రహ్మసమాజం విటి ఉద్యమాలు ఏకేళ్వరోపాసనకు (ప్రచారం లెచ్చాయి. 
ఇతర మతస్థులతో సాన్నీహిత్యం"వల్చ కపులకు ఆ మతసిద్ధాంతాలతో పరిచయం 
ఏర్పడింది. దీనివల్ల ఇతర మతాం మంచిచెడుల అవగాహనకు అవకాశం కలిగింది. 
భగవంతుడు ఒక్కడే అనే భావన (ప్రావీసమయిసదే అయినా అవి కొంత విస్త్సృం 
పొంది అన్ని మతాల దైపం ఒక్కటే అనే భావ్యప్రచారానికి కృష్‌ సాగింది. ఏ 
మళం ఆయినా ఏ పేరుతో కొలిచినా దేపుడొక్కడే అనే ఆభ్మిప్రాయం స్థిర పడాలని 
కవులు భావించడం కనబడుతుఎని. వ్యక్తిగతంగా ఏ దేవుని సమ్మినా, ఏ దేవుడిని 
కొలిచినా ఇతర మరస్థుంను, బారి దేవశలను నిందించడం కొంత తగ్గి, మకపర 
మైస ఉదార తను ఆధునికులు కనబర చసాగారు. 


ఆధునిక జీవనవిధానంలో [ప్రాచీన వై దికకర్మాచరణ విధానం కొంత 
మారింది. నిత్యాగ్నిహో్యతాలవంటి వై చెదిక కర్మ నిష్ట కొంత సన్నగిలసాగింది. 
“పూర్ణ సంప్రదాయాల మీద, ఆచారాలమీద (పత్యయము చాలా సళ్ళినది. 





" వడ్డాది సుబ్బారాయుడు - భక్త చింతామణి. 
దాసు శ్రీరామకవి -.దేవీభాగ వతఘు. 
ముదిగొండ నాగవీరయ్యశాన్ర్రీ - శివపురాణము. 
పిశుపాటి చిదంబర ళొన్రీ - పద్మపురాణము. 


మార్గంలోని కొన్ని ర చనల్లు. 
RRP-2 


.. విశ్వనాథ సత్యనారాయణ - రామాయణ కల్చవృృవమసంటిని (ప్రాచీన 
న 








18..." రాయ్యప్రోలువారి. రచనల పరిశీలన-త త్త్వవివేచన 


అభిప్రాయ స్వాతం్యత్యము ఎక్కు-వైనది. అపనమ్మకము |పబలినది.”! వర్ణ 
వ్యవస్థ వృత్తి (పాధాన్యాన్నిబట్టి ఏర్పడిందనే భావం ఆధిక ప్రచారానికి వచ్చింది. 
కొందరు కవులు జాతి, మత వర్ణ భేదాలు సమాజ పురోగమనానికి అవరోధం అని 
సూచిస్తూ మానవులంతా ఒక్క చే అనే భావ పచారానికి కృష్‌ చేయసాగారు. 
పారిశ్రామిక విష్ణవ (ప్రభావం ' వల్ల మానవుని" మేథాళ కిమీద; ఈ క్తి సామర్థ్యాల 
మీద దిళ్ళ్వాసం పెరిగింది. (పతి చిన్న .విషయాసీకి భగవంతుడే కారణమనే 


తత్త్యం కొంత తగ్గసాగిరేటీ. విషఘ్రర్శనాత్మక పరిశీలన, హేతువాదదృష్ట ఈ' 
చీ, ta) ఈ ల = లు 


భావనకు (పోత్సాహాన్నిచ్చి ఉంటాయి. 


ఈ విధమైన భానవిస్తృతి సామాజిక తత్త్వదర్శనం ఆధునికాంధ్ర 
సాహిత్యంలో చోటుచేసుకున్నాయి. ఈ వై విధ్యానికి దోహదం చేసినవి 19వ 
శ తాద్దిలోని పరిస్థితులు. ఆ పరిస్థితుల (ప్రభావం ఆధునిక కవుల త _త్వచింతన వె పె 
పడి విస్తృత పరిధిలో నవ్యక విత్వం వెలువడింది. నవ్యకవిత్వత శ్వ్వం మీద అధిక్ష 
(ప్రభావాన్ని చూపిన 19 వ శతాద్దిలోని సాంఘిక, రాజకీయ, మత, సాహిత్య 
పరిస్థితులను కొంత వివరించడం అవసరం. 


1 నవ్యాంధ సాహిత్యవీధులు - కురుగంటి సీతారామయ్య. 
(పథమ భాగము = ద్వితీయ ము[దణ 1942 ౨. 62. 


షక 





ధునికాం ధకవుల . 
ఆ 


॥ 
తత చింథ జా రర 
క క జ్‌ 


క. 


న. 


ఛా 





19 వ శతాబ్ది సామాజిక సాంస్కృతిక పరిస్తితులు 
యణ ణి 


. 19వ శతాద్దిలోని పరిస్థితుల కోరణంగా 20వ ళతాద్దిలోని తెలుగు 
'సాహిత్యం-(పధానంగా కవిత్వం నూతనమార్గాలలో సాగింది. నవ్యకవిత్వం, ఒక 
ఉద్యమమయి సాగింది, (అలుతే శః ఉద్యమం ఒక్కసారిగా వచ్చిందికాదు. (కమ 
. పరిణామంగా వచ్చిన భావవిష్టవం. ఈ భావవిప్టవానికి దోహదం చేసిన పరిస్థితుల్లో 
రాజకీయ పరిస్థితులు కూడా (ప్రముఖపాత్ర వహించాయి. 


పాళ్చాత్య పరిపాలన భారతీయుల్లో రాజకీయ చైతన్యం కలిగించడానికి 
కొంత తోడ్పడింది. రాజకీయ కారణాలవల్ల (పజలలో స్వాతంత్యాభిమానం బల 
పడింది. పరాయి పాలనలోని కష్టనష్టాలను తోటివారందరికీ తెలియజేసి దేశభ క్రిని 
'పెంపొందించాలనే కోరిక కొందరు యువకవులలో పెరిగింది. ఉద్యమ |ప్రచారానికి 
వీలుగా ఛందోబద్ధంగా, పాడుకొనడానికి అవకాశం ఉన్న గేయక విత వ్యాపిం 
చింది. (ప్రబోధాత్మకమైన దేశభక్తి పూరితమైన రచనలు ఎక్కువగా వెలు 
వడ్డాయి. తరువాతకాలంలో 'ఆధునికాం[ధ కవిత్వంలో ఒక |ప్రల్యేకశాఖగా వింగ 
డింపబడ్డ దేశభక్తి కవిత్వానికి ఆనాటి రాజకీయ పరిస్థితులే ముఖ్యకార ణమని 
చెప్పవచ్చు. 


హిందూమత సంస్కరణోద్యమాలు నవకవులలో విశాల దృక్పథాన్ని 
లేవడానికి కొంతవరకు. తోడ్పడ్డాయి. సంఘ సంస్కర జోద్యమాలు సమాజంలో 
సంచలనం కలీగించి ఆదర్శభావాల వ్యాప్తికి దోహదం చేశాయి. ఆధునిక తెలుగు 
సాహిత్యంలో (పత్యేకస్థానం' పొందిన (పముఖులలో చాలామంది మీద ఈ 
సంస్కర జోద్యమాల (ప్రభావం ఉన్నట్టు కనబడుతుంది. వీరేశలింగం పంతులు, 
వేంకటరత్నము నాయుడు, చిలకమర్తి, వేంకట పార్వతీశ్వరకవులు, కృష్ణశాన్రి, 
ముట్నూరి కృష్ణారాపు వంటివారు (బహ్మసమాజపు ఆదర్శాలను నమ్మి నవారు. 
ఇటువంటి ఉద్యమాల ఆదర్శాలతో సంఘసంస్కరణ కవిత్వం వెలువడ్డది. 


పత్రికలు విద్యాధికులు విభిన్న 'విషయాలమీద తమ అభి పాయాలను 
వెల్లడించడానికి అవకాశం క లిగించసాగాయి. ప తిక ల్లో (ప్రచురణకు వీలుగా ఉండే 


22 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


చిన్నచిన్న రచనలకు (ప్రోత్సాహం లభించసాగింది. దీనివల్ల కవులు ఖండకావ్య 
రచనను అధికంగా ఆదరించారు. ఇది వస్తువై విధ్యానికి దోహదం చేసింది. 


, నవ్యకవుల ఆలోచనావిధానంపె అధిక (ప్రభావాన్ని చూపిన ఆనాటి 
పరిస్థితులలో ఇంగ్లీషు విద్యావిధానమూ, పాళ్చాత్యులతో సంపర్క-మూ (ప్రధా 
నంగా చెప్పిదగ్గవి. ఆనాటి నవ్యకవులలో 'చాలామంది పాఠశాలలో కళాశాలలో 
ఇంగ్లీషు విద్యను అభ్యసింబోనవారేనని చెప్పవచ్చు. పాశ్చాత్య పండితులు తెలుగు 


భాషా సాహిత్యాలకు చేసిన సేవ, వారితో సంపర్కం చాలామందిలో హేతువాద -* 


వైఖరి లాటివి పెరగడానికి కొంతవరకు దోహదం చేశాయి. అవ్యవహిత పూర్వ 
కాలంలోని తెలుగు సాహిత్యం ఈ పరిస్థితులకు తోడయింది. నవ్యకవుల మానసిక 
పరివర్తనను స్పష్టంగా చూపడానికి ఇంగ్లీషు విద్యావిధానం, పాళ్చాత్యులతో 
సంపర్కం గూర్చిన వివరణ కొంత సహాయపడగలదు, 


ఇంగ్లీషు విద్య-పొశ్చాత్య సంపర్కం 
పాశ్చాత్య పరిపాలనా కాలంలో (పవేశ పెట్టబడిన ఇంగ్లీషు విద్యావిధానం 


విద్యావంతులకు ఇంగ్లీషు సాహిత్య పరిచయాన్ని కలిగించింది. ఇంగ్రీషు సాహిత్య 
పరిచయం భారతీయ సాహిత్యంలోని ఎన్నో మార్చులక్ష (పేర ణ నందించింది. 


(ప్రాచీనకాలంలో భారతదేశంలో ఉన్న విద్యావిధానం నేటి ఇంగ్రీషు విద్యా 
విధానానికి పూర్తిగా భిన్న మయింది. (పాచీన సాహిత్యం, వ్యాకరణం, తర్కం, 
న్యాయం, తత్త్వశాస్త్రాల అధ్యయనం, మత్యగంథ పఠనం, . గణితం వంటివి 
(ప్రాచీన భారతీయ విద్యావిధానంలో భాగాలుగా ఉండేవి, 


ఆ విధానంలో విద్యనార్జించిన విద్యావంతులు, ఇంగ్లీషు భాషా పరిచయం 
లేకుండడవల్స పాక్చాత్యదేశ పరిస్థితులను అధికంగా అవగాహన చేసుకోవడం 
సాధ్యమయ్యేది కాదు. ఆ కాలంలో పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం 


అనేక మార్పులు తెచ్చింది. మానవుని జీవనవిధానంలో నూతన శకం, ప్రారెళ్య. 


మయింది. ఆ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆవగాహన్న చేసుకోవడానికి అవసర మైన 
సైన్సు వంటి శాస్త్రాల పఠనానికి ఇంగ్రీమ భాషా పరిచయం, ఇంగ్రీషు విద్యా 
భ్యాసం అనసరమయింది. 


స్త 


4 





ఆధునికాం[ధకవుల త_త్తుచింతన పె ప్రభావాలు 28 


ఈ ఇంగ్లీషు విద్యావసరాన్ని గుర్తించిన రాజా రామమోహన్‌ రాయ్‌ వంటి 
భారతీయులు . ఈ దేశంలో యూరోపియన్‌ భాషలు సైన్సువంటి శాస్త్రాలు 
బోధించే విద్యావిధానాన్ని | ప్రభుత్వం (పవేళ పెట్టాలనే కోరిక కనబరిచారు. దానిశై 
కంపెనీ పాలకులను వత్తిడి చేయసాగారు. పబ్దిక్‌ "ఇన్‌స్ట్రక్షన్‌ కమిటీ (౨40116 
Instrugtiin committee) అధ్యతృుడైన థామస్‌ _బాబింగ్లన్‌ మెకాలే 
(Thomas Bobingtont Macaulay ) మినిట్‌ (Minute of Dissent 
2.218865)! వలన ఇంగ్లీషు విద్యావిధానం సాధికారంగా భారతదేశంలో 
వేళ పెట్టబదింది. 1844 లో ఇంగ్రీషు భాషా పరిచయం ఉండి పాళ్చాత్య 
విజ్ఞానశాస్త్రం చదువుకున్న వారికి ప్రభుత్వోద్యోగాలకు అవకాళం ఇస్తున్నట్టు 
(ప్రకటించిన తీర్మానంతో ఇంగ్లీషు చదువులు దేశవ్యాప్తం అయ్యాయి. 19 వ 
శతాబ్ది మధ్యకాలానికి పాఠశాలలు కళాశాలలతో పాటు, విశ్వవిద్యాలయాలు 
కూడా స్థాపింపబడ్డాయి.* ఇంగ్లీషు విద్యాభ్యాసం అధికం కావడంతో విద్యా 
వంతులకు పాశ్చాత్య ' నాగరికత సంస్కృతులతో పరిచయం ఏర్పడింది. 
ఇంగ్లీషు సాహిత్యపఠనం విద్యావంతులలో నూతన భావాలకు బీజాలు వేసింది. 
భాషాసంబంధమైన ఏకీకరణ విద్యావంతులు తమ తమ అధి పాయాలను పర 
స్పరం అవగాహన చేసుకునే అవకాశాన్ని కలిగించింది. 


(బిటిష ఉద్యోగులకు ఉద్యోగదృష్ట్యా దేశంలోని వివిధ భారతీయ భాషల 
పరిచయం అవసర మయింది. క్యాంబెల్‌ విలియం (బౌన్‌ (William Brown), 
సి. పి. బ్రౌన్‌ (6 P. Brown) మొదలైన పాశ్చాత్య పండితులు ఆ విధంగా 
తెలుగు భాషాధ్యయనం చేసినవారు. తెలుగు నేర్చిన పాశ్చాత్య పండితులు తెలుగు 


1.. భారతీయ పునరున్షేవనము - 1. రామలింగము. P 80. 
2, “1841 ఏపిల్‌ 14 వ తేదీని మదాసు యూనివర్సిటీ అను పేరనొక 
విద్యాసంస్థ సాపింపబడెను. ఈ విద్యాసంస్థయే తరువాత (పసిడెన్సీ 
. థ | ® 
కాలేకీగా మార్చడింది. (1855) ఇప్పుడున్న మద్రాసు యూనివర్సిటీ 
1857 లో కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయములతోపాటు స్థాపిరెకొ: ఇ 
నన్‌ థి 5 
పడెను.” 
తెలుగు సాహిత్యముపె ఇంగ్రీషు |ప్రభావము. 
కొత్తపల్లి వీరభద్రరావు వ 246, 248. 








24 రాయ ప్రోలువారి రచనల పరిశీలన -త త్త్వవివేచన 


సాహ్యితానికి ఎంతో సేవ చేశారు. తెలుగు సాహిత్య చర్మితలో వీరి కృషికి 
(పత్యేక స్థానం ఉంది. వీరి కృష్‌ మూలంగా ఎక్నో తాథప|త (గ్రంథాలు 
మ్ముద్రణ పొంది వెలుగు చూశాయి, వీరి కృషిలో కొందరు దేశీయ పండితులు 
వారికి 'సన్నిహితులయ్యారు. పాళ్చాత్య పండితుల "సంపర్కం వల్ల వారికి పరి 
కోధనాద్యష్టి అఎవడింది. పరిశీలనాత్మక అధ్యయనానికి, హేతువాద వైఖరికి ఈ 
పాశ్చాత్య పండితుల సేవ డోహదం చేసింది. |బౌన్‌ దొర తన నిఘంటువులో" 
వ్యావహారిక పదాలకు స్థనం ఇచ్చి (గ్రాంథిక పదాలతో సమాన గౌరవాన్ని 
కల్పించాడు. తదనంతరకాలంలో వచ్చిన వ్యావహారిక భాషావాదానికి ఇది కొంత 
దోహదం చేసింది. సాహిత్యంలో కవి హృదయ స్పష్టతకు, భావవ్య క్రీకరణకు, 
రసస్ఫురణకు సాధారణ విద్యావంతులకు సహితం సులభ (గాహ్యమయిన వ్యావ 
హారిక భాష సమర్థవంత మే అనే అభిప్రాయానికి ఆధునికులకు ఇది బలాన్ని చ్చింది. 
ఈ భావచై తన్య ప్రభావంగా ఆధునికాంధ కవిత్వంలో (పజల దైనందిన వ్యవ 
హారంలోని సజీవ భాషకు (ప్రాముఖ్యం పెరిగి, మారుమూల నిఘంటువులలో 
ని! దించే పదప్రయోగం తగ్గుముఖం పట్టింది. 


ఇంగ్లీషు సాహిత్యాధ్యయనానికి కొత్త విద్యావిధానం తోడ్పడింది. పాఠ్య 
(గంథాలలోని ఇన్రీషు కవుల రచనలు విద్యావంతులై న, యువకులకు ఇంగ్లీషు 
సాహిత్య పఠనాస కక్తిని పెంపొందించాయి. మిగిలిన విషయాలలో లాగానే ఇంగ్లీషు | 
సాహిత్య (ప్రభావం కూడా ముందుగా వంగదేశం మీదనే పడింది. వంగదేశం 
దీర్భ కాలం పాశ్చాత్య సంపర్కం పొంది ఉండడంవల్ల ఇంగ్లీషు సాహిత్య (ప్రభావం 
ముందుగా వారిని సోకి ఉండవచ్చు. ఆ (పభావంతో నవీనసాహిత్య లక్షణాలను 
సంతరించుకొన్న వంగభాష ఇతర ,భారతీయ భాషలకు దారి చూపింది. బెంగాలీ 
సాహిత్యం నుంచి అనువాదాలు ఇతర భారతీయ భాషలలో వెలువడసాగాయి. 
ద్విజేం[దలాల్‌ రాయ్‌ నాటకాలు, బంకిం చం్యదుని నవలలు, రవీం[దుని, శరత్‌ 
రచనలు తెలుగులోకి అనువదింపబడ్డాయి. బెంగాలీ సాహిత్యం తెలుగు కవుల 
రచనలలో కొంత మార్పు తెచ్చింది. ఇ 

“ 


తెలుగు సాహిత్యంలో నవ్యమార్గాలలో (పయో గాలు చేసినవారిలో దాదాపు మ 
అందరూ ఇంగ్లీషు సాహిత్యంతో పరిచయం క లిగినవాశ్ళే అని చెప్పుకో వచ్చు. 
ఇంగ్లీషు సాహిత్యపరిచయంవల్ల నవ్యకవులలో ఒకవిధమైన చైతన్యం థావవిప్టవం 





ఆధుగికాం[ ధక వుల తత్త్వచింతనపై (ప్రభావాలు 25 


చోటు చేసుకున్నాయి. టెన్నిసన్‌ (Tennyson), వర్చువర్తు. (Wordsworth). 
షెర్టీ (Shelley), కీట్సు (626) వంది. ఇంగ్లీషు కాల్పనిక కపుల రచనలు: 
విద్యాధికులలో నూకనో త్తేజాన్ని కలిగించాయి. ఇంగ్రీషు సాహిత్య పరిచయం 
తెలుగులో నూతన సాహిత్య (ప! క్రియలు, ఛందో[ీతులు (పవేశించడానికి సహాయ 
పడింది. స్థకాంకిక, కథానిక, వ్యాసరచన, _నవల వరిటి సాహిత్య (ప్రక్రియల మీద 
ఇంగ్లీషు సాహిత్య (పభావం్పష్టంగా కనిపిస్తుంది. విషాదాంత రచనలకు కూడా, 
ఇంగ్లీషు సాహిత్యం దోహాదం చేసిరడి. కొంత స్వేచ్చ, సాహసం పెరిగి ఇంగ్రీషు 
రచనల వంటి రచనలు తెలుగులో కూడా చేయాలనే కుతూహలం ఆధునిక 
కవులలో కలిగింది. ఖండకావ్య [ష్మకియ తెలుగు భాషకు పూర్తిగా కొత్తది కాక ' 
పోయినా (ప్రాచీన సాహిత్యంలో దానికి ఆదరణ గౌరవం కొంత తక్కువగానే 
ఉండేదని అనవచ్చు. కాని 20వ శతోబ్టిలో నవ్య కవిత్వోద్యమంలో. వస్తు. . 
వై విధ్యంతో ఖండకావ్యం అధిక|పచారం పొందింది. దీనికి ప(తికావ్యా ప్రీతో i 
పాటు -ఇంగ్రీమ సాహిత్య పరిచయం కూడా దోహదం చేసింది. 





అవ్యవహిత పూర్వకాలంలో తెలుగు సాహిత్యం 


లా 


iis 

,19 వ శతాద్దీ (ప్రారంభం నాటికి తెలుగు సాహిత్యం-| ప్రధానంగా కవిత్వం 
కొంతవరకు క్షీణదళలో ఉన్నదని చెప్పవచ్చు. కవులు. తమ పాండితీ పకర్షా 
(పదర్శనకై ద్వ్యర్థి, (త్యర్థి, నికోష్ట్యాలవంటి నియమాలతో కావ్య రచన చేయ 
సాగారు. గర్భ, బంధ, చిత కవిత్వాల సంఖ్య వృద్ధిపొందింది. శ్లేషార్థ స్రోన్ష 
ణకు, ఆశించిన చమత్క్భతిని సాధించడానికి నిఘంటువులలోని మారుమూల 
పదాల (ప్రయోగం అధికమయింది. రసపోషణ, శయ్యాసౌభాగ్యం, కథా 
చమత్కారం క్షీణించసాగాయి.. పదకాఠిన్యమే మేటి కవితకు యోగ్యతా ష్మత్రంగా 
భావించి కవులు కావ్యాలను పండితులకే పరిమితం చేయసాగారు. వీరేళ లింగం 
పంతులు వంటి సంస్కర్తలు సహితం నిరోష్ట్య కావ్యాల రచన సాగించారంటే జ 
కాలంలోని పాండిత్య (ప్రదర్శనా (ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తుంది. 
తరువాత తనకుతానే ఆ మార్గం తగినది కాదని గుర్తించిన పంతులుగారు “సరస్వతీ 
నారద సంవాదం” వంటి రచన చేశారు. ఆ కాలపు రచనలలో వ్యర్థ పదాడంబరం 
హెచ్చి కవిత్వం నిస్సారం కావడం కనిపిస్తుంది. స్రీ అంగాంగ వర్ణన, అసభ్య 
శృంగార వర్ణనలు కావ్యాలలో చోటుచేసుకోసాగాయి. కుద శృంగార కావ్యాలు 
తెలుగు సాహిత్యంలో (ప్రవేశించాయి. 


ఈ విధమైన సాహిత్యం యువ కవులలో అసంతృప్తి కలిగించింది. 
వాళ్ళు సాహిత్యంలో నవ్యతను, మార్చును ఆశించారు. ఆ స్థితిలో ఇంగ్లీషు 
సాహిత్య పరిచయం వారి ఊహలు కొత్త మార్గాలలో పయనించడానికి తోడ్చ 
డింది. కనుకనే ఇంగ్లీషు సాహిత్యంలోని నవ్యరీతులపట్ల వాళ్ళు సులభంగా 
ఆకర్షితులయ్యారు. ఈ విధంగా తెలుగులో నవ్యకవిత్వోద్యమానికి అవ్యవహిత 
పూర్వకాలంలోని తెలుగు సాహిత్య స్థితిగతులు కూడా కొంతవరకు బు 

అ 


చేశాయి. ఫశ 


ఈ విధంగా మత, సాంఘిక, రాజకీయ సాహిత్యస్థితులలో త్మీవమైన 
సంచలనం దాదాపుగా ఒకే కాలంలో సంభవించింది. సాపొత్య 'తత్త్వంలో మార్చు 





ఆధునికాం[ధకపుల తత్త్యచింతన పై _పభావాలు 27 


వచ్చింది. ఈ 19వ ' శతాబ్దిలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులవల్లి 
(పథావిశమైస సాహిత్య దృశ గృథంలోని మార్పులను ఈ క్రింది విధంగా కోక 
రించవచ్చు.. 


- ముద్రణాయం[తం, పత్రికల వంటి వాసో సహాయంతో, తెలుగు సాహిత్యం 
(పజలలో వ్యా ప్తిపొందింది. సై (పాచీన (గంథాల సేకరణ, మ్య్ముదణపట్ట ఆస జి 
పెరిగింది. నిఘంటు నిర్మాణం, ఎభాషాచరిత్ర, 'పరిశోధనవంటి విషయాల పట్ట 


“నూతన దృక్పథం, శద్ధ, ఆస క్రి ఏర్పడ్డాయి, జన వ్యవహారంలో ఉన్న 


వ్యావహారిక భాషకు కావ్య భాషా గౌరవం దక్కింది. జాతీయతా భావం పెరిగి 
జాతి, మత, వర్ణ వ్యవస్థలవట్ట భేదాభ్మిపాయాలు కొంత సన్న గిల్లాయి. ఛాందస 
దృష్టి కొంతతగ్గి సర్వమానవ సౌ|భ్యాత్రము, సమానత్వము -అనేభావాల [ప్రచారం 
పెరగసాగింది. అనేక నూతన సాహిత్య (ప్యకియలు తెలుగు సాహిత్యంలో 
(పవేశించాయి. సంఘంలోని దురాచారాలు, మూఢనమ్మకాలు నిర్మూలించాలనే 
దృష్టి ఏర్పడింది. ఇది ఒక విధంగా సంధియుగంగా చెప్పదగిన కాలం. 
“సాంఘికరంగమున సంస్క-రణాభిలాష, సాహిత్యరంగమున 'నవ్యసృష్టి; 
భావనారంగమున 'విశ్ళంఖలీ విహారము, సం|పదాయరంగమున వ్యవస్థితవస్తు 
ధిక్కారము, రచనలో భాషా సొలథ్యను అనునవి ఈ, సంధియగమున ధర్మ 
పంచకము.” 


ఈ విధంగా అనేక రంగాలలో సంచలనం కలిగించిన ఈ సంధియుగం 
యువకవులలో తమ మనోగత భావాలను స్వేచ్చగా వ్య క్తంచేసే సాహసానికి 
ఉద్దీపకం అయ్టుంది. ఈ పరిస్థితుల కారణంగా నవ్యకవిత్వం క్రమ పరిణామ 
రూపంగా వచ్చిందేగాని కకసాకగా ఏదో ఒక్క అర వచ్చింది కాదు.2 


1." “తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము” 

కొత్తపల్లి వీరభ్యదరావు p. 257 

“నవ్యకవిత్వము ఒక్కమాటుగా ఘటోత్కచుని యౌవనమువలె వొక్క 
పడలేదు.... .... సాంఘిక రాజకీయ భాషా ల (పోద్సలముతో 
మాగి మాగి వెలువడిన మహ్మాపయోగము.” - “ఆధునికాంధ్ర కవిత్వము 
సం ప్రదాయములు-|పయోగములు.” 0. నారాయణరెడ్డి P 162. 


గం 


28 రాయ(ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


“ఆంగ్లభాషా (ప్రభావము ఆంధభాషపై మొట్టమొదట పడి నూతనపద 
జాఐమును కల్పించెను. తమక క్రమముగా ఆంగ్లసాహిత్య (ప్రభావము ఆంధ 
సాహిత్యముపై పడినది. ఇది పరిణామ రూపమున వచ్చినదేగాని హఠాత్సంభవ 
మైసది కాదు.”! = ఇక న 


ఈనాడు అధిక(ప్రబ్హారాన్ని . పొందిన ' నవీనదృక్పథాలకు నూతన కావ్య 
రీతులకు ఈ పరిస్థితులు... (పీరణగిచ్చాయి. నవ్యకవులు కావ్యవస్తు (గ్రహణం, 
'భావవ్య క్ర కీకరణ విధానం, భాషా్య(ప్రయో గాల వంటివాటిలో కొంత స్వాతం్యత్యం 
వహించారు. సాహిత్యం కాలక్రమాన పరివర్తన పౌందుతుందనడానికి నవ్య 
కవిత్వ ఆవిర్భావం నిదర్శనంగా నిలబడుతున్నది. 


ఇలా వేలువడిన ఈ నవ్యకవిత్వం దాదాపుగా ఇంగ్లీషు కాల్పనిక కవిత్వపు 
అడుగుజాడలలో నడిచింది. నవ్యకవిత్వ త_త్తస్పష్టతకు నవ్యకవులకు (పోత్సా 
హాన్నిచ్చి వారిపై అధిక _పభావాన్ని చూపిన ఇంగ్లీషు కాల్పనిక కవిత్వ వివరణ 
కొంత సహాయపడగలదు.' 





1. “తెలుగు సాహిత్యము పై ఇంగ్లీషు (పభావము' 
కొత్తపల్లి వీరభ్యదరావు P 219. 





a , న 4 
ఇంగ్లీషు కాల్చనిక కవిత్వోద్యమం 
* తెలుగుదేళశపు విద్యావంతులు ఇంగ్లీషు” కాబ్యులను పాఠ్యభాగ్గాలుగా . పాఠ 
శాలల్లో చదివి వాటిపట్ట ఆసక్తి పెంచుకున్నారు. ఆనాటికి ఇంగ్లీషు కవిత్వంతో 
(పత్యేక స్థానాన్ని పొందిన శాల్చనిక కవిత్వం తెలుగు నవకవులను ఆకర్షించింది: 


తలుగు సాహిత్యంలో సవ్యకవిత్వాపిర్భావానికి అవ్యవహిత పూర్వ్యంగా 
ఉన్న శీణ[పబంధయుగపు కవిత్వానికి, ఇంగ్లీషు కాల్పనిక కవిత్వోద్యమానికి 
అవ్యవహిత పూర్వంగా ఉన్న పోపుయుగపు (Classical Age) కవిత్వానికి 
కొన్ని పోలికలు కనబడతాంబ. ఈ రెండింటిలో కూడా భావానికంటె రీతికి, 
శైలికి ప్రాధాన్యం ఇవ్వడం ఉంది. కవిత్వంలో సహజత్వం, భావనాళ క్తి లోపించి 
చమత్కారం, అలంకార వ్యామోహం, కృత్రిమమైన జిలుగులు చోటు చేసు 
కున్నాయి. పాండిత్య |పదర్శనపట్ట ఆకర్షణ పెరిగింది. 


ఇంగ్లీషు, తెలుగు భాషల్లో రెండింటిలో కూడా తత్పూర్య కవిత్వాలలో 
పె. విధంగా ఉన్న లక్షణాలపట్ల విముఖత్వంతో దానిమీద కొంత తిరుగుబాటు 
ధోరణితో కవులు స్వేచ్చా స్యాతం[త్యాలను (ప్రకటించుకొని నవ్యమార్గాలను 
అవలంబించారు. కనుక ఇంగ్లీమ కాల్చనిక కవిత్వానికి అవ్యవహిత. పూర ్వంగా 
ఉన్న పోపయుగపు కవిత్వ లక్షణాలు సూక్ష్మంగా పరిశీలిస్తే కాల్పనిక కవిత్వపు 
విశిష్టత స్పష్టపడుతుంది. 

పోప్‌ యుగపు కవిత్వ లతణాలు' 

ఐతిహాసిక యుగానికి (0612351021 Ag౭) (ప్రతినిథిగా. పోప్‌ గుర్తించ 

బడ్డాడు, పోప్‌, భావంలోగాని _ఆవేళంల్లోగాని నూతనత్వం, స్వాతం|త్యం ఇక్షన 


బడవు. ఈ ఐతిహాసిక యుగంలోని సాహిత్యంలో హేతువాదనకు, వా be జా 
శ్‌ స. 
(పముఖసానం. ఉండేది. పాండిత్యానికి - ధీళ రికి (ప్రాధాన్యం. ఉండేది. ఈ యుగపు 





80  రాయప్రోలువారి రచనల పరిశీలన-తత్ర్వవివేచన 


కవులు భావనకు (iMAaginaticn) ప్రాధాన్యాన్ని వ్వలేదు.! భావన - గుర్తింపు 
లేకపోగా అపహాస్యం పాలయింది. కవిత్వంలో ఆవేశం గర్హి ంచబదింది. ఆవేళ 
(ప్రధాన రచన నిరసన పొందిరది. "నూతన విషయాల కల్పనకంటె నడవడిని 
కట్టుదిట్టపరిచే నైతిక సూతాలనే రచయితలు, పాఠకులు కూడ ఆదరించారు. 
వీరి దృష్టిలో _కవి తాను చూసినవాటిని, వాస్తవికంగా ఉన్న వాటిని. ఆందంగా, 
ఆలంకారికంగా వ్యాఖ్యానించే వ్యాఖ్యాత మాత్రమే. అంతేకాని నూతన కల్పనలతో. 
నవ్యత్వాన్ని సృష్టించే కడు స విమర్శతో కూడిన అధికేపాత్మక కదిత్వం + 
ఆధిక ౦గా ఉండేది. 


కాల్పనిక కవిత్వం 
మానవ స్వభావంలోని' నవ్యత్నాపీతి కొత్తపద్ధతుల ప్రారంభానికి ప్రోత్సా 
హాన్నిస్తుంది. సాహిత్యంలో సహితం కాల్యకమంగా కొంత మార్పురావడం 
సహజం. ఇంగ్లీషు సాహిత్యంలో పోప్‌యుగపు సాహిత్యానికి కొంత విరుద్ధంగా 
కొన్ని విశిష్టలక్షణాలతో _కాళ్చినికోద్యమం (Romantic Movement) 
(ప్రారంభం అయింది. కాల్చనికోద్యమం మొట్టమొదట జర శ్రనీదేళంలో ప్రారంభమై 
తరువాత (పపంచవ్యా ప్రం అయినట్టు తెలుస్తున్నది. 


ఇంగ్లీషు భాషలో 17 వ శతాబ్ది మధ్యభాగానికి రొమాంటిక్‌ (Romantic), 
అన్నపదం ఇప్పుడు (ప్రచారంలో ఉన్న అర్థానికి భిన్నంగా చెడు అర్థంతో 
కనబడుతుంది. 18 వ శతాబ్టిలో కొంత కించపరచే ధోరణిలో. (ప్రయోగించబడు. 





l. “If wg wish to distinguish a single characteristic which. 
differentiates the English Romantics from the poets of | 
eighteenth century, it is to be found in the impor- 
tance which they attached to the imagination and in 
the special view which they help of it. 39 

2. “Forthemthe Poet is more an రంలో ప 
creator.’ న్‌ 3 కనే ర 3 =. 


1&2 “The Romantic Imagination’ By 6. 34. Bowra p. 1:7: 


ఆధునికాంధకవుల త త్త్యచింతనపె (పభావాలు | 8 [ 


తున్నా (ప్రకృతి దృశ్యాల వర్ణసల్లో; అటువంటి (ప్రమె గాలలో లేదు.! 
డా॥ జాన్సన్‌ : (10౫. Johnson) “రచనలలో ఈ. పదం మంచి, చెడు అర్థాలు 
రెండింటిలో. వాడబడింది. రొమాంటిక్‌ పదం మొదటి వాజ్మయానికి నటుల 
దయినా, తరువాత (పకృతిలోని, ఉగత,' త్మీవత, విచారస్సూ ర్త రులను 1పేమించే 
తత్త్వాన్ని వ్యక్తపరిచే ఆర్థంలో .' (పణ. గానికి ఎవచ్చింది.2 17" 6లో'(ఫెంచ్‌ 
రచయుతలు (Letourneur, The Marquis de Girardin) అనుభూతిని 
సహితరే వ్యక్త కపరిచే శ శ్రీగల పదంగా ‘రొమాంటిక్‌ 'ను (గ్రహించారు. వీళ్ళ 
దృష్టిలో ఆ పదం ఈవిస్‌ంగా ఉంచి: “Romantic describes nut only 
‘the scene but the particular emotion aroused in the person 
who complates it'.2 కాల్పనిక కపితాపితామహబనిగా పరిగణింపబడుతున్న 
న. 
1. Like the terms ‘gothic’ and ‘baroque’, therefore 
‘romantic’ started ina bad sense, The-shade of mean- 
ing indicated by romantic at this stage of its develup- 
ment is clearly evinced by the other words with which 
it was usually coupled, words such as ‘chimerical’,; 
‘ridiculous’, ‘unnatural’, ‘bombast’....side by side with 
deprecatory use. of the word in relation to: the events 
and sentiments of the old romances, romantic. came to 
be used also to describe scenes and landscapes similar 
to those described in them, and, this time without any 
note of scorn. ‘Romantic Agony’ By Parz. Introduc- 

tion. ‘p. 12. ' 


9, “Theadjective has gradually. ceased to retair its 
connextion with: the literary. geare (the romances) from 
which it was originally derived, and has:icome to ex- 
press more and more: the srowing love for wild he 
melancholy aspects of nature.’ క క 
1,2. ‘Romantic Agony’ By Parz.. లలు! Pp. 12,. 18. 


\ 





82 రాయ్యప్రోలువారి రచనల పరిశీలన-తి త్త్వవివేచన 


“రూసో” (Rousseau) ఈ పదాన్నిగూర్చి ఈ విధంగా అభిప్రాయపడ్డాడు: 
‘Romantic’ is a subjective character, like ‘interesting’, ‘char- 
ming’, ‘exciting’, which describe not s> much the property 
of the objects as our reactions to them, the effects which 
they arouse in an impressionable onlooker.”! 


ఏ యల్‌.పి. స్మిత (1.3. mith) సాహిత్యం, కవిత్వం అనే ముసుగులో 
నుంచి చూస్తే కనుపించే పకృతి అంతా రొమాంటిక్‌ అని అన్నాడు. తరువాత 
తరువాత ఈ పదం అద్భుణత్వం, ఉపదేశాత్మకం, గతస్మృతుం థావసముదా, 
యానికి సంబంధం కలిగిన పదంగా, వ్యక్తీకరణకు అసాధ్యం అయిన మానసిక 


స్థితికి సంబంధించిందిగా (పయ గం పొందింది. 


“The word ‘Romantic’ thus comes to be associated with 
another group of ideas, such as ‘magic, ‘suggestive’, ‘nostal- 
gic’ and above all with expressing states of mind which 
cannot be described, such as the German ‘sehrsucht’, and 
English ‘wistful’.! రొమాంటిక్‌ పదానికున్న ఈ ఆర్థచ్చాయలన్నీ ఆంగ్ల 
కాల్బనిక కవుల (English Romantic Poets) రచనల్లో కనబడతాయి. 


కాల్పనిక కవులు. ఐతిహాసికయుగ కవులకు భిన్నంగా కొన్ని(పత్యేక 
నమ్మకాలతో రచనలు సాగించారు. వీళ్ళ దృష్టిలో కవికి ప్రధానమైనది భావన 
(Imagination) భావనాళ క్తిని వీళ్ళు గొప్పవరంగా భాఎంచారు. భావనలేనిటే 
కవిత్వమే లేదని వీళ్ళు అభ్నిపాయం.3 “One power alone. makes a 


1. ‘The Romantic Agony’ By Parz. Introduction p. 12, 18. 
2 Blake, Coleridge, Wordsworth, shelley, keats మొదలై న 
వాళ్ళు ఆంగ్ల కాల్పనిక కవులలో (ప్రముఖులు. 
3, “For the Romantics imagination is కయరడరం0121*: <4 
* because they think that without 1 poetry is impossible 





ఆధ్ధునికాం[ధక వుల త _త్త్వ్వచింతన పె (ప్రభావాలు 88 


Poet : Imagination, the divine visicn.” The imagination 
uncovers the reality masked by visible things”!. దృగ్గోచరాలైన 
వస్తువుల వెనుక కనబడని సత్యాలను చూచే సృజనాత్మక భావనాబలం కవులకు 
ముఖ్యమని వీళ్ళ నమ్మకం. వస్తువులలో అగోచరాలై న అంతస్సత్యాలను దర్శిం 
చడంలో భావనాశ క్తి ఇమిడి ఉంది. దీనికి .మనోన్నేతాలతో దర్శించగలిగే 
అంతర్జ్భృష్టి (insight) ఖవసరం. అంతర్దృష్టి, భావనాబలం పరస్పరం ఒకదాని 
కొకటి తోడ్పడేవి. వీళ్ళ దృష్టిలో కవి భావనాళ క్తితో ఊహాలోకాలను . సృష్టించ 
గల సష్ట (creater). ఈ కవులు ఊహాశక్తి మీద ఆధారపడి కవితావేశాన్ని 


లీ 


(A) 
ంపూరసత్వంగా విశ్వసించారు. 
ణ ల 


ర్‌ 


కాల్పనిక కవులు షహేతువాదానికంటే అనుభూతికి (ప్రాధాన్యాన్ని చ్చారు. 
అనుభూతి వలన కలిగే ఆనందం హేతువాదం వలన నశిస్తుందని వీళ్ళ అభి 
(ప్రాయం. ఉద్వేగానికి, ఆవేశానికి (పాధాన్యాన్నిచ్చి 'హేతువాదాన్ని తిరస్క 
రించిన వాళ్ళలో షెప్టీ (Shelley), న్దేక్‌ (Blake), కిట్సు (Keats) అగ 
గణ్యులు. అనుభూతివల్ల కలిగే కవితావేశం కవిత్వానికి ముఖ్యం అని వీళ్ళ 








లా 
fur 6001981686 the imgination is of first importance be- 
cause it partakes of the creative activity of God. This 
is a tremendous claim and it is not confined to Blake 
and coleridge. It was to some degree held by Words 
worth and Shelley and Keats. Each was confident not 
only that the imagination was his most precious posse- 
ssion but that it was somehow concerned with a super- 


natural order.” 


‘The Romantic Imagnation’ By C. M. Bowra P 1, ఓ, 


|. “The Romantic Imagination’ By 0. 4, Bowra P 1, శం చం 


RRP-3 


84 రాయ, ప్రోలువార్‌ రచనల పరిశీలన-త త్వ వివేచన 


నమ్మకం. వర్చువర్తు (Words worth) జనపదాల దృశ్యాల్లో పొ పొందిన ఆకర్షణ, 
కాలరిడ్డి (Coleridge )% మనించిన నిదా జాగ దావస్థల్లోని అద్భుతమైన భేదాలు, 
షెల్లీ భావో ద్రేకం, కీ కీట్సు సృజనాత్మక కృషిలో "పొందిన తన్మయత్వం దాదా 
పుగా వీళ్ళముందరి కవులెవ్వరూ న స! 


ఇంగ్రీషు కాల్చనిక కష్టల్లో వర్జువర్తు, కాలరిడ్డి మొదటితరానికి చెందిన 
వాళ్ళు, ఈ మొదటితరం "కవులు సం్యపదాయం ప పట్ట కొంత అభిమానాన్ని 
చూపారు. బైరన్‌ (Byron), షెల్లీ రెండవ తరానికి చెందినవాళ్ళు, వీళ్ళు 
ముందుతరం కవులకంటె కొంత ధైర్యంగా సాహసంతో ముందంజ వేశారు. 


కాల్పనిక కవులు తమ భావావేశాలను వ్యక్తంచేయడానికి అనుగుణమైన 
ఛందోమార్గాలను ఎన్నుకొన్నారు. పోప్‌ యుగంలోని భాషను కృతకమయిందని 
తలచి దానిని వదలివేశారు. స్వచ్చమైన కవిత్వం నిరాడంబరమైన సామాన్య పదా 
ల్లోనే ఉంటుందని వర్ణువ ర్తు అభ్మిపాయం. ఈయన సామాన్యభాషలో సామాన్య 
విషయాలను గూర్చి కవిత్వం చెప్పాడు. ఏన్లెంట్‌ మారినర్‌లో(Ancien Mari- 
ner)లో కాలరిడ్డి రమణీయ పదజాలంతో మరెవరికి సాధ్యంకాని విధంగా శబ్ద 
సౌందర్యాన్ని సాధించాడు. వర్దువర్తు సామాన్యపదాలను వాడితే కాలరిడ్డి ఆ 
పదాలతో వై చిత్యాన్ని కళాత్మకంగా (ప్రదర్శించాడు. కాల్పనిక కవులు నూతన 
పదాలను నూతన అర్థాలతో (ప్రయోగించి కవిత్వానికి నవ్యత్వాన్ని తెచ్చి పెట్టారు. 


ప్ర 


uuu mm 


1. “It would be hard to think of another man who com- 
bined, as Blake did an extraordinary power of vision 
with the tenderest compassion for the outcast and the 
oppressed, or who, like Shelley, ‘used his Platonic 
musings to unfold an enormous scheme for the regene- 


ration of the world.” 


“The Romantic Imagination.” C. M. Bowra. P. l-4. 


శ 


ఆధునికాం[ధకవుల తత్త్వచింతనపై [ప్రభావాలు శిక్‌ 


వీళ్ళు కావ్యవస్తువులోకూడ స్వాతం త్యంతోకొ త్తదనం చూపారు.! కవితా 
వస్తువుకు బాహ్యంగా కనిపించే వస్తువు ఉనికి ముఖ్యంకాదని వీళ్ళ నమ్మకం. పోప్‌ 
డై 9డెన్‌(11/402),మిల్దన్‌ (Milton), స్పెన్సర్‌ (52061%561)లకంటే కాల్పనిక 
కవులు వాళ్ళ కవితా వస్తువులవల్ల సామాన్య జీవితానికి సన్నిహితంగా ఉన్నారు. 
సామాన్య (పజానీకానికి పరిచయం అయిన విషయాలను కావ్యవస్తువులుగా (గ్రహిం 
చడంవల్లి వీరి ఊహాప్రపంభాలు అసంగతాలు కావని సామాన్యుడికి నమ్మకం 
ఏర్పడింది. ఈ విషయంలో వీళ్ళు జర్మన్‌ కాల్పనిక కవులకు కొంత భిన్నంగా 
ఉన్నారు.? 

భావావేశం, వ్యక్తిత్వ (పకటన, విషాదం పట్ట ఆస క్తీ, కాల్చనిక కవులకు 
(పత్యేక లక్షణాలు. జాన్సన్‌ యుగంలో (Johnson Ag౭) కవులు కొందరు 
కొన్ని కొత్త పద్ధతులను (పవేళ పెట్టారు. వాళ్ళు తమను కాల్పనిక కవులుగా 
భావించలేదు. కాని వాళ్ళ కవిత్వంలో కాల్పనిక కవిత్వ లక్షణాలుగా చెప్పబడే 
కవిశ్వచ్చాయలు కనబడతాయి. కాల్పనిక కవులకు వీళ్ళ రచనలు కొన్ని కొంత 
మార్గదర్శకాలు అయ్యాయి. ఇంగ్లీషు కాల్పనిక కవిశ్వ విశిష్ట లక్షణాలైన 
(పకృతి (పీతి, (పణయత త్వం, అద్భుతత్వం, గత వైభవ పునరుద్ధరణం, 
ఆత్మా|శ్రయత్వం, సాహస (పియత్వాలు ఇంగ్లీషు కార్చనిక కవిత్వంలో (క్రింది 
విధంగా ఉన్నాయి. ' 


Wma bl సాన 
1; వర్దువ ర్తునకు సామాన్యమైన సీట్రిజంతుపులను జలగలను ఏరి జీవించే 
వాళు(Leach gatherer), ముసలి వేటగాళ్ళు (016 huntsmen), 
“* చిన్నపిల్లలు (Small girls), బుద్ధి భూన్యులు (Idiot boy) కూడా 
కవితావస్తువులే. 1 
2, “The Romantics certainly created worlds of their own, 
but they succeeded in persuading others that these 


were not absurd or merely fanciful. Indeed, in the. హా 


respect they were closer to earth and the common man 
than some of their German contemporaries.” 
‘The Romantic Imagination.” By C. M. Bowra. P. 4. 


ఇ కన 





36 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త_త్త్వవివేచన 
(పకృతి (పీతి 


కాల్పనిక కవులకు ముందు కవులు నాగరిక జీవన చ్యితణపట్ట చూపిన 
(శ్రద్ధ (పకృతి వర్ణనలపట్ట చూపించలేదు. “ఎక్కడైనా ఒకటి రెండు చోట్ట 
(పకృతి వర్ణన చేసినా అవి కాల్పనిక కవులలాగా అనుభూతి |పధానాలు కావు. 
మొట్టమొదటిసారిగా పకృతిని ఉపాసించిన కవి స్కాట్లాండు (S60tland) 
దేశానికి చెందిన ఆలన్‌ రాంసే (Allan Ramsay)’ ప్రక ఎతిలోని సౌందర్యాలను 
వై విధ్యాలను ఆధారంగా చేసుకొని జేమ్సు థామ్సన్‌ మొదటిసారిగా సుదీర్భ కావ్యాన్ని 
సీజన్సు (5815005) పేరిట (వ్రాశాడు. - థామ్సన్‌ (ప్రకృతిలో దై వత్వాన్ని 
దర్శించి సమ్మగ రూపంలో వర్ణించాడు: అయిలే కాల్పనిక కవులలాగా తన 
భావాలను (ప్రకృతికి ఆపాదించక తన వ్యక్తిత్వాన్ని మరుగుపరచుకున్నాడు. 
విలియమ్‌ కౌపర్‌ రచనలో |పకృతిపట్ట (ప్రేమ కన్పిస్తుంది. ఇతడు తనకు 
(ప్రశాంతతను (పసాదించివ (పకృతికి కృతజ్ఞతలు ప్రకటించడంలో లేక్‌ కవుల 
(Lake Poets) ను తలపింప చేస్తాడు. 


అయితే కాల్పనిక కవులు స్వానుభవంతో, [ప్రకృతిలో తాదాత్మ్యం పొంది 
(పకృతిని దేవతగా ఆరాధించారు. [పకృతి ఉపాసన కాల్పనిక కవుల (పత్యేకత. 


“In nature all the Romantic Poets found their initial 
inspiration. It was not everything to them ‘but they would 
have been nothing without it’2.... 


పక తి కవిగా {Nature Poet) సిద్ధి పొందిన వర్చువర్తు (ప్రకృతికి 
సమీపంగా ఉండడానికి నగర జీవితాన్ని తిరస్కరించాడు. (పకృతిలో అందరి 
మెప్పుపొందని విషయాలను ఈయన కవితావస్తువులుగా (గహించాడు. జార్జి క్రాబ్‌ 
(George Crabbe 1754 - 1882) సామాన్య _పజలపట్ల సానుభూతి చూపి, 


1. “ఆధునికాం[ధ కవిత్వము = సంప్రదాయములు (ప్రయోగములు మ్‌ 
త నారాయణరెడ్డి P. 189. 
9, “The Romantic Imagination’ By C. M. Bowra. P. 18. 


ఆధునికాం ధక వుల త త్త్యచింతన'పి [ప్రభావాలు 87 


సామాన్యుల జీవితంలోని బాధలను చిత్రించి వర్గ్సువర్తుకు కొంత మార్గదర్శకు 
డయ్యాడు. వర్చువర్తు దృష్టిలో (ప్రకృతిలో సహజ సిద్ధాలైన కొండకోనలు, చెట్టు 
చేమలు, నదీ నదాలు సజీవాలు. (పకృతి సందర్శనం కవిలో కలిగించిన భావ 
సంచలనాన్ని వర్ణించాలన్నదే వీళ్ళ ధ్యేయం. సజీవంగా కనిపించిన పకృతి ఎన్నో 
విధాల వర్గ్సువర్తును (ప్రోత్సహించింది. 


సా 


ఖ్‌ 
“To every natural form, rock, fruit or flower, 


Even the loose stones that cover-the highway, 

I gave a moral life, I saw them feel 
“Or linked them to some feeling, the great mass 
Lay bedded in a quickening soul, and all 

That I beheld respired with inward meaning. ! 


ప్రకృతిని భగవత్‌ సాశ్షాత్కారంగా వర్గ్సువర్తు భావించాడు. |ప్రకృతిలో 
(పతి అణువు ఏదో సత్యాన్ని బోధిస్తున్న ట్లుగానే ఈ కవి భావించాడు. 


(పణయత త్వం = సొందర్యారాధన 


కాల్పనిక కవుల [పణయతత్తానికి 'ప్రేటో (పేమసిద్ధాంతం కొంత (పోత్సా 
హాన్నిచ్చిందిం వీళ్ళు శ్రీని కామైక దృష్టితో చూడలేదు శ్రీలో మాతృమూ ర్తిని 
దర్శించి గౌరవించారు. 


“You were a Mother! That most 197 name 
Which heaven and Nature bless2?....{Coleridge) 


1. ‘The Starlit Dome’ By W. Knight P. 2. 
2. Quoted in ‘The Starlit Dome’ By W: Knight P. 110: 


858 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్హ్యవివేచన 


మాతృము* ర్తి పరమపవితం అని నమ్మారు.! భార్యను కామదృష్టితో 
కాక అభిమానంతో ఆదరంతో జీవితభాగ స్వామిగా తలచారు. 


“A promise and a mystery, 
* A pledge of more than passing 1 ife.”? (Ccleridge ) 


కాల్పనిక కవులు బియోగానికి విషాదానికి కొంత (ప్రాధాన్యం ఇవ్వడం 
కన్పిస్తుంది. మానవుని "బాధకు సౌఖ్యానికి విడదీయరాని సంబంధం ఉందని 
వీళ్ళలో కొందరి నమ్మకం. విషాదం మధురమనే భావం కన్పిస్తుంది. 


‘Our sweetest songs are those that tell of saddest tho- 
ught' అన్న షెల్లీ విషాదంలో కూడ ఆనందాన్నే చూడడం కన్నిస్తుంది. 


సౌందర్యాన్ని కాల్పనిక కవులు (పత్యేక దృష్టితో “గమనించారు. 
సౌందర్యం పట్ట వీళ్ళదృష్టి వీళ్ళే (పత్యేకం. అందరిలో సౌందర్యవంతాలని 
ఆంగీకరించబడిన వస్తువులు విషయాలు మా|తమే ఆందకలవని వీళ్ళు అనుకోలేదు. 
సృష్టిలో దాదాపు (పతి వస్తువులో వీళ్ళు అందాన్ని చూశారు. చివరికి ఆందానికి 
ఏ మాతం ఆస్కారంలేని భయంకర, జుగుప్సాయుత విషయాల్లో కూడ వీళ్ళకు 


అందం కనిపించింది.3 





1. “A mother is ‘the holiest thing alive” (The three 
graves) the human and divine blend.” 
‘The Starlit Dome’ By W. Knight. P. 110. 
Quoted in the ‘Starlit Dome’ By W. Knight. P. 110. 
8. For the ‘Romantics beauty was enhanced by exactly 
those qualities which seem to’ deny it, by those obje 
which produce horror; the sadder, the more painful it © *™. ల 
was the more intensively they relished it.” 
“The Romantic Agony’ By Mario Praz. P. £7. 


ఆధునికాంధకవుల తత్త్వచింతన పై ప్రభావాలు 89 


“Oh! What delight! What woe! I cannot turn 
My looks from her sweet piteous countenance 
How strangely does a single blood-red line, 
Not broader than the sharp edge of a knife, 
Adorn her lovely neck.” 


| (Beauty of Medusa - Shelley.) . 


కిట్స్‌ రచన “ఇసబెల్లా జర్‌ పాట్‌ ఆఫ్‌ బాసిల్‌* (1 $200112 or Pot 
" 0౯ B25i1)లో కూడ భయానక విషయంలో అందాన్ని (ప్రేమించడం కనిపి 
స్తుంది, మనకు కనబడే వస్తువులివల్ల మనం తెలుసుకునే సత్యమే సౌందర్యం అని 
వీళ్ళు. అభ్మిపాయం.! షెల్లీ (ప్రేమత త్వం కేవలం స్రీ పురుషులకే' పరిమితం కాదు. 
మానవత్వాన్ని మొత్తాన్ని (ప్రేమించాడు. షెల్లీ. మానవతావాదం “పొమిధియస్‌ 
అన్‌బౌండ్‌, (Prometheus unbound )లో పరిపూర్ణంగా కనిపిస్తుంది. షెల్లీ 
(ప్రీమత త్తం. మానవులకు మాత్రమే కూడ పరిమితంకాక జీవకోటి కంతటికీ 
వ్యాపించింది. జంతువులు, పువ్వులు, పంచభూతాలుకూడ అతడి |పేమత తంలో 
పాలు పంచుకున్నాయి. 
అద్భుతత్వం 

కాల్చ్పనికోద్యమాన్ని అద్భుతత్వ పునరుద్ధరణం (Renaissance of 
wంnder) అని అన్నారు.2 జీవితములోని వాస్తవిక .సత్యాలనుండి ఎక్కడికో 
ఏ లోకాలకో ఎగిరిపోవాలని కాల్బనికకవుల కోరిక, మనకు తెలిసిన ఈ పపంచం 
కంటె సంత ప్తికరం, నంపూర్ణం అయిన దానిని దేనినో పొందాలనే ఆరాటం, 





They relished it” 
, “The Romartic Agony” By Mario Parz P. 27 
1. “The Romantics thought that beauty is a final quality 


of reality revealed through visible things." ఇ 
నా. శక్రం 


‘Romantic Imagination’ By 0. M. Bowra. P. 288. 
2.. “The Romantic Imagination’ By: C M-. Bowra. 
P. 285, 286. 


ఇ “కత 


40 రాయ) ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వ్వవివేచన 


తపన వీళ్ళ కవిత్వం మీద అధిక (పభావాన్ని చూపాయి. కాలరిడ్డి ఏన్లెంట్‌ 
మారినర్‌ (Ancient Mariner), (కిష్టబెల్‌ (Christabel) కుబ్బాభాన్‌ (Kubla 
khan) వంటి రచనలు అద్భుత (పియత్వాన్ని (పదర్శించేవే వీ కవిత్వంలో 
అయినా ఆద్భుతం అశ్చర్యం, ఆనందం ఇవ్వడం సహజమే, అయినా కాల్పనిక 
కవులు అద్భుతానికి అధిక | ప్రాధాన్యాన్ని చ్చారు. మన పరిసరాల్లో మనకు తెలిసిన 
వస్తువుల్లో ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని చూడాలంటే పసిపాపల మనస్తత్వం ఆవ 
సరం అని వర్డువర్హు, కాలరిడ్డిల అభి ప్రాయం, ఇమ్మార్టల్‌ ఓడ్‌ (Immortal 
౦d౭)లో వర్దువర్తు అభి ప్రాయంలో ఏకిభవిస్తూ కాలరిడ్డి “The poet is-one 
who carries the simplicity of childhood into the powers of 
manhood, who, with a soul unsubdued by habit, unshackled 
by custom, contemplates all things with the freshness and 
wonder of a child.”" అని అన్నాడు, 

చెల్లీ కూడ డిఫెన్స్‌ ఆఫ్‌ పొయి టీ (Defence of Poetry )లో దొదాపు 
అదే అధి పాయాన్ని (పకటించాడు. . 


గత వైభవ పునరుద్ధరణం 


పోప్‌ యుగంలో హేతువాదంలో నమ్మకం వల్ల (ప్రాదీన పురాణ గాథలు 
(ప్రామశథ్యాన్ని కొంత పోగొట్టుకున్నాయి. అయితే కాల్పనిక కవులు హేతు 
వాదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, అద్భుతత్వాన్ని ఆదరించటం వల్ల ాచీన 
పురాణ గాథలు వీళ్ళ దృష్టిలో తిరిగి విలువను సంతరించుకున్నాయి, కాలరిడ్డి 
పురాతన గాథలను నూతన వాతావరణంలో సృష్టించాడు. రాబర్ట్‌ సదీ (Robert 
Southey 1774-1648) ముఖ్య లక్షణం పాత గాథలను చ్మితించడమే అన 
వచ్చు. వాబ్టర్‌ స్కాట్‌ (Walter Scott 1771.1882)కు సహితం ఇటు 
వంటి కథల పట్ల ఆన క్తి పెచ్చు. వర్చువర్తు ఎక్స్‌కర్షన్‌ (Bx011510n), షెల్లీ 
(ప్రొమిధియస్‌ ఆన్‌బౌండు (Prometheus Unbound), కీట్స్‌ హైపీరియాన్‌, 
ఎండిమియాన్‌ (Hyperion, Endymion) వంటి రచనలకు కూడ (గీకు 


పురాణ గాథలు ఆధారం అని. చెప్పవచ్చు. ల 
న ము. వ 
లావా 
1. “The Romartic Imagination’ By C-- M. ‘Bowra. 


P. 285, 286. 





ఆధునికాం[ధకవుల త శ్వచింతనపై (పభావాలు 41 
సాహస _పియత్వం 


None but the Brave 
. None but the Brave 
None but the Brave deserves the: Fair 


అని అలెగ్గాండర్సు ఫీస్ట్‌ (Alexander's Feast) లో 29౭న్‌ మాటల్లోని 
భావం కాల్పనిక కవుల దృష్టిలో [ప్రాముఖ్యాన్ని వహించింది. కోల్చనికోద్యమంలో 
వీరగాథలు ఆదరణ పొందాయి. బైరన్‌ చైల్డ్‌ హెరాల్డ్‌ పి్టల్లిమేజ్‌ (Child 
Harold's Pilgrimagc) డాన్‌ జువాన్‌ (Don Juan) లోని :ఐల్స్‌ ఆఫ్‌ 
(స్‌ (Isles 6f Greece) లలో సాహస | పియత్వం కన్పిస్తుంది. : స్కాట్‌కు 
వీరుల కథలంటే అభిమానం హెచ్చు. లోకెన్‌వార్‌ (Lochinvar) ఇతడి వీర 
గాథ్లా..ప్రియత్వానికి మచ్చు తునక, వీర రస పోషకంగా యుద్ధ వర్ణనలను 
ఇతడికి ఇతడే సాటి అనే విధంగా వర్ణిస్తాడు. .ఇతడి కవిత్వంలోనే కాక నవలల్లో 
కూడ సాహస (_పియత్వం అతా కనబడుతుంది. 


కాల్పనిక కవులలో కనిపించే స్వేచ్చా (పియత్వానికి బైరన్‌ రచన (పిజ 
నర్‌ ఆఫ్‌ ఛిల్లాన్‌ (Prisoner of Chillon), షెల్లీ రచనలు రివోర్ట్‌ ఆఫ్‌ ఇస్లామ్‌ 
(Revolt of Islam), పౌమిథియన్‌ అన్‌బౌండు (Prometheus Unbound) 
'స్కెలార్‌ (Skylark). ఓడ్‌ టు వెస్ట్‌ విండ్‌ (046 10 West wind) లను 
బలమైన నిదర్శనాలు గా చెప్పవేచ్చు. : 

. ఆత్మా శ యత్వ౦ 

కాల్పనిక కవుల రచనలలో దాదాపుగా అంతటా కన్పించే లక్షణం ఆత్మా 
_్రయత్యం. వీళ్ళు హేతువాదాన్ని నిర్లక్ష్యం చేసి ఆనుభూతులకు (పాధాన్యం 
ఇవ్వడం ఈ లక్షణానికి కొంత దోహదం చేసింది. బైరన్‌ ది జపర్‌ (The 
Giaour) ది బై. డ్‌ ఆఫ్‌ ఎబిదాస్‌ (The Bride of Abydos), ది కార్ట్‌ 
(The Corsair) లారా (Lara), ది సీజ్‌ ఆఫ్‌ కోరింత్‌ (The Seige IEE 
Corinth), పారిసినా (Parisina) లలో తన జీవితాన్నే eee 
బైరన్‌ రచనల్లోని కథానాయకుడు బైరనే అని అనిపిస్తాడు. 


42 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్త వివేచన 


చైల్లు హెరాల్డు (Child Harold's Piligramage ) లో= 


“And I have loved thee, Ocean! and my joy 

Of youthful sports was on thy breast to be 
Borne, like thy bubbles onwards: from a boy 

I wanton'd with thy breakers = they to :me 
‘Were a delight; and if the freshening sea 

Made them a terror - ‘twas a pleasing fear, 

For I was as it were a child of thee, 

And trusted to thy billows far and near 

And laid my hand upon thy mare-as I do here.” 


అని భావావేశంతో తన అభిప్రాయాలను చెప్తున్న బైల్డ్‌ హెరాల్డ్‌ మరెవరో 
కొదు వైరనే అని విమర్శకుల అభ్మిపాయం. ‘“‘“Keats’ Ode to a night- 
ingale tells us more about keats than the nightingale” అన్న 
మాట వీళ్ళ రచనల్లోని ఆత్మా[శయత్వాన్ని స్పష్టంగా చెప్తుంది, ఈ విధంగా 
వీళ్ళ కవిత్వంలో అంతటా కవుల వ్యక్తిత్వాలు కనబడతాయి, 


ఈ విధమైన కాల్చనిక కవిత్వ. విశిష్ట లక్షణాలు , కేవలం ఇంగ్లీషు భాష 
లోనే కాక ఇంచుమించుగా అదే కాలంలో దాదాపు యూరోప్‌ భాషలు (European 
Languages) చాలా వాటిలో కనబడతాయి, ఇంగ్లీషు భాషా (పభావంవల్ల కొంత 
ముందువెనుకలుగా భారతీయ భాషా కవిత్వాల్లో ఈ లక్షణాలు చూడవచ్చు. 
తెలుగు నవ్య కవులలో చాలామంది ఇంగ్లీషు కాల్పనిక కవిత్వ (పభావంతో 
రచనలు చేయడంవల్ల ఇంగ్లీషు కాల్పనిక కవిత్వ లక్షణాలన్ని దాదాపుగా తెలుగు 
నవ్య కవిత్వంలో (పతిఫలించాయి. 

ఈ విధమైన [పభావాలకు ఎన్నిటికో లోనై అతి విస్తృతంగా వెలసిన 
నవ్య ఆంధ కవిత్వ త త్త్వచింతనలోని వైవిధ్యాన్ని స్పష్టంగా చూపడానికి నవ్య 
కవిత్వ లక్షణాలను, శాఖలను కొంత వివరించవలసి ఉంది. ల. 


1. ఆధునికాం్యధ కవిత్వము సం(పదాయములు-_పయో గ ములు 6. నారాయణ 
రెడ్డి P. 198లో ఊల్లభించబడింది. - 





ఇ 


భావకవిత్వం 


శ 


"a గె 


భావకవిత్వ౦ 


' నవ్య కవిత్వం, ఆధునిక కవిత్వం అన్నవి దాదాప్తు ఒకే అర్థంలో 
వాడబడుతున్న పదాలు, ఆధునిక కవిత్వం అన్న పదం కాలాన్ని బట్టి ఆధునిక 
కాలంలో వచ్చిన కవిత్వాన్నంతటిసీ తెలియజేస్తుంది. . నవీన గుణాలతో .కొ త్తగా 
'వచ్చిన కవిత్వాన్నంతటినీ నవ్య కవిత్వం అనవచ్చు - 20వ శతాబ్ది ప్రారం 
భంలో వచ్చిన భావకవిత్వాన్ని నవ్యకవిత్వంగా ఆనాడు పేర్కొనడం జరిగింది. 
అభినవ కవిత, నవ్యసాహిత్య పరిషత్తు, అభినవ కవితా (గ్రంథమందలి అనే 
మాటల వల్ల భావకవిత్వాన్నే నవ్యకవిత్వంగా భావించినట్టు తెలుస్తున్నది. "ఆ 
కాలంలో భావకవిత్వం, నవ్యకవిత్వఎ అనే పదాలు రెండూ భావకవిత్వాని'కే వాడ్‌ 
బడ్డాయి. కాని భావకవిత్వోద్యమం తరువాత వచ్చిన అభ్యుదయ కవిత్వం, విష్ణవ 
కవిత్యం వంటివి కూడా నవ్యకవిత్వంలో భాగాలే. భావకవిత్వం అన్నది నవ్య 
కవిత్వోద్యమాల్లో ఒకటి మాత్రమే కాని నవ్యకవిత్వం అంటే. భావకవిత్వం 
మాత్రమేకాదు. కవిత్వ లక్షణాన్నిబట్టి భావకవిత్వం 'అనే పేరు వచ్చింది. 
అిరికల్‌ పొయి[టి (Lyrical. Poetry), కాల్చనిక* కవిత్వం, రొమాంటిక్‌ 
పైయ్యిటీ (10028610 Poetry) అన్నవి అన్నీ భావకవిత్వానికి పర్యాయ పదాలే. 


భావకవిత్వం పై ఆంగ కొ గ్ల కాల్పనిక కవిత్వ (ప్రభావం చాలావరకు ఉస్నప్పటికీ 
ఖాన కవులు భావ కవిత్వంలో భారతీయ సంప్రదాయాన్ని (పతిబింబింప జేస్తూ 
తెలుగుదనాన్ని నిలిపారు. 


భావకవిత్వ నిర్వచనం 


“కాల ధర్మానుగతమై జగ (త్పవృ్తి 


మాలుసపుడు వాజ్మయము మాటు నిజము”! 





1. రమ్యా లోకము P. 10. రాయప్రోలు సుబ్బారావు 


46 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


ఆన్న విధంగా ఎన్నో పరిస్థితులతో (ప్రభావితమై భావకవిత్వం ఉద్యమంగా 
వచ్చింది. భావ కవిత్వం ఆంటే ఏమిటి? దేన్ని - భావకవిత్వం అనాలి? అనే 
(ప్రశ్నలకు సమాధానాలు భావ కవిత్వాన్ని ఎందరో ఏన్నో విధాలుగా నిర్వ 
చించారు, 


© 


ఖ్‌ 
విశ్వనాథ సత్యనోరాయణగోరు శోక్రవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాం 


కురము, ఒక అంతర్ని గూఢ తాపము, ఒక చిన్న కావ్యము లో ఊదబడినచో ” 1 
అది భావ కవిత్వం అన్నారు. దీన్నిబట్టి కవి సనస్సులో అస్పష్టంగా ఊండే, 
భావాలకు |ప్రాధాన్యాన్నిస్తూ చేసే రచన భావ కవిత్వం అని విశ్వనాథ వారి, 


అభి ప్రాయం. అని తెలుస్తోంది, దాదాపు ఇదే, భావాన్ని వ్యక్తం చేస్తూ పంచాగ్నుల 
వారు “ఏదో. ఒక భావాన్ని ఆధారం చేసికొని ఆల్ప్బావకాశంలో పూర్ణంగా రస 
సిద్ధిని చేకూర్చే యత్నం? న నవ్యులు చేస్తారని అన్నారు. చిన్న కావ్యంలో రస 
సిద్ధిని చేకూర్చడానికి కవి చేసే (పయత్నాన్నే భావ కవిత్వం ఆని వీరన్నారు. 
అయితే ఒకే భావాన్ని ఆశ్రయించుకొని ఉండే భావ కవిత్వంలో రససిద్ధిని గూర్చి 


విశ్వనాథ వారు “కావ్యములు రస (పధానములు, . ఖండ కావ్యములు భావ 
(పధానములు. కావ్యములందు (పతి పద్యమునంటు భావము ఉండవచ్చును. కాని: 


కావ్యము సమిష్టి మీద రసాభి ముఖముగా పోవును, ఖండ కొవ్యములందును 


భావములు రస వ్యంజక ములు కావచ్చును. కొని ఖండ కావ్యములు (ప్రధానముగా 


ఒక భావమును “ఆశ్ర యించియే యుండును. అందుచేత దీనిని భావ కవిత్వము 
అనవచ్చును" 3 అని అన్నారు. భావ కవిత్వాన్ని గూర్చి వివరణలు నిర్వచనాలు 
కనబడతాయి, కవి ఆలోచన అనుభూతుల . వల్ల కవిలో కలిగిన భావానికి 


1. "లిరికల్‌ పొయ్యిట్రి' వ్యాసం. భారతి; అక్టోబరు, 1989." 
2. నవ్య సాహిత్య పరిషత్‌ అధ్యత్షోపన్మాసము, (ప్రతిభ. ధాత వసంతము. 
8. 'ఆంధధ ప్మతిక' 1988, జనవరి, సంచిక ల్‌. 


భావకవిత్వం : ' | 47 


gee చ్చేది భావ కవిత్వం అని కొందరు భావించారు " భావనా పటిష్టతతో 
పాటు స్వేచ్చా (ప్రియత్వం కూడా ఉన్నది భావ కవిత్వం అని మరికొందరి 
అభిప్రాయం, 2 కవి తన అనుభూతి వల్ల పొందిన రస స్థాయిని పాఠకునిలో 
ఆవిష్కరించ కలిగేది భావ కవిత్వం అని వేరొకరి ఉద్దేశం 3 కవి మనస్సు లో 
స ఉదయించిన ఒక భావాన్ని తన. పరిసరాలలోని ప్రకృతిలో 


1. (a) 


2. (a) 


(b) 


“కవి ఆలోచనజే మధించె, (గంథించి, దర్శించిన ఒక రసమయ 
గోళము భావము .... భావము ముఖ్యాంశముగా పెట్టుకునే కవిత్వాన్ని 
భావ కవిత్వ Pay 

“నవ్యాం్యధ సాహిత్య వీధులు" - కురుగంటి. సీతారామయ్య, పిల్లల 
మట్టి హనుమంతరావు = పు, 216. 


భావము యొక్క కవితా స్వభావము భావ కవిత్వము. | 
“భావ కవిత్వము” వ్యాసం - సారస్వత వ్యాసములు $4, కవికొండల 
వెంక టావు = పు, లిర్‌ర్‌. 


“‘Romantic Poetry’ అంటే భావనా పటిష్టమైన స్వేచ్చా ప్రియ 
కవిత్వం” - కవికోకిల దువ్వూరి రామిరెడ్డి. | 

కవి కోకిల దువ్వూరి. రామిరెడ్డి . జీవితమూ, _ సాహిత్యమూ - 
కె. వి. రమణారెడ్డి. పు. 105. 

“ఎట్టి అడ్డంకులు లేక స్వేచ్చగా పుం ర్న 
కవిత్యము భావ కవిత్వము.” Winchester అను పాళ్చాత్య విమ 
ర్శకుడు భావ కవిత్వము అతి స్వచ్చుము ఆతి సులభము (Lyrical 
Poetry is the Purest and simplest) అని పేర్కొనెను. 
భావ కవిత్వము నిరాడంబరము నిసర్గమధురము,.”” 

“అంధ్ర సాహిత్యము - అతిరథ మహారథులు” వ్యాసము 

“నారదా విపంచి వ్యాస సంపుటి M. పాండురంగారావు. పు. 276, 
ల, 


హ హృదయాలను, మానసాలను కలవరపరుసూ అల్లక లోలంగా చూర్తిల్లే 
అతి ౧ ౧ అం 
(ప్రమాద (ప్రాంతరాలలో క కవికి నిరాఘాటంగా విహరించే అధికారం కలదు. 


శ ఇటో 


జ. 


48 రాయ) ప్రోలువారి రచనల పరిశీలన-త _క్త్య వివేచన 


సమన్వయ ._పరచి పరవళత్వంతో చెప్పేది భావ కవిత్వం అని ఇంకొక 
రన్నారు.! | 


ఈవిధంగా భావకవిత్వంలో ఉండే విశిష్ట లక్షణాలలో ఒక్కొాక్క-దానికి 
(పోధాన్యాన్నిస్తూ ఒకొక్కరు భావక విత్వాన్ని-నిర్వచించడం జరిగిందనవచ్చు. 
ఎవరిక్సి సమంజసంగా తోచిన వివరణను వాళ్ళు గ్రహించారు. వీళ్ళ నిర్వచనా 
లలో ఏదోఒక్క నిర్యచనంవల్ల సంపూర్ణంగా భావకవిత్వ సమ్మగదూపాన్ని 
అట్టి ఆతని సంచారాలలో ఏ సన్ముహూర్తాననో కావ్యగీతం ఒకటి మెరు 
గులు తీరిన విలక్షణ రచనాధోరణిలో వెలుగుచూస్తుంది. ఆ గీతం కవి 
అనుభవించిన ర సస్థాయిని సమ్మగంగా పాఠకునిలో అవిష్కరించగలుగు 
తుంది. ఉత్కృష్ట భావగీతానికి నా నిర్వచనం ఇడి శ్రీశ్రీ అభ్మిపాయం. 
మండపాక పార్వతీశ్వర శాస్త్రిగారి లేఖనుండి భారతి, జూన్‌, 1984. 


1(2) “ఈ లిరిక్కులు ఖండకావ్యములు. ఇందు కవి తన మనస్సునందు 
తాత్కాలికముగా నుదయించిన యొక భావమును మాగత్రము తనచుట్టు 
పట్టనున్న (ప్రకృతితో సమన్వయపరచి పలుకును. .... భావ కవిత్వమునకు 
పరవశత ముఖ్య లక్షణము” -'కృష్ణపక్షము' -వ్యాసము. 
నిడమర్తి సత్యనారాయణ - భారతి 1926 ఫాల్గుణ మాసము 

'(b) “భావకవిత్వమనగా వస్తుభావ రచనలలో భావమునకు |ప్రాధాన్యమిచ్చిన 
కవిత్వమని తేల్చవచ్చును.' 
ఆధునికాం[ ధ కవిత్వము = సం|పదాయములు (ప్రయోగములు 
C. గారాయణరెడ్డి p 806 

(0) “వీరి కవితకు భావం ప్రధానం....కవి ఒక విషయం గురించి ఎంత 
ఎక్కుపగా భావించగ లిగాడనేదే అక్కడ ముఖ్యం, వస్తుపును మనస్సులో 
భాపించుకోవడంవల్ల వచ్చిన ఆలోచనకే ప్రాధాన్యం కలిగింది. అంటే 
కల్పన్నాపతిభకు - అందుకే దీనిని కాల్చనిక కవిత్వం అనికూడా అంటు 
న్నాము.'” 

“విక్ర లింగంనుండి భావకవిత్వం వరకు" వ్యాసం 
కుందుర్తి అంజనేయులు. ఆం(ధ్యపదేశ్‌ దర్శిని Pp. 869 


ఇ “4 





భావకోవిత్వం 49 


దర్శించడం సాధ్యపడకపోవచ్చు. భావకవిత్వ విశిష్ట లక్షణాలన్నీ ఒక్క నిర్వ 

చనంలో (పతిబింబించకపోవచ్చు. కాని ఈ అందరి నిర్వచనాల సమన్వయ 

రూపమే భావకవిత్వం అనుకోవచ్చు. కనుకనేనేమో మాక్చింగోర్కీ “Several 

definitons of Romanticism have been brought forward, but 

till’now no précise or exhaustive definition has been envol- 

ved that will satisfy, all historians of literature” అనే అభి ప్రో 
యాన్ని వ్య క్తంచేశాడు,! ఇ 


భావకవిత్వ లక్షణాలు 


భావకవిత్వం కొన్ని విశిష్ట లక్షణాలవల్స నవ్యత్వాన్ని పొందింది.(1 )కావ్య 
పరిమాణం (2) వస్తువు (8)3లి (4)ఆత్మాశయంవంటి లక్షణాల్లో (ప్రాచీన 
కవిత్వానికి కొంత భిన్నంగా ఇది కనిపిస్తుంది. ఆయితే ఆ లక్షణాలు పూర్తిగా 
(పాచీన కవిత్వంలో లేని నవ్యగుణాలు కావు. కాని భావ కవిత్వంలో వాటికి 
కొంత (పత్యేకత ఉంది, 


ఖండకావ్య(వ|కియ 


ఆధునిక కాలంలో కవులను ఆదరించి (ప్రోత్సహించే పోషకులు లేక 
పోవడం మహాకావ్యాల సంఖ్యను కొంత తగ్గించినది. ఈ కాలంలో కవిత్వం 
కవుల జీవనభృతికి తోడ్చడలేదు. కవులు తమ జీవనోపాధికి వేర్వేరు ఉద్యోగ 
వ్యాపారాల్లో ఉండి వృత్తిధర్మ నిర్వహణకు భంగం రాకుండా తీరిక సమయాల్లో 
కవిత్వరచన సాగించారు. అందువల్ల మహాకావ్యరచనకు కావలసిన దీక్ష, తీరిక 
వీళ్ళలో కొరవడ్డాయి. అంతేకాక పాఠకుల్లో కూడా అధికశాతం త్వర జీవనానికి 
అలవాటుపడ్డవారు కావడంవల్ల మహాకావ్యాలను చదివి, ఆకళింపు చేసుకొని 
ఆనందించే తీరిక కోరిక కోల్పోయారు. దీనికి తోడు భావకవులు ఆంగ్ల సాహి 


1... కవిసేన మేనిఫెస్టో - గుంటూరు శేషేంద్రశర్మ - .180లో ఉల్లేఖింప శౌ: * 
బడింది. 


RRP-4 


50. రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


త్యంతో పరిచయంపల్ల ఆ సాహిత్యంలో అధికంగావున్న ఖండకావ్యాలు సమర్థ 
వంతంగా పాఠకుడికి రసానుభూతిని, ఆనందాన్ని కలిగించి పాఠకుల మెప్పు 
పొందడం గమనించారు. ముఖ్యంగా కవిత్వ [ప్రచురణకు |ప్రోత్సాహాన్నిచ్చినవి 
పుత్రికలు. పత్రికల్లో ప్రచురణకు వీలుగా ఉండడం చేత సహజంగానే ఖండ 


కావ్యాలకు. ఆదరణ లభించింది. ఈ. కారణాలన్నిటివల్ల భావకవిత్వంలో ఖండ... 


కొవ్యరచన అధికం ఆయింది. 


సా 


x 

అయితే ఖండకావ్యం “అన్నది తెలుగు సాహిత్యానికి పూర్తిగా కొ త్తదికాదు. 
ఉపకావ్యాలని, లఘుకావ్యాలని, ము కృకాలని, ఖండకావ్యాలని పేర్కొ ంటూ వీటి 
ఆ స్తిత్వాన్ని సంస్కృత కావ్య భేదాల్లో (ప్రాచీన లాక్షణికులు చూపుతున్నారు, ! 
సర్గబంధంలేని చిన్న కావ్యాలుగా 'ఘటకర్చ్సర కావ్యం” , “బిల్ల ల్హణకావ్యం' వంటివి 
పేర్కొనబడ్డాయి. కాళిదాసుని “మేఘసందేళ' కావ్యం కూడా ఖండకావ్యంగానే 
చెప్పబడ్డది. ఆయితే ఈ కావ్య్యప్మకియ (ప్రాచీనమైనదే అయినా దానికి ఆనాడు 
ఉత్తమ కావ్యాలకుండే గౌరవం లేదనవచ్చు. భావకవులు ఆ (ప్రాచీన (క్రియను 
తమ భావ[పకటనను సమర్థవంత మని తలచి దాన్ని అధికంగా ఆదరించారు. 
ఈ (ప్రక్రియను గూర్చి - 


“ఇపుడు చిన్న చిన్న ప్రొత్తములు వెడలుచున్నవి. ఫీనిని ఆంగ్ల మందలి 
“లిరికు' (1310) కావ్యములననుసరించి భావగీతములని పిలుచుచున్నారు. ఇడి 


శేవలమే మనవారెజుంగని పంథా కాదు. లాక్షణికులు వాకొనిన ఖండకావ్యము . 


లిట్టివే, me పండితులు వీనిని కేవలము విజాతి భాషా సంపదాయ ఖండము 


1. _“అసర్గ బరీధమపి యదుప కావ్యముదీర్యతే”- “అసర్గబంధం సూర్య 
శతకాది (వ్రతాపరుుద్రీయము. విద్యానాథుడు. 
“ఏకార్థ (పవజైః పద్య్యైః సంధి సామ్మగ్య వర్ణితం 
శందకాన్యం భవేత్‌ కావ్యస్యైక దేశాను సాఠిచి 
“'యధామేఘదూతాదిః' 
“సాహిత్య దర్పణం” - విశ్వనాధుడు." 
నేటికాలపు కవిత్వం P. 144లో ఉల్రేఖించబడినవి-- 
అక్కి రాజు ఉమాకా న్త పండితులు, 


- త 


భావకవిత్వం క్‌1 


నుండి మన సారస్వత వనమునందు చింపరాబడినవని నిరసింపనక్కరలేదు. 
పూర్వలక్షణములందున్న ఒకానొక కొవ్యాంగమునకే ఇపుడు పృథ గ్వికాసము 
(పాప్తించినదని సమరసించుట యొగ్గు” 1 అన్నారు రాయ్మప్రోలువారు. 
"అడ 
కావ్యవస్తువు 


పూర్వకవులు సాధారణంగా పురాణాలు ఇతిహాసాలు మొదలై నవాటినుండి 
ఉదా త్తగాథలను కావ్యవస్తుపుగా ఎన్నుకునేవాళ్ళు. సామాన్య మానవుడికి పరిచయం 
తక్కువగా ఉండే వ్యక్తులు నాయకులుగా, విషయాలు కావ్యవస్తువులుగా ఉండడం 
జరిగింది. 


భావకవిత్వంలో వస్తువుకు (ప్రాధాన్యం ఎక్కువగా లేకపోయినా భావ 
కవిత్వం వస్తురహితం కాదు, భావకవిత్వంలో కథ ఉండాలనే నియమం లేదు. 
కథ ఉన్నా కథాకథన శిల్పంతో అది పరిణతి పొందే అవసరం లేదు. కథాని 
యమం లేకపోవడంవల్ల కవి తాను వ్యక్తం చేయాలనుకున్న భావాలను ఏదో ఒక 
పా్మాతద్వారా పలికించే అవసరం లేకపోయింది* స్వేచ్చగో కవితన అభ్మిపాయా 
లను (పకటించుకునే అవకాశం లభించింది. 


భావకవిత్వంలో కవి అనుభూతే కావ్యవస్తువు' సామాన్య జీవితవిషయాలు, 
విశేషాలు, సాధ్ధారణ సంఘటనలు, మానసిక పరివర్తనలు, నిత్యజీవితంలో కవికి 
కనిపించే సను స్త వస్తువులు కావ్యవస్తువులే. సామాన్య పాఠకుడికి అధికంగా పరి 
చయం ఉండే సాధారణ మానవులే నాయికా నాయకులు. “కష్టకమలి, “తృణకంక 
ణము, “వనకుమారి', “పూర్ణమ్మ”, “యెంకిపాటలు' వంటి ఆధునికుల రచనల్లోని 
ప్యాతలు సర్వసాధారణంగా అందరికీ పరిచయమైనవే. షష్ట 


1. “ఆధునికాం[ధ సాహిత్యము” వ్యాసము. రాయప్రోలు సుబ్బారావు సార 


స్వత వ్యాసములు - 2. p. 50, 81. 








ర్‌లి రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచనః 


ఈ విధంగా (ప్రాచీన కవులకు భిన్నంగా భావకవులు సామాన్యులను కావ్య 
నాయకులుగా చేసి వస్తువులో వై విధ్యాన్ని, నవ్యత్వాన్ని సృష్టించారు. “We. 
insensibly imitate what we habitually admire”! అని కాలరిడ్డి 
అన్నట్టు భావకవిత్వంలో వస్తు వైవిధ్యానికి. వీళ్ళకు ఆంగ్లసాహిత్యాభిమానం 
కొంత దోహదం చేసింది. ji 


త్‌ో 


ఢెలి 


జ శా 


(పాచీన కవులు నిఘంటువుల్లోని కొన్ని మారుమూల పదాలు, ప్రౌఢ 
పదాలు, దీర్భ సమాసాలు అధికంగా వాడారు. ప్రాచీన క కవిత్వంలో కొంత పాండిత్య 
_పదర్శన “కనబడుతుంది. లాక్షణికులు పదకవితను (తోసిరాజన్నారు. 2 అక్క 
డక్కడ పుష్పాపచయనం వంటి వరళ్షో మాత్రా ఛందస్సును ఉపయోగించినా 
మార్పుకోసం వాడినట్టు తోస్తుంది. పదకవిత నిరసన పాలైంది.3 తంజావూరు 
నాయక రాజుల కాలంలో పదకవిత ఆదర ణపొందినా సంగీత (పాధాన్యంవల్ల 
దానికి | ప్రాముఖ్యం వచ్చిఉంటుందని అనుకోవచ్చు. 


చెవులకు ఇంపుగా ఉండటం కవిత్వానికి అవసర కాని యతి (పాసలవంటి 
నియమాలు, “ఛందోబందోబస్తులు* అ|పధానం అని భావకవుల అభి ప్రాయం. ఆర్థం 
లేని వ్యర్థపదాలలో అయినా యతి (పాసలను సాధించడం వ్యర్థమని వీళ్ళు అనుకు 


1. "తెలుగు సాహిత్యముపె ఇంగ్లీమ (ప్రభావము = కొత్తపల్లి వీరభద్రరావు. 
p 498 లో ఉల్లేఖింపబడింది. 

2, “చి తమైన ఒక నాగరికతకు అలవాటైన మన రసికులు పాటలను ఆద 
రింపరైరి..... ఎంత నీరస నికృష్ణమైనదై నను పద్యమునకు గౌర వమ్ముద 
పడింది. ఎంత రసోత్క్బష్టమైనదై నను పదమునకు నిరాదర నైచ్య 
మలమికొనినది.... .... సారస్వతము వెదజల్లు భావములు (పజాహృదయ 
ములందు (పవేశింపవలెను. ఆ (పజాహృదయ (ప్రవేశ మునకు గీతి హు... 
మైనట్టు పద్యము కానేరదు.” 

లక్‌; “ఆధునికాంధ్ర సాహిత్యము" - వ్యాసము - రాయ ప్రోలు సుబ్బారావు. 
సారస్వత వ్యాసములు-2. P. 82, 88. 








భావకవిత్వం 58 


న్నారు. యతి[ప్రాసలను గౌరవించి సాధారణంగా వాటి నియమాన్ని అతి| కమిం 
చని రాయ పోలు సుబ్బారావుగారు సహితం యతి (ప్రాసల విషయాన్ని వదిలి 
“దూతమ త్తేభము” [వాశారు. 


- భావకవులకు భావవ్య క్రీకరణ (పధానం. తాము చెప్పేది నలుగురికీ ఆర్థం 
కోవడం ముఖ్యం అనుకొని న్‌్‌ 1 భాషా సౌలభ్యాన్ని ఆదరించారు. భావాన్ని సమర్థ 
వంతంగా వ్యక్తం చేయగల చిన్న "చిన్న పదాలు. జానుతెనుగు పదాలు, వ్యావ 
హారిక పదాలు, సామెతలు, భావకవిత్వంలో ఆదరణ పొందాయి. పూర్తి వాడుక 
భాషలో 'యెంకిపాటలు వంటి. రచనలు కూడా వచ్చాయి. 


భావకవులు పదపయో గంలో నవ్యత కనబరిచారు. పదాలు, వాటి అర్థాలు 
[ప్రావీనమైనవే అయినా వాటి సమ్మేళనంలో (గథనంలో కొత్తదనం ఉంది. ఉపమ 
వంటి అలంకారాలు పాతవే అయినా ఉపమానాలు, వాటి (పయోగాలు నవ్యాలు.! 
రచనా విధానంలో నవ్యత్వాన్ని చూపి. భావకవులు తమ శైలిలో (ప్రత్యేకతను 
నిలుపుకున్నారు. 


ఆత్మాాశయ కవిత్వం 


తెలుగులో ఆత్మా | య కవిత్యం ( Subjective poetry), వస్తా [శ య 
కవిత్వం (Objective poetry) అనే విభాగం పాళ్చాత్య ప్రభావం వల్ల వచ్చిం 
దనవచ్చును. “ప్రాచీన కవిత్వంలో వస్త్వాశయ కవితారీతి అధికంగా ఉంది. 


1. “ఇప్పటి కావ్యాలలోనూ ఉపమాది అలంకారాలు లేకపోలేదు. కొని వాటిని 
చెప్పే విధానము [కొత్తగా ఊఉండవచ్చు..... మాటలూ, అర్థములూ, 
పూర్వపువే అయినా కూర్చు నేర్చు వల్ల కావ్యాలను నవ్యములుగా వేష 
వచ్చునని సాహిత్యవేత్తలన్నారు”'.... (ఇం్యదగంటి _ భారతి 1989 “4 
మార్చి). “నవ్యాం[ధ సాహిత్య వీధులు - (కురుగంటి సీతారామయ్య )లో 
ఉల్లేఖింపబడింది. P. 594. 


ర్‌ రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


వస్తువులేని కవిత్వమే ఆత్మాశ్రయ కవిత్వమనే భావం (ప్రచారంలో ఉంది. 
కాని, కవి తన దృష్టికోణంలో నుంచి వస్తుపును పరిశీలించి తన - భావాంకు 
(ప్రాధాన్యం ఇచ్చిన కవిత్వాన్ని వస్తువు ఉన్నప్పటికీ ఆత్మాశ్రయ కవిత్వం అన 
వచ్చు. అంటే ఆత్మా|శ్రయ కవిళారీతిలో క్షవి వస్తువును తన భావ వ్యక్తీకరణకు 
సాధనంగా ఉపయోగించుకొని వస్తువుకు |(ప్రొధాన్యాన్నివ్వక తన , భావాలకే 
ప్రాధాన్యాన్నిస్తాడు. కనుక వస్తువు ఉన్న కవిత్వం వస్తువు లేని కవిత్వం కూడా 
ఆత్మాశ్రయ కవిత్వం క్రావీద్చు.! _ ఒక కావ్యంలో కవి తన అనుభూతిని కావ్య 
- వస్తువు చేసినా, లేదా పేరుకి ఒక కథ ఉన్నా తన అనుభూతిని ప్రధానంగా 
చెప్పడానికి ఆ కథను వినియోగించినా ఆ కావ్యం ఆత్మాశ్రయ రీతిలో ఉన్నదన 
వచ్చును. 'నేను' అనే క రృవాచకం స్పష్టంగా ఉండే రచనలు మాత్రమే ఆత్మా 
(శ్రయములు, మిగిలినవి కావు అనడం సరికాదు.”'2 భావకవిత్వంలో కవులు తమ 
భావ వ్య క్రీకర ణకే (ప్రాధాన్యాన్ని ఇవ్వడం వల్ల భావకవిత్వంలో ఎక్కువ భాగం 
ఆత్మా శ్రయరీతి కనిపిస్తుంది. “ఉత్తమమైన ఆత్మ పర మైన కావ్యంలో ఉన్నంత 
కవిత్యలా వణ్యము మరొక కావ్యంలో ఉండదు. ఊపినచోట అది ఊపినంత 
మరొకటి ఊపదు."'3 అని భావకవుల నమ్మకం. స 
ఆ విధంగా భావకవిత్వం కావ్యపరిమాణంలో, వస్తువులో, శైలిలో ఆత్మా 
శ యరీతిలో నవ్యత్వాన్ని నిలుపుకుంది. అయితే భావ కవిత్వం పూర్తిగా 
నూతనం అనీ, |ప్రాటీన కవిత్వం ఆసలు: లేనేలేదని _ అనడానికి _ వీలులేదు. 
అక్కడక్కడ (పాచీన కవిత్వంలో కొన్నికొన్ని భాగాలలో భావకవిత్వ 
ఛాయలు కనబడతాయి. కాళిదాసు మేఘసందేశము, తిక్కన భారతంలోని 
సంజయ రాయబార ఘట్టం, పోతన గోపికా గీతలలో భావకవిత్వ ఛాయలు ఉన్నా 
యనవచ్చు. కృష్ట కర్ణామృతం, సౌందర్యలహరి, బుతుసంహారం, సూర్యశతకం, 
1. 'తృణకంకణము", “పూర్ణమ్మ” వంటి రచనలు వస్తువు ఉండి ఆత్మా | శయ 
మైనవి. “కృష్ణపక్షము” వంటి రచనలు వస్తువులేని ఆత్మాాశయ రచనలు. 
“తెలుగులో కవితా బిష్టవాల స్వరూపం' - వెల్చేరు నారాయణరావు,P. 122. 


8. “పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము, వ్యాసము. దేవులపల్లి కృష్ణశాస్త్య 
ఇవి eu. 


భారతి. రజతోత్సవ సంచిక, జనవరి 1949, 
4. “భావకవిత్వమనేది చాలా (ప్రాచీనమయినది. ఆది మన వాజ్మయంలో 
చిరకాలం నుండి వుంటున్నది. శిశు, దేవ, జడ, (పకృతి విషయమైన 


శు 





భావకవిత్వం £5 


మూకవిరచితమెన మూక పంచాశ తి, ధూర్జటి కాళహ స్తీశ్వర శతకం, పాదుకా 
స్తవం (కొమడూరి కృష్ణమాచార్య), భక్త చింతామణి (వడ్డాది సువ్బారాయ 
కవి) ఇవన్నీ కొంతవరకు భావకవిత్య లక్షణాలున్న వే. ! అయితే వాటిలోని 

భావకవిత్యఛాయలు అస్పష్టంగా, అ|పధానంగా, ఉండిపోయాయి. నవ్య కవుల 
భావకవిత్వంలో భావానికి విశేష (ప్రాధాన్యం . లభించింది... విమర్శకులు భావ 
కవిత్వాన్ని విషయాన్ని అనుసరించి కొన్ని శాఖలుగా విభజించారు. 


భావకవిత్వ శాఖలు 


1 [ప్రణయ కవిత్వం 2, (పకృతి కవిత్వం లె దేశభక్తి కవిత్వం 
4, సంఘ సంస్కరణ కవిత్వం ర్‌. భక్తి కవిత్వం 6. స్మృతి కావ్యాలు అనే 
ఆరు శాఖలు పధానాలు.! 


(పేమ విషాదాదులు సాహిత్యళాస్త్రంలో భావ సంజ్ఞను పొందుతున్నవి.... 
భగవంతుని మీద, గురువులమీద, తండిమీద, మితుడిమీద వుండే 
(ప్రేమకు భావమని పేరు. ఆది వ్యక్తమయ్యే కావ్యం భావాత్మక కావ్యం, 
భావకావ్యం, భావధ్వని అని వ్యపదేశ ౦ పొందుతున్నది... .ఈ భావకావ్యాలు 
ఖండాఖండ భేదంతో (మహాకావ్యమని, ఖండకావ్యమని భేదంతో ) ఉదాత్త 
కావ్యకోటిలోనే భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించి చేరుతున్నవి.... 
భావనావిభుత్వంలో విశిష్టమైన కవిత అంతా రొమాంటికు కవిత అని 
సాహిత్యవేత్తల అభి ప్రాయమన్నాను... ఊఉ త్తరరామచరితకంటెరొమాంటి ఏక్రు 
కవి ఎవ్వరు? యూరోపు ఖండ సాహిత్యదృష్టి ప్రకారం వాల్మీకి, 
వ్యాఘడు, భవభూతి ఇట్టాటి కవులందరు రొమాంటికు కవులే అయి 
వున్నారు - అయితే హారి భావసరణులు వేరుగావచ్చును.... వాచ్యర మణీ 
యతా (పకారమైన ఈ రొమాంటికు కవిత భారతవర్ష దృష్టి (ప్రకారం 
సాధారణంగా కొంచెమెచ్చు తక్కువగా భారతవర్ష సాహిత్యంలో గుణీ 
భూత వ్యంగ్య కోటిలో చేరుతున్నది. “నేజి కాలపు కవిత్యము' - అక్కిరాజు 
ఉమాకాన్త పండితులు P. 147, 148, 212. ౬50, 252, | 
“నేటి కాలపు కదిత్యంి - అక్కిరాజు ఉమాకా న్త పండితులు. P. 219. 

2, ఆధునికాం[ధఢ క  విత్వము-సం పదాయములు-| పయో *గములు-సి. నారాయణ 
రెడ్డి P. 801. 


56 రాయ।|పోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


(ప్రణయ కవిత్వం f= భావకవిత్వంలో (ప్రముఖ స్థానాన్ని పొందింది 
(ప్రణయ కవిత్వం. భావకవులు (ప్రేమను గాలివీచినంత సహజంగా . ప్రకృతి 
ధర్మంగా భావించారు. 


' సౌరభము లేల చిమ్ము పుష్ప్మవజంబు ? భా” 
చర చికలనేల వెదజల్లు చందమామ 2 
ఏల సలిలంబు పాలు గాడ్వ్చేల విసరు? 
ఏల నా హృదయంటు (పేమించు నిన్ను ? 
(కృష్ణ పక్షము - దేవులపల్లి కృష్ణశాస్త్రి) 


స్రీ కేవలం విలాసవస్తువన్న దృష్టిని కలిగించింది పబంధ, క్షీణ పబంధ 
కాలాల నాటి సాహిత్యం, ఈ విషయం భావకవులను బాధించింది, “కచకుచాది 
వర్ణనలతో అలంకృతము కాకపోతే కాంతా సౌందర్యము రూపు కట్టదా?' 1 అనే 
భావం. వీళ్ళ (పణయకవిత్వానికి దోహదం చేసింది. వీళ్ళు శ్రీ శరీర సౌంద 
ర్యాన్ని కాక ఆత్మసౌందర్యాన్ని దర్శించి ఆరాధించారు. అలౌకిక సౌందర్య 
వర్ణన చేశారే కాని దైహిక మోహాన్ని రెచ్చగొనే వర్ణనలు చేయలేదు. వీళ్ళ 
ప్రణయ కవిత్యంలోని శృంగార వర్ణనలు సభ్యతను దాటలేదు. గ్రీలోని వాత్స 
ల్యాది అమృత గుణాలకు భావకవిత్వంలో [ప్రాధాన్యం లభించింది. కొందరు 
భావకవులు న్రీని దేవతగా కూడా ఆరాధించారు. 


“దైవశమ వీవు నీదు |ప్రత్యక్షమునకు 
గడియ లెంచుచు నుండు భక్తుడను నేను.”2 


వీళ్ళు సంయోగ శృంగారంకంచె వియోగ శృంగారాన్ని అధికంగా ఆదరించారు. 
విషాదంలో మాధుర్యాన్ని దర్శించారు. 


సరస సాంగత్య సుఖ వికాసములకన్న 
దుస్సహ వియోగభరమె మధురము సకియ.3 ల 
ఢ ము 
1,8 తృణ కంకణము-రాయ[పోలు సుబ్బారావు-పీఠిక; ౨. 16. 

సౌభ్యదుని (ప్రణయ య్యాత్ర - నాయని సుబ్బారావు - P. 68 


రం 














భావకవిత్వం ర్‌? 


నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు 
కు కన్నీటి సరుల దొంతరలు కలవు 
నా కమూల్య మపూర్వ మానంద మొసగు 
, నిరుపమ నితాంత దుఃఖపు నిధులు గలవు.! . 
అంటూ విషాదాన్ని సంపదగా ఊహించారు. 


7 
“కోకిలమ్ము కోయని యేడ్చె గొంతునెత్తి' అని తీయని కోయిల పాటలో 
కూడా విషాదం గోచరించింది కృష్ణశాస్త్రిగారికి. ఇటువంటి రచనలు భావకవులు 
విషాదాన్ని ఎంతగా _పేమించారో చూపుతాయి, 


ఈ విధంగా స్రీ అంతరంగ సౌందర్య వర్ణన, వియోగ శృంగారాన్ని 
విషాదాన్ని ప్రేమించడం వంటి లక్షణాలవల్ల భావకవిత్వంలో |పణయ కవిత్వ 
శాఖ (పత్యేకతను సంతరించుకుంది. 


(పకృతి కవిత్వం : సాహిత్యంలో (పకృతి వర్ణనలు (ప్రాచీనకాలం 
నుంచి ఉన్నాయి.2 (పబంధాల్లోని అష్టాదశ వర్ణనల్లో (పకృతి వర్ణనలు కూడా 
ఉన్నాయి. కనుక (పకృతి కవిత్వం అన్నది, పూర్తిగా కొత్తదని చెప్పడానికి 
వీలులేదు. కాని (పాచీన సాహిత్యంలోని పృకృతి వర్ణనల కంచె. భావకవుల 


1. కృష్ణ పక్షము - దేవులపల్లి కృష్ణశాస్త్రి - 9. 60. 

2, “వాల్మీకి, కాళిదాసు, భవభూతి వంటి కవులు పట్టణాలను దూరాన వదలి 
అరణ్యస్లీమలనే తమ కవిత్వానికి ఆలవాలం చేశారు. తై త్రరియారణ్యకం, 
బృహదారణ్యకం అని ఈ తీరున విజ్ఞానానికి సయితం ఆరణ్య సంబంధం 
భారతీయ సంప్రదాయం వినిపిస్తున్నది. వాల్మీకి కవితకు మూడు పాళ్ళు 
ఆరణ్యమే సీమ. కాళిదాసు కుమారసంభవాన్ని కొండలు, - అడవులు వీటి 
వర్ణనతో ఆరంభిస్తాడు * శాకుంతలాన్ని కవి అరణ్యంతో ఆరంభించి అర. 
ణ్యంతో “అంతం చేస్తాడు. యక్షుడి కథ కొండల్లో ఛాయా తరువుక్ల్య్యో 
ఆరంభమవుతుంది. వ్మికయోర్వశీయ, మాళవికాగ్ని మితాలు కాళిదాసు 
వన పకృతి (ప్రేమను స్పుటంగా వ్య క్ర్తపరుస్తున్న వి.” 

'నేటికాలపు కవిత్యం' - అక్కిరాజు ఉమాకాన్త పండితులు. P 28%, 


58 | రాయ|పోలువారి రచనల పరిశీలన-త త్వ వివేచన 


(పకృతి వర్షలు కొంత (పత్యేక మైనవి. (పాచీన సాహిత్యంలో (పకృతి వర్ణన 
లున్నాయి. కాని వాటిలో ఆ కవుల దృక్పధము లేదు. (ప్రబంధకవులు స్పష్టమైన 
భావంకంటె, క్లిష్టమైన కల్పనకు |పాధాన్యాన్నిచ్చారు (పకృతి యధారూపవర్ణన 
చేశారుగాని (ప్రకృతితో సాంగత్యాన్ని . అనుభవించి వర్ణించలేదు. వీదేమునా 
(పబంధాల్లోని (పకృతి వర్ణనల్లో కొంత కృ తిమత్వం వచ్చింది. “సాల రసాల 
హింతోలములను వదలి నిమ్మ దానిమ్మలను వర్ణనోజ్జీవితము చేస్తే (పకృతి రామ 
'ణీయకం పుంజుకోద్నా క నై bs లకాపుచ్చములను విడిచి నిత్య 
సాంగత్య సుందరములయిన తీగె పందిళ్ళనూ, పూలపొదలనూ చితి స్తే ఆవరణ 
సౌందర్యము అనుసంధానము కాదా ?”! అని (పశ్నించుకుని భావకవులు తమకు 
సన్నిహితంగా ఉండే (పకృతిని వర్ణించారు. నిత్యపరిచయాలై న చెట్టు చేమలతో 
స్వభావసిద్ధంగా ఉన్న (కృతిని వర్ణించారు భావకవులు, 

(పకృతి దర్శనం వల్ల కవి పొందిన అనుభూతి, కవిలో చెలరేగిన భావ 
పరంపర భావకవిత్యంలోని [పకృతి వర్ణనల్లో (ప్రాధాన్యం వహించింది. ఇది 
(ప్రాచీససాషిత్యంలోని (పకృతి వర్ణనలకు భావ కవిశ్వంలోని (పకృతి వర్ణనలకు 
నమన భేదం. 

“వెనుకటి (గంథాలన్ని టిలో (పకృతి వర్ణనలు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే 
గాని వాటిలో ఉండే ఆంతరార్థమూ, వాటికీ కవికీ ఉండే పరస్పర సంబంధమూ, 
వాటివల్ల కవి నేర్చుకుని పాఠకులకు విప్పిచెకే బ్బ ఉపదేశము? వాటికి అంతర్బూత 
మైన తత్త్వము, ఆత తత్త్వాన్ని జీవితానికి సమన్వయించడమూ మొదలైన విష 
యాలు వెనుకటి కవులు పరామర్శించలేదు. అంతేగాకుండా _(పకృతికి కథావస్తువును 
సంబంధింపజ్వేయడమూ 7నుకటి కపులందరూ చేసి నపనికాదు.”* 


(ప్రకృతిలోని కొన్ని భాగాలను, సూర్యోదయం, చందోదయం,' మలయా 
నిలం వంటి వాటిని వర్గించాలనే నియమం భావ కవులకు లేదు. దానివల్ల దారిన 
త గడ్డి పువ్వుతో సహా తమ హృదయాన్ని ఆకర్షించి ఆక కుత వాటిని 


1. 'తృణకంకణము' నివేదన - రాయప్రోలు సుబ్బారావు. 2-1. 
లి “నవ్యాంధ సాపాత్య వీధులు" - కురుగంటి సీతారామయ్య, పిల్లలమజ్ఞి 
హనుమంతరావు. p. 210. 


4 





భావకవిత్వం ర్‌0 


వేటినైనా స్వేచ్చగా భావ కవులు వర్ణించారు. ఆంతేకాక ప్రకృతిలో వీళ్ళు 
అంతర్లీనమై తన్మయమవడం కనబడుతుంది. 


“ఆకులో ఆకునై పూవులో పూవునై 
కొమ్మలో కొమ్మనై ఈ యడవి దాగిపోనా 
పగడాల చిగురాకు తెరచాటు తేటినై 
పరువంపు చిగురాళ్టు విరిచేడి చిన్నారి సిగ్గునె 
ఈ అడవి దాగిపోనా... *.”' 


తాను ప్రకృతిలో భాగంగా మారిపోవాలని వాంఛించాడు. అది (ప్రక్షకిల 
లీనం కావాలని ఆశించిన భావ కవి కోరిక, 


' భావ కవికి పకృతి _పణయానికి ఉద్దీపనగానే కాక తాపానికి ఉపశాంతిని 
కలిగించేదిగా కూడ కనబడింది. [ప్రాచీన కావ్యాలలో వియోగంలో విషాదంలో 
(పక అతిని దూషించడం కనబడుతుంది. (ప్రబంధాలలో మలయానిల దూషణము, 
చందోపాలంభము వంటివి ఉన్నాయి. కాని భావ కవులు వియోగంలో విషాదంలో 
(పకృతిని నిందించక స్నేహాన్ని చూపారు. చంద్రుడు, మేఘాలు, గాలులు 
తమకు ఆప్త మితులని భావించి వాటితో తమ వ్యధను ss 9 ఉపళాంతి 
పొందారు. 


“విరిసిన పూల వెన్నెలల వెల్లువ( జక్కదనాల హంసవై 
యరిగెడు నిన్ను జూచి నిశలందున నాకగు బాష్పశాంతి. ”2 


“ఓయి సంధ్యాసమీరణా, రేయితోడ( 
చీశటితోడ దుఃఖమ్ముకూడ 
పరువు పరువున నా కొజకరుగు దెంచు 
నీదు నునులేత జెక్కల మీద వడిగ 
నెత్తుకొని పోవరాదె నన్నెచటి శేని.”3 


1. కృష్ణపక్షము - దేవులపల్లి కృష్ణశాస్త్రి ౨. 1 
వ. *సుధాకరా!* “దీపావళి-వేదుల సత్యనారాయణ శాస్త్రి. P.78 
8. కృష్ణపక్షము-దేవులపల్టి కృష్ణశాస్త్రి. ౨. 57 


న 


60 రాయ్యప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వ్వవివేచన 


అంటూ (ప్రకృతితో సాన్ని హిత్యాన్ని అభిలషీించి తమ కష్టసుఖాలను చెప్పుకొని 
ఉపశాంతి పొందారు. 


“చిత తాపంబు బాపుకోం జేలగట్ల ] 
కరిగి కూర్చుండ మూక సహానుభూతి 
పైరు తలవంచు భారంబు పంచికొన్న 
(ప్రాజసఖలేట్టు కవృలకు (పకృతి తోడు.”! 


ఆంటూ తనకు (పకృతిని తోడుగా భావించాడు భావకవి. (ప్రకృతిని ఆరాధించి 
ఉపాసించడం కూడా భావకవులలో కొందరు చేశారు. పృధివిని దేవతగా భావిం 
చారు రాయప్రోలు వారు. విశ నాథ వారి' కోకిలమ్మ పెండ్లి, * “కిన్నెరసాని పాటలు” 
వంటి కావ్యాలలో |ప్రకృత్యుపాసన కనబడుతుంది. కావ్యాన్ని (పకృతికే ఆంకితం 
ఇవ్వడం భావకవుల (పకృతి (పీతికి నిదర నం. 


: ఈ విధంగా అనుభూతి (ప్రధానంగా (పక కృతిని వర్డి ంచడ3 (పతితో 
తాదాత్మ్యాన్ని ఊహించుకో వడం ప్రకృతిలో లీనం అము (వకృతిని వర్ణించడం 
వంటి విశిష్ట లక్షణాలు (పకృతి కవిత్వంలో కనబడతాయి. 


భక్తి కవిత్వం :- ఇతర విషయాల్లో లాగానే ఆత్మాశ్రయ కవితారీతిలో 
భగవంతుని గూర్చి రచన చేయడంవల్ల భక్తి కవిత్వంలో కవుల వ్యక్తిగత 
థావాభివ్య క్తి అధికంగా కనబడుతుంది. భగవ త్తత్వాన్ని గూర్చిన కవి ఆత్మభావ 
(పక కటనకు దీనిలో (ప్రాధాన్యం వచ్చింది. (పాచీనాం్యధ సాహిత్యంలో శతక 
“సాహిత్యంలో కొంతవరకు ఆత్మా శయ పద్ధతిలో భక్తి భావాలను వెల్లడించడం 
కనబడుతుంది. ఈ శతక సాహిత్యాన్ని మినహాయిస్తే ఇతర స్థలాలలో కవి వ్యక్తి 
గతమైన భక్తి భావం స్పష్టంగా గోచరించే ఘట్టాలు (ప్రాచీనాంధ సాహిత్యంలో 
తక్కువ అని చెప్పవచ్చు. ఆందుచేత భక్తుల గాథలనో, భక్తుడి ప్మాతనో ఆలం 





“కవికోకిల (గ్రంథావళి వ్యాసములు-దువ్వూరి రామిరెడ్డి, P. 212 
2. రాయ పోల్లుభారు “తృణకంక ణము” 'నీరదసుకి కంకితం ఇవండం దీనికి 
చక్కని ఉదాహరణ. 





భావకవిత్వం 61" 


బనం చేసుకుని కవి, తన భక్తిభావాన్ని వెల్లడించవలసి వచ్చేది. ఈ విధంగా 
ప్మాతల ఆవసరం లేకుండా తమ భక్తిని వ్యక్తం చేశారు భావకవులు. 


వీరు తాము దర్శించిన సత్యాన్ని భక్తి పారవశ్యంతో (ప్రత్యక్షం చేశారు, 
భగవంతుని అన్వేషిస్తూ తమ ఆర్తిని అల్నత్వాన్నీ ప్రకటించారు. భగవంతుని 
గుణాలను, మహిమలను తమకున్న స్వేచ్చతో తాము ఊహించిన. విధంగా 
వర్ణించారు. నిత్య పరిచయ వస్తువులో తాము దర్శించిన పారలౌకిక సత్యాన్ని 


"ప్రదర్శించారు. 


“గుసగుస చెప్పెదు గునిసి యాడెదవు 
నీలోన వెలిగెడు నిర్మల జ్యోతి 
వెలికొత్త బోరాట( బెట్టచున్నదియొ!” 1 


అని గరికవంటి అల్బవస్తువులో మానవాతీత దివ్యశ కిని దర్శించాడు 
భావకవి, 


“ఆమె పదసన్నిధాన దివ్యస్థలాన 

భక్తి న్మముడనై నిలంబడిన యపుడు 
తలపునకు వచ్చె నా పేదతనము నాకు.... 
ఆమె పదసన్నిధాన దివ్యస్థలాన 

నాక కల్లోలినీ పదన్యాసమునకు 

దర వినతమైన హరజటాభరమువోలె 
నతుడనయ్య మహా మహోన్నతి వహింతు.” 2 


ఈ విధంగా ఒకరు గరికలో దివ్య తేజస్సును దర్శిస్తే మరొకరు (ప్రేయసి 
సాన్నిధ్యంలో దివ్యత్వాన్ని భావించి భక్తులై. ఆరాధించారు. (ప్రేయసి దివ్యపద 
సన్నిధానంలో నిలబడడ మే మహోన ఎతిగా భావించారు. 





1. గటీక - దువ్వూరి రామిరెడ్డి - వై తాశికులు; ౨. 204. 
2. ఆరాధన - దీపావళి = వేదుల సత్యనారాయణశాన్ర్రీ; P. 69. 


~~ స్య 





62 రాయ।|ప్రోలువారి రచనల పరికీలన-త _ల్లృవివేచన .* 


భగవంతుని పరిపూర్ణత్వాన్ని ఆధిక్యాన్ని స్తుతిస్తూ తమ అల్పత్వానికి విచా 
రించారు. ఆల్బుడయిన భక్తుడు విశ్వవ్యాప్తుడయిన భగవంతుని దృష్టిలో తనకు 
గుర్తింపు రావాలనే ఆరాటాన్ని వ్యక్తం చేశాడు. 


“నాదు ర కంబు నీ రథచోదకుండు 
కడిగివేయను రేపు చ్ధ్మముల నుండి 
ఆచటి బహుజన ర సీ చిహ్నముల యందు 
నాది యిదని గుర్తేమి కన్పడును సామి?”! 


ఇది భగవంతుని రథచక్రాల [కిందపడిన భక్తుని ఆర్తి. తాము పాపాత్ముల 
మనే భావంతో పశ్చాత్తాపాన్ని, వైరాగ్యాన్ని (ప్రదర్శించారు కొందరు భావకవులు. 


(పకృతి రహస్యాలు సృష్టికర్త విలాసాలని భావించారు. పూలలో 
రంగుకు,. తేనెకు సహితం దివ్యశక్తి అదృశ్యహ స్తం కారణమని ఊహించారు. భావ 
కవులు భగవంతుని తాము భావించిన విధముగా భగవంతుని చిద్విలాసాలను తమ 
ఆనుభూతికి ఆనుగుణంగా మలచారు. 


వైష్ణవ భక్తి సంప్రదాయంలోని మధుర భక్తి మార్గంలో తమను రాధగా 
గాని, గోపిక గా గాని భావించుకుని భగవంతుని సాన్నిధ్యానికై పరితపించడం 
భావకవుల భక్తి కవిత్వంలో కనబడుతుంది. ఈ మధురభక్తి సంప్రదాయం 
(ప్రాచీనమే అయినా ఈ మార్గాన్ని ప్రధానం చేసుకున్న తెలుగు కవిత్వం భావ 
కవిత్వకాలంలో కొంత అధికంగా వెలువడిందనవచ్చు. భావకపులు భక్తిని మధుర 
భావాన్వితంగా (పదర్శించడంలో కొంత పిశిష్టతను కనబరిచారు, _పేమకు భక్తికి 
ఒక అనుబంధాన్ని, (పేమ భక్తిగా పరిణమించడాన్ని మధురభ క్తిపరమెన 
ఖండికలు ప్రదర్శిస్తాయి. జగ దీశ్యరుని బాంధవ్యదృష్టితో, (పేమభావసతో 


'పేమించిన భక్తుని ఆర్తిని, అనే్యషణను పరమోన్స తంగా కొందరు భావక 
L ర్త So Kf A వులు 
te 


చితి ంచారు 


చ మమమ క 
1. “నీరథము - విశ్వనాథ సత్యనారాయణ - వై తాళికులు. P. 265. 


భావకవిత్వం క్‌ జక Pa He 68 - 


“ఆకలై న నెరుంగ వై తి వేమయ్య 
ఆరగింపగ వేళయయ్యె రావయ్య.... 
విరిదండ మెడలోన వేయువే కాని 
కన్నార నీ మూర్తి, గాంచనేలేదు 
(పణమిల్లి యడుగుల బడుటయేకాని 
చేతులారంగ న లేదు!....” 


భగ వంతుడు ఖే. కూడా మర చినట్లు తలచి ఆరగింపుకు అస్యా 
ణి ఆహ్వానించే వాత్సల్యాన్ని ప్రదర్శించాడు భక్తుడు, తలపులో పూజలో 
తడబాటును మనసులో, తెలివిలో మరపును, భక్తిలో పూజలో (భాంతిని కలిగించి 
మాయచేసే (పియునిగా జగ దీశ్వరుని ఊహించాడు. తన (ప్రేమ తన్మయత్వంలో 
స్వామి దివ్యమంగళ విగహాన్ని సరిగా చూడను గూడా చూడలేకపోయినందుకు 
చింతించాడు. తాను (ప్రాణేపనిగా భావించిన భగవంతుని కనులనిండుగా చూసు 
కోవాలని, (పేమతీర గ పలుకరించాలని, చేతులారగ సేవ చేయాలని భక్తుడు 
పొందే తాపాన్ని మనోహరంగా (ప్రదర్శించింది “ఏకాంత సేవ 


రాయప్రోలు వారి = “రాధపిలుపు’, “(ప్రవాస రాధిక”; కృష్ణశాస్త్రి : 
“అన్వేషణము), “నటరాజి, “మహతి”; బసవరాజు -+ 'గోపికాగీతములు, 
“దొంగ” వేదుల - 'నిరీక్షణము”, ఉత్కంఠ, 'ఆళాగానము, “రాధి “పభూ' 
“మురళి” వంటి రచనలు (ప్రేమ నాలంబనము చేసుకుని భగవంతునికై భక్తుని 
నిరీక్షణను వెల్లడిస్తాయి. 


దేశభ ర్తి కవిత్వం :- “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ" 
అన్న సూక్తి ఆతి[ప్రాచీనమైనదే.. కాని ఆంతరాంతరాల్లో ఉండే దేశాభిమానం 


(పస్ఫుటంగా |ప్రకటితం కావడాసికి పరిస్థితులు కొంత కారణం అయ్యాయి. 


(బిటిష్‌ పాలనలోని భారతదేశం స్వాతంత్ర్యం పొందాలనే కోరిక భావకవిత్వం 
లోని దేశభ క్రి కవిత్వానికి దోహదం చేసింది. తెలుగులోని దేశభక్తి కవిత్వంలో 
రాష్ట్రాాభిమాన కవిత్వం కొంత ఎక్కువగా ఉంది. 


1. ఏకాంతసేవ - వేంకటపార్వతీశ్వరులు - వైతాళికులు. 1. 250, 251. 


స్య 





64: రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్యవివేచన" 


స్వాతం త్యోద్యమాన్ని ఆధారం చేసుకుని సాగిన దేశభ క్రి కవిత్వం 
అనేక విషయాలను వస్తువులుగా చేసుకుని వెలువడింది. ఆంగ్రేయ పరిపాలనా 
విధానాన్ని, దానిలోని లోటుపాట్లను చెప్పే రచనలు, భారతదేశ పురావై భవాన్ని 
చాటి చెప్పే రచనలు కొన్ని ఉన్నాయి. " ఇవేకాక స్వాతం! త్యోద్యమం మీద, 
రాట్నం మీద, గాంధీ మీద, జండా మీద, జైలు కష్టాల మీద చాలా రచనలు 


వచ్చాయి. అంతేగాక ఇ 


“మాతృపూజా ధ్యానతత్పర 
మతి బవిత్ర స్నాతుడవునై 
విశ్వమందిర పుణ్యభూమికి 

వెడలి రావోయ్‌”! 


అంటూ (ప్రబోధ రచనలు వెలువడ్డాయి. దేశ భక్తిని, జాత్యభిమానాన్ని 
(పబోధించడానికి కొందరు భావ కవులు భారతదేశ పురా|పశ స్తిని భారత మాత 
జాన్నత్యాన్ని కీర్తించారు.. 


“వేద శాఖలు పెరిగె నిచ్చట 
ఆది కావ్యం బందె నిచ్చట 
బాదరాయణ పరమ బుషులకు 
పాదు సుమ్మిది చెల్లెలా! 2 


+ 


కర్మభూమి అయిన భారత దేశంలో జన్మించడం ఎంత పుణ్యఫలమో | 
భరత భూమిని కీర్తించి తెలియపరచారు. భారతీయుడనని చెప్పుకోవడమే గర్వ 
కారణం అనే భావాన్ని వ్యక్తపరచారు., 


1. జాతీయ గీతాలు - (సంపాదకుడు, గురజాడ రాఘవళర్క) - రాయగ్రోమె ఆ 


Pn 
సుబ్బారావు 2. గి లో ఉల్లేఖింపబడింది. 


2,. అంధధావళి - రాయ్యపోలు సుబ్బారావు, p. 27. 





' భావకవిత్వం 65 


“లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేరురా మనవంటి పౌరులింకెందు.”1 


భావ కవులు ఈ విధమైన రచనలనల్ల (ప్రజల్లో నిద్రాణమై ఉన్న దేశాభి 


మానాన్ని జాగృతం చేశారు. దేశంలోని అడవులు, నదులు, దేశ సంస్కృతి, 
సం పదాయాలు, ఆచారాళ్భు మొదలైన వాటిని సన్నుతించి తమ తమ దేశాభిమా 
_నాన్ని 'పెంపొంచించడానికి (పయత్నం చేశారు. భారతదేశ గత వైభవాన్ని 
క్రి ర్తించి (ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగించారు. 


“గోలకొండ నీ రత్నకోశమట 
కోహినూరు నీ జడలో పూవట 
తాజమహలు నీ దివ్యభవనమట, ”2 


ఇటువంటి రచనలు దేశ వైభవాన్ని కనుల ముందుంచుతాయి. భారత 


దేశ జాన్నత్యాన్ని వైభవాన్ని చాటి చెప్పినవి కొన్ని రచనలయితే, భారత దేశపు 
ఆనాటి స్థితిని పరాయి పాలనలో కష్ట నష్టాలను తెలియచేసే రచనలు కొన్ని 


వచా ఏయి. 


hs 


2,8. 


/| 
““భరత ఖండంబు చక్కని పాడియావు 

హిందువులు లేగదూడలై యేడ్చుచుండ 

తెల్లపౌరను గడుసరి గొల్లవారు 

పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.”3 (చిలకమర్తి) 


“జన్మభూమి - ఆంధావళి - రాయ్యప్రోలు సుబ్బారావు : p. 21. 
“జాతీయ గీతాలు” - (సంపాదకుడు : గురజాడ రాఘవళర్మ) రా; 
పీఠిక 9. 20. 

RRP-5 


WEE 





66 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్యవివేచన 


“నూట నలుబది నాలుగు నోటికి తగిలించి 
మాటలాడవద్దంటాడు మమ్ము పాట పాడవద్దంటాడు. ”3 (గరిమెళ్ళ 
సత్యనారాయణ) 
క్‌ చ హద్దు పద్దులేని పన్నుల రుద్ది పీల్చుచునుండెరా 
మాడగొట్టి (ప్రజల సొమ్ము ఓడలెక్కించాడురా. "౭ (గరికపాటి 
౯ మల్హావధాని) 

దొరతనం పరిపాలనా విధానాన్ని గూర్చిన ఇటువంటి |పచార గీతాలు; 

బసవరాజు అప్పారావు, కొండా వెంకటప్పయ్య వంటి రచయితలు గాంధీజీని 

గూర్చి చేసిన రచనలు అధికప్రణారం పొందాయి. (ప్రజలను క ర్తవ్యోన్ముఖు 

లను చేస్తూ కర్తవ్యాన్ని ' ఉపదేశించాయి. ఈ విధంగా భావకవులలో దాదాపుగా 

అందరూ స్వాతంత్రోద్యమ కాలంలో దేశభక్తి కవిత్వం (వాశారు. 


అదే కాలంలో రాయప్రోలు, కొడాలి, జాషువా, తుమ్మల వంటివారు 
ఆం(ధాభిమానాన్ని తమ రచనల్లో చూపారు. దీనికి ఆంధ్రరాష్టోోద్యమం కూడా 
కొంత దోహదం చేసింది. 


“నాదు జాతి - నా దేశము' -.నాదు భాష 
' అను అహంకార దర్శనమందు మాం్మధ.”కి 


అని అంటూ ఆంధ్ర జాతి, ఆంధ దేశము, ఆంధ భాష అనే అభిమా 
నాన్ని పొందాలసి బో ధించారు రాయ్మప్రోలు కవి. “ఆంధి “అంధమాత' 
“పబోధము,” “తెనుగు తల్లి", “తెనుగు మాన్యము' వంటి రచనలు వీరికి ఆంధ 
దేశం, ఆం ధజాతి, ఆం|ధభాషల పట్ల ఉన్న ఆభిమానాన్ని స్పష్టంగా చూపు 


తాయి. 


ల కా నానా నినా. 
1, 2. “జాతీయ గీతాలు" - (సంపాదకుడు - గురజాడ రాఘవశర్మ) p: 256, 15 


p. 826. 
8. ‘ఆంధ - ఆఇ్మధావళి - రాయప్రోలు సుబ్బారావు. -p. శీలి, 





భావకవిత్వం 67 


విశ్వనాథ “ఆంధ పౌరుషము", తుమ్మల “రాష్ట్రగానము”, రాయప్రోలు 
వారి "ఆం[ధిలలో ఆంధుల శౌర్య్యపశంస గావించారు. ఆంధజాతిని గూర్చి 
చెప్పేటప్పుడు వారి కళలను గూర్చి కూడ (ప్రశంసించడం కనబడుతుంది. 


“నాదధేనువు పిండి నవనీత మందించె =“ 
3 త్యాగరాజస్వామి తన్మ యుండు : 
లీలాతరంగిణీ కూల తీర్థానందు 
డయ్యె 'నారాయణు డమృతమూర్తి 
(శ్రీకృష్ణు కాలిగజ్జెల (మోతల లయించె 
పదముల క్నే|తయ్య పాటకాడు 
కావ్య మాంగల్య రేఖారుచుల్‌ మెజుగార్చె 
మల్లినాథ విదగ్ధ వల్లభుండు 
సృష్టి నూచు సంగీత సాహిత్య కలల 
నుగ్గుబాలతోడుత (కావి యుమిసి రాం|ధులు.... అ! 


ఇక ఆంధ్రుల సంపద, ఐళ్వరం, వైభవం కూడా భావకవుల కవిత్వంలో 
చోటు చేసుకున్నాయి. ఆం|ధ్రభాషపె కూడా అభిమానాన్ని రాయప్రోలు వంటి 
భావకవులు కొందరు (పకటించారు.? 


ఈ విధంగా భావకవులు తమ దేశభక్తిని, ఆంధ్రదేశ, భాషలపై అభి 
మానాన్ని (ప్రకటించి అనేక ఖండికలను రచించారు. భావకవిత్వంలో [ప్రణయ 
కవిత్యం తరువాత దేశభక్తి కవిత్వశాఖలో ఎక్కువ రచనలు వెలువడ్డాయి. 

సంఘసంస్కరణ కవిత్వం : కందుకూరి వీరేశలింగం పంతులుగారు 
తల పెట్టిన సంఘసంస్కర ణోద్యమం ఆనాటి విద్యావంతులలో ఒక విధమైన 
సంచలనం కలిగించింది. ఈ (పభావముతో (పేరితులై సంఘంలోని దురాచారా 
లను మూఢ నమ్మకాలను నిరసిస్తూ ఆధునికులు కొన్ని రచనలు చేయసాగారు. 


స కుత నం య నం 


1.. “ఆంధీ - ఆంధ్రావ?ి - రాయప్రోలు సుబ్బారావు. p. 81. 
2. _ “తెనుగు మాన్యము' - ఆం[ధావళి - రాయప్రోలు సుచ్బారావు. 1. 89, 


j 4 


68 అ నా రచనల పరిశీలన-తత వివేచన 


కం హా న 
వితంతు వివాహాలు, బాల్య వివాహాలు, Hn స్వాతం తాలు వీరికి కవితావస్తువు 


అయ్యాయి. కన్యాశుల్కం, వరకట్నంవంటి ఆచారాల పట్ట నిరసనను తమ కవితల్లో 
వ్యక్తం చేయసాగారు. వర్ణవ్యవస్థలోని లోపాలు, కులమత వై షమ్యాల పట్ల తీవ 
మైన ఇసంతృ ప్రి ఫ్టిని కనబరచసాగారు. వీటికితోడుగ్రా గాంధీజీ సిద్ధాంతాల వద్ద 
హరిజనోద్ధరణ, మద్యపాన నిర సన వంటి విషయోలుకూడా భావక విత్వంలో 
చోటు చేసుకున్నా యి. 


“పొ త్రిళ లో నున్న నెత్తురు కందుల 
పెండ్రిండ్లు సేయ భావించు నొకడు.... 
అమ్మ తాత యత్తయను తొక్కు పల్కులే 
పలుకలేని చిన్నపాపలకును 

రామ రామ మున్ను రానున్న దెంచక 
చెనటి యగుచు బెండ్రి సేయు నొకండు”] 


అంటూ బాల్యవివాహాల వికృత స్వరూపాన్ని |పదర్శించడానికి (పయ 
త్నించారు. చిన్నవయసులో వివాహం చేయడానికి తోడుగా వితంతువులకు వివాహ 
యోగ్యత లేకపోవడం బాధాకరమైన విషయమని కొందరు భావించారు. వితంతు 
పునర్వివాహాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆధునిక కవి 'పునర్వివాహముల్‌ జరుపు 
టధర్మమంచెవరి శాస్త్రమునన్‌ గలదయ్య 2 అని (ప్రశ్నించాడు. మంగిపూడి వేంకట 
శర్మ రచన “బాలవితంతు విలాపము” బాల్యవివాహాలలోని, అ|క్రమాన్ని, వితంతు 
వుల దీనావస్థను సమర్థవంతంగా (దర్శించిన రచన. 


కొన్ని రేచనల్లో కన్యాపల్కాలు, వరకట్నాలవంటి ఆచారాలు వ్యక్తుల 
నేవిధంగా బాధిస్తున్నాయో నిరూపించే ప్రయత్నం జరిగింది. ధనానికాశపడి బాలిక 
లను వృద్ధులకిచ్చి వివాహం చేయడాన్ని నిరసిస్తూ గురజాడవారి “పూర్ణమ్మ?” 
వెలసింది. ఈ విధమైన రచనల్లో ఇది చెప్పుకోదగిన రచన. హృదయాలను కద 


1. “బాలవితంతు విలాపము - మంగిపూడి వేంకటళర్మ. p. 89. ల్సి. ఆ 


2, “విధవా విలాపము" - భోగరాజు నారాయణమూర్తి. ఆంధప్యతిక ఉగాది 
సంచిక. 1911 + 


నే కటా LL.” 


శ 





భావక విత్వం 69 


లించే విధంగా సాగి, కవి భావించిన సమస్యను స్పష్టం చేయగలిగింది “పూర్ణమ్మ ." 
భోగరాజు నారాయణమూ ర్తి “పండుగ కట్నము” వరకట్న సమస్య ఇతివృత్తంగా 
గల రచన. రాయ్మప్రోలువారి “స్నేహలత' కూడా వర కట్నా చారంలోని దుష్ఫలి 
తాను చక్కగా చూపింది. ఇది యదార్థగాధే అయినా రసవత్తరమైన రచనా 
విధానం ఆ ఆచారంవల్ల రాగల దారుణ పరిణామాన్ని సమర్థవంతంగా ఎదుట 
నిలిపింది. v | 

శ్రీవిద్యకు, త్రీ స్వాతి త్యానికి సంబంధించిన రచనలు కూడా కొన్ని 

ఆ కాలంలో వచ్చాయి. బాలురకు ఉన్న లే బాలికలకు ఉన్నతవిద్య కావాలని, 

యువకులకు లాగానే యువతులకు స్వేచ్చ ఉండాలని వాంఛించారు మంగిపూడి 
వేంకటశర్మ వంటి కవులు. వీరి “నీతికథామంజరి'. “స్త్రీ ధర్మభోధిని", “అబలా 
విలాపము” వంటివి స్రీ విద్యను, స్రీ స్వాతం్యత్యాన్ని ఉద్దేశించిన రచనలు. 

వర్ణవ్యత్యాసాలు పోవాలనీ, కులమత భేదాలు తొలగాలనీ కొందరు వాంఛిం 
చారు. జాషువా రచన “గబ్బిలము, |త్రిపురనేని రామస్వామి చౌదరి “సూత 
పురాణము” వర్ణవ్యవస్థలోని అసమానతలను స్పష్టం చేయడానికి ఉద్దేశించిన 
రచనలు. నిమ్నజాతుల ఉద్ధరణను సూచించే గేయాలు చాలా వెలువడ్డాయి, కొన్ని 
ఖండికలలో ఆస్పృళ తా నివారణ, హరిజనుల సమస్యలు కవితాంశాలయ్యాయి. 
కాటూరి వేంక టేశ్యరరావు “గుడిగంటలు, జాషువా “ఖండకావ్యం” హరిజనుల 
సమస్యలను (ప్రదర్శించాయి. 

“మంచి చెడ్డలు మనుజులందున 

ఎంచి చూడగ రెండె కులములు 

మంచ్చి యన ఎది మాలయైతే 

మాలనే యగుదున్‌”! 
అని అంటూ కులం (ప్రాతిపదికగా “మాంలన్న' భేదాన్ని చూపడాన్ని కొందరు 
నిరసించారు. “మాలలు దేవుని మెడం బూమాలిలని* వారిని (ప్రశంసిస్తూ కుల 


1. ‘మాలలు - గురజాడ అప్పారావు - జాతీయ గీతములు . 89రొష్లో 
ఉల్లేభించబడిసది. 

2, *“పుంచమాభివందనము”" - కావ్యకుసుమావ?, (పథమ భాగము, వేంకట 
పార్వతీశ్వర కవులు. 


70 రాయ(ప్రోలువారి రచనల పరిశీలన-త _త్వ్వవివేచన 


హీనులుగా వారిని పరిగణించడం హేయమన ఆధునిక కవులు కొందరు భావిం 
చారు. వారికి దేవాలయ (పవేశార్డత కలగాలని కొన్ని కవితల్లో తమ అభి 
(పాయాన్ని వ్యక్తపరిచారు. వారి భక్తి _ద్రపత్తులను కీర్తించారు. 


“కుల వర్గములు పెంచు [కుళ్ళింతలేని 
మక పిశాచంబుల మనుగడలేని 
7 

దైన్య రేఖలకు నాధారంబు లేని” 
జీవత్సమాజ సృష్టి జరగాలని తుమ్మల సీతారామమూర్తి చౌదరి వంటి కవులు 
కొందరు ఆశించారు. ఈ విధంగా వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం, మతాలన్నీ 
సమానమేనని బోధించడం, మానవులంతా ఒకటేనని |ప్రబోధించడం భావ 
కవిత్వంలో కనబడుతుంది. మద్యపానం కూడదని బోధిస్తూ చాలా గేయాలు వెలు 
వడ్డాయి. గరిమెళ్ళ సత్యనారాయణ, మం"పూడి పురుషో త్రమశర్మ, తుమ్మల 
సీతారామమూర్తి వంటి వారెందరో అటువంటి రచనలు చేశారు. 


స్మ్రుతి కావ్యాలు ల్‌ ఆప్తుల మరణానికి దుఃఖించి కవిత లల్జడం 
శ్రీనాథుడు, పెద్దనలలో కూడా కనబడుతుంది. కాని శ్రీనాథుడు 'కాశికావిక్వేశు( 
గలిసె వీరారెడ్డి రత్నాంబరములే రాయడిచ్చు,' అనే పద్యాన్ని తన కష్టకాలంలో 
(వాళాడు. కష్టాలతో త తన గత జీవితంలోని వైభవాన్ని తలచుకుంటూ ఆయా 
వ్యక్తుల (సస్తావ వన చేళాడేగాని కేవలం వారి మరణంపట్ల సంతాపంతో స్మృతి 


(పధానంగా దాన్ని రాశాడనే అవకాశం తక్కువ. ఇక పెద్దన కృష్ణరాయల 
మరణానంతరం వాసిన “ఎదురై నచో తన మదకరీఇదము డిగ్గి కేలూత యొసగి 
యెక్కించుకొనియె అనే పద్యం' కొంత స్మృతికావ్యాలను పోలి ఉందనవచ్చు. 
ఇటువంటి రచనలు (పాచీన సాహిత్యంలో అక్కడక్కడ ఏ ఒక్కటో గాని 
ఎక్కువ లేవు. ఆధునిక కాలంలో ఆప్తుల మరణానికి సంతాపాన్ని వ్య క్రపరచే 


స్మృతి కావ్యాల రచన ఆధికంగా సాగింది. ల 
లౌ న. 





భావకవిత్వం 71 


స్మృతికావ్యాలు కొంత పాశ్చాత్య సాహిత్య (ప్రభావంతో ఆధునిక కవి 
త్వంలో |పవేశించాయనవచ్చు. పాశ్చాత్య సాహిత్యంలో ఎలిజీ (Elegy) (స్మృతి 
కావ్యం) ఎక్కువగా దేశ నాయకులను, ' మ్మితులను ఉద్దేశించి వెలువడ్డది. ఎలిజీని. 
గూర్చి The New Encyclopaedia Britanica డింది విధంగా వివరిం 
చింది : Elegy, meditative lyric poem lamenting the death of 
a publ ic personage or of a friend or loved one; by extension, 
any reflective lyric on the broader theme of human mortality. 
~ In classical literature an elegy was simply any poem written 
in Elegiac metre (alternating lines of dactylic hbhexameter and 
pentameter ) and was not restricted as to subject....in English 
literature since the 16th centuary, an elegy has come to. 
mean a poem of lamentation. It may be written in any metre 
the poet chooses,” ఆప్తులై న ఎవరి మరణాన్ని గూర్చి (వ్రాసిన గేయాన్ని 
గాని, కావ్యాన్ని గాని ఎలిజీ అని వ్యవహరించవచ్చునని దీని వలన తెలుస్తుంది. 


రాయ| పోలు 'రవీం|[దుని అ స్తమయము”, “స్మృతి” (గిడుగు రామమూర్తి 
పంతులుగారిని గూర్చి), గోపాలకృష్ణ గోఖలే గూర్చి చేసిన రచనలు దేశ |ప్రము 
ఖుల స్మృతికి సంబంధించినవి, దేవులపల్లి (గురజాడ గూర్చి), బసవరాజు 
అప్పారావు (దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గూర్చి), తుమ్మల (కాశీనాథుని నాగేశ్వర 
రావును గూర్చి), జాషువా (గాంధీజీ) ॥ గూర్చిన రచనలు కూడా ఇటువంటివే. 
వీటిలో వాళ్ళు మరణానికి విచారించడం, వాళ్ళ సద్గుణాలను క్రీ ర్రించడమే కాక 
ఆ గుణాల నొదర్శంగా పెట్టుకొని తరువాతి తరంవారు ముందుకు సాగడానికి 
(ప్రబోధం కూడా ఉండవచ్చు. 


వావిలాల వాసుదేదళాన్ర్రి రుక్మిణీ స్మ రణము వడాదివారి, “సకీస్మృతి' 
భార్యావియోగ దుఃఖాన్ని గూర్చి రచించిన స్మృతి కావ్యాలు. విశ నాధ్లవారి 
“వరలక్ష్మీ త్రిశతి” సకీస్మృతి కావ్యాలలో (ప్రధానంగా చె చెప్పదగ్గది. దువ్వూరి 
“భగ్నహృదయము”, బాలాం| తపు వెంకటరావుగారి “ఎరహసంగీతము కూడా 
ఈ కోవలోవే, 


72 రాయ।ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


వడ్డాదివారి “సుతస్కృతి, దువ్వ్యూరివారి శిశువియోగము, బసవరాజు 
అప్పారావుగారి ' నిర్యాణ సుఖము”, నాయని వారి “విషాద మోహనము”, రాయ 
(పోలు వారి నందా” వంటివి సుతాదిక స్మృతి [ప్రధాన రచనలు. 


ఇక తల్లి తండులను గూర్చి, సోదరీ సోదరులను గూర్చి, మి[తులను 
గూర్చి వచ్చిన స్మృతి కావ్యాలలో వావిలాల వాసుదేవశాస్త్రి గారి “ష్మితారాధనము”, 
నాయని సుబ్బారావు గారి 'చూతృ గీతాలు",  పెనుమ ర్తి వెంకటరత్నం గారి 
“'రత్నాపణము”, మోటూరి వెంకటరావు గారి “ఆహుతి, ఓ చెల్లీ (తం డిని, సోద 
రిని గూర్చి), దువ్వూరి వారి “సోదరీ స్మృతి" వంటి రచనలు (పముఖమైనవి, 


ఈ విధంగా (ప్రకృతి, |పణయం, దేశ భక్తి, సంఘ సంస్కరణ, 
స్మృతి వంటి జీవన తత్త్వ వివేచనా శీలమయిన విషయాలను ఆధారం చేసుకుని 
అతి విస్తృతమైన వస్తు వైవిధ్యంతో భావ కవిత్వం వెలువడ్డది. 


ఈ భావ కవిత్వ శాఖ లన్నిటికి సంబంధించిన కవిత్వం రాయ్మప్రోలు 
సుబ్బారావు గారి రచనల్లో కనబడుతుంది. అంతకు ముందు ఒక మార్గంలో 
పయనిస్తున్న కవిత్వాన్ని వేరోక మార్గానికి మళ్ళించిన అభినవ కవి రాయ్యపోలు 
సుబ్బారావు గారు. కనుకనే కొందరు సాహిత్య విమర్శకులు భావ కవిత్వ రచ 
నకు వారిని ఆద్యులుగా పరిగణించి యుగక ర్రగా పేర్కొన్నారు. 








భావ కవిత్వ యుగంలో రాయపోలువారి స్థానం 


,తమకు ముందున్న సాహిత్యానికి కొంత భిన్నంగా నూతన మార్గాలను 
అవలంబించి, తమ తరువాత కాలంలోని కవులకు: ఉత్తేజాన్ని కలిగించి వారిని 
(పభావితులను చేసిన కవుంస్థు యుగకర్తలుగా పేర్కొనడం జరుగుతుంటుంది. 
నవ్య కవిత్వానికి గురజాడ* రాయ[ప్రోలులలో ఎవరు యుగక ర్రలనే విషయంలో 
భిన్నాభిప్రాయాలు కనబడుతున్నాయి. వీరిద్దరి రచనలు కొత్త మార్గాలలో సాగి 
నవే, కొంత ముందు వెనుకలుగా ఇద్దరూ తమ (ప్రభావాన్ని తరువాత కవుల పె 
చూపిన వాళ్ళే. కనుకనే సాహిత్య విమర్శకులలో కొందరు గురజాడ అప్పారావు 
గారు నవ్య కవిత్వానికి యుగకర్త అని అభిప్రాయ పడితే మరి కొందరు రాయ 
(పోలు సుబ్బారావు గారు యుగకర్త అని భావించారు. కొందరు సమన్వయ 
ధోరణిని చూపి ఇద్దరూ యుగక ర్రలే అని నిర్ణయించారు. 


విశ్వనాథ సత్యనారాయణ గారు!, నోరి నరసింహ శాస్త్రిగారి, శ్రీశ్రీ? 
గారి వంటి వారు కొందరు గురజాడ యుగకర్త అని అభ్మిపాయ పడ్డారు, తల్డా 
వజ్ఞ్యృల శివశంకర శాస్త్రగారు*, రమాకాంతాచార్యులు గారు, కురుగంటి సీతా 
రామయ్య గారో వంటి వారు కొందరు రాయప్రోలు వారు. యగకర్త అనే అభి 
ప్రాయం వ్యక్తం చేశారు 

అభినవ కవిత్వంలో రెండు శాఖలకు (దేశి. మార్గ): (క్రమంగా గురజాడ, 
రాయ్మప్రోలు మార్గదర్శకులని మరికొందరు సమన్వయ ధోరణిని కనబరచారు. 
గిడుగు సీతాపతీగారు, కొత్తపల్లి వీరభ్యదరావుగారు, సి. నారాయణరెడ్డి గారు 





1. “నవ సాహిత్య పరిషత్తు సప్తమ వార్షిక అధ్యక్షోపన్యాసము" - భారతి- 
వ్మపిల్‌, 1940. 
“నవ్య కవిత్వము--దాని ఉద్దేశ్యము” ఇ ప్రతిభ = జనవరి, 1988. 


“నీరాజనం” - తృణ కంకణం రజతోత్సవ సంచిక, 
పీఠిక = లలిత. 
నవ్యాంధ్ర సాహిత్య వీధులు - ద్వితీయ భాగము - ఇ. 222, 


గురజాడ ఆధిక్యానికి కారణాలు (వ్యాసము) పు స్తకముపేరు “గుర వాడన్న 
= te 


3 


74 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్వ్వవివేచన 


ఇద్దరూ యుగక ర్రలేనని భావించారు.! పి. వి. రాజమన్నారుగారు “అప్పారావు 
గార ముత్యాల కలత సీలగిరి పాటలలో (కొత్తదారి తొకి క్కినవారై నను 
రాయ్మపో లువారి కావ్యాలతోనే భావ కవిత్వం (ప్రారంభమైనదని చెప్పకతప్పదు? 
అని అన్నారు. 

. వమయినా థావకవిత్వ విధానానికి "ఒకో 'రూపుదిద్దిన కవిగా రాయప్రోలు 
వారిని చెప్పవచ్చు. వీరు వేసిన భావ కవిత్వపు నూతన “మార్గాలలో సాహిత్యం 
సుమారు మూడు, నాలుగుళదశళాబ్దాలపాటు నడిచింది. రారపపోలువారి (సభావం 
తదనంతర భావకవుల మీద విశేషింగా కనబడుతుంది. 


తరువాత కవుల-పె రాయ్మపోలువారి (ప్రభావం 


రాయ్మపోలు వారి కావ్యభాష, శైలి వంటివి ఆనాటి కవులను చాలా 
మందిని ఆకర్షించాయి. వీరి రచనల్లోని తెలుగుదేశపు వర్ణనా విధానంపట్ట సమ 
కాలికులలో అభిమానం నరడింది. నిత్యవ్యవహారంలోని పదాలతో, మిశ్రసమా 
సాలతో కూడిన వీరి రచనా విధానం వారిలో ఒక ఆసక్తిని కలిగించింది. 
ఆం|ధుల (ప్రాచీన వైభవాన్ని సుబ్బారావుగారు కీ రించిన విధానం, వారి 
ఆం|ధాభిమాన కవిత్వం చాలా మందిని ఊఉ ల్తేజితులను చేసింది. వీరి రచనా 
విధానం వారిపై చెరగని ముదవేసింది. వీరి పద్యాల ఎత్తుగడను, భావనాశై లిని 
తరువాతవారెందరో ఆదరించి అనుసరించాను. “ఆంధ పళ స్తీ నేను (వాళానంటే 
ఆ ఉద్వేగం రాయప్రోలు వలన కలిగినదే.... “నేను వచ్చానమ్మ నేను వచ్చాను 
అనే రాయ్యపోలు రచన చూచిన తరువాత నేను (వాళాను, రాయప్రోలు నాకొక 
విధంగా లక్ష్యభూతుడు... .ఈనాడు వారి ముద భావక కవులలో అనేకుల పె ఉంది” 
ఆని విశ్వనాధ వారన్నారు.? 


“అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిచ్భ్యాలయములు స్థాపించునాడు' 
అనే విధమైన 'పద్యపు ఎత్తుగడ. 
“గోదావరీ పావనోదారవాఃపూర 
మఖిల భారతము మాదన్ననాడు'* 


2 ఆధునికాం[ధ కవిత్వము - సం[పదాయములు - (ప్రయోగములు. ల 
సి. నారాయణరెడ్డి - 9. 181. “౫ 
విమర్శిని - 4 -p. 1. 


4. ఆంధ్రపౌరుషము. విశ్వనాథ సత్యనారాయణ, p 28. 





భావకవిత్వం 75 


వంటి రచనలలో స్పష్టం అవుతుంది. విశ్వనాథ, జాషువా, ,తుమ్మల వంటివారి 
దేశభక్తి రచనల పె రాయప్రోలు వారి (ప్రభావము[ద కనబడుతుంది. 
భావక వులలోని సభ్యశ్ళంగార వర్ణనలకు ఊపిరినిచ్చింది రాయస్రోలువారు. 
“ఆమె నవనీత హృదయ నా యంతరంగ 
శాంతిదేవత ఆళాపథాంతరాళ 
పారిజాతమ్మ (పేమ జీవన విభాత 
కైశికీగీతీ నా తపః కల్పవల్లి'! 


అనే విధంగా స్రీ ఆరాధన, స్రీ వర్ణనలలో పవి|తత రాయ్మపోలువారి |పభావమే 
నని చెప్పవచ్చు. శ్రీ వర్ణనలలోని స్వచ్చత, సభ్యత, రమణీయతలను 
రాయ పోలువారు పునరుజ్జీవింప చేశారు. వియోగ శృంగారాన్ని వర్ణించడంలో 
కూడా వీరు ఒరవడి దిద్దారు. రాయ్మపోలువారి విరహవర్ణనల్లోని భావనా రీతి 
విషాదభావతీ వత కృష్ణళాస్త్రిలాటి కవులలో [పసిద్ధంగా రూపుదిదుకుంది * 


వీరి అమలిన శృంగార సిధ్ధాంతం ఒక సంచలనాన్ని కలిగించింది. 
శృంగారాన్ని గూర్చిన ఆలోచనలకు (పేరణ నిచ్చింది. దీని (ప్రభావంలో శృంగా 
రాన్ని గూర్చిన భావనలు ఎన్నో పరిణామాలు పొందాయి. ఊహో (ప్రపంచంలో 
కృష్ణశాస్త్రి లాంటివారి రచనల్లో కనబడే భావమయ శృంగారం ఒకటి. ధర్మ 
బద్ధంగా దాంపత్యబంధంలో విశ్యనాథలాటివారి రచనల్లో వ్యక్తమయ్యే కులపాలికా 
శృంగారం ఘరొకటి. మనిషి మనసుకు (పాధాన్మానిస్తూ శారీరక సుఖాలకు 
(పాముథ్యాన్నిచ్చి విశృంఖల శృంగారంగా కొందరు భావించడానికవకాశాన్ని చ్చిన 
చలం రచనల్లోని శృంగారం వేరొకటి. ఇవి విభిన్న మార్గాలయినా అసలు 
సమాజంలో నరనారీ సంబంధాలనుగూర్చి పునరాలోచనకు అవసరాన్ని, ఉద్దీపనను 
కలిగించింది అమలిన శృంగార సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మూలంగా విమర్శనా 
దృష్టితోగాని, వివేచనా శ త్త్యంతోగాని బయలుదేరిన విభిన్న మైన ఆలోచనా 
మార్గాలలోని గమ్యాలుగా ఇవన్నీ కనబడతాయి, 


తృణకంకణ కావ్యానికి కొంత పోలికతో సాగిన నవలగా ‘ఏకవీర 
(విశ్వనాథ) ను చెప్పవచ్చు. “కృలపాలికా (పస్థానం చేసిన విశ్వనాథవారు వక 
వీరలో ఈ సమస్యలోని సాధక బాధకాలను వ్యంగ్యంగా స్పృశించారు. కుట్టాసొ. ఇ, 
మీనాక్షిని సోదరీ అని పిలుస్తాడు. వారిద్దరు తృణకంకణంలోని శ్రీః పురుష | 


1. “ఆరాధన' - దీపావళి - వేదుల సత్యనారాయణశాన్ర్రీ = ౨. 69. 





76 రాయ। పోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


పాత్రల వంటివారే. అయితే మీనాక్షి భర్తకీ విషయం తెలుస్తుంది. అతడామెను 
స్వీకరింపలేకపోతాడు ... . వీరభూపతి వంటివారికి మీనాక్షి కుట్టానుల వంటివారి 
అమలిన (పేమను తెలుసుకొనే సాధన యెగం ఉంటేనే అది జీవితంలో ఆచరణ 
యోగ్యమౌతుంది. రాయ్మప్రోలు వారి కృతులలో . అమలిన శృంగారం పచరించే 
నాయిక యొక్క భర్త రంగంలోకి (పవేశించడు, ' (ప్రవేశిస్తే (పశయం తప్పదని 
విశ్వనాథ భావించినట్లున్నాక్టు. ” ! 

సామాజికంగా శృంగారానికున్న స్థానాన్ని గూర్చిన ఆలోచనను (ప్రారంభం 
చేసింది అమలిన శృంగార సిద్ధాంతం. సాహిత్యంలోని శృంగార రస సిద్ధాం 
తానికి కొంతదూరంగా ఆలోచించేందుకు అవకాశం ఇచ్చింది. రాయ్యపోలు వారు 
అమలిన శృంగార సిద్ధాంతంలో భావించిన నరనారీ సంబంధంలోని ఒక ఛాయకు 
స్పష్టమెన రూపం (పకృతి పురుష భావాన్ని దంపతులకు సమన్వయిస్తూ వచ్చిన 
కులపాలికా ప్రణయం, 

ఈ విధంగా పదలాలిత్యంతో, శైలీ సౌకుమార్యంతో, వస్తు వె విధ్యంతో, 
ఆలోచనా విధానంతో ఎంతో మందిని (ప్రభావితం చేశారు సుబ్బారావుగారు. వారి 
పదబంధ విధానాన్ని, సమాన వైఖరిని, పద్యపు పోకడలను చాలమంది అనుస 
రించారు. క 

రాయ్మప్రోలు సుబ్బారావుగారు “ఉత్తమ కవికి కావలసిన భావావేశమును, 
ఉత్తమ తదత్త్వవేత్తకు కావలసిన భావ గాంభీర్యమును.... సహజ సంపదలు” * గా 
కోలిగి భావకవులలో (పత్యేకస్థా నాన్ని పొందారు. (దష్టగా జీవిత తత్రాన్వేషణతో 
ఒక తత్త్వాన్ని దర్శించడం; సష్టగా దానికి రమణీయమైన కావ్యకల్పన చేయడం 
రెండూ వారిలో సమ్మగంగా కనబడతాయి. కనుక వారి కవిత్వం సత్య సౌంద 
ర్యాల సమనర్టీయం. 

నవ్యమార్గంలో భావకవిత్వాన్ని రచించడమే కాకుండా వీరు దానికి లక్షణ 
కావ్యాలను కూడా రచించారు. వారి రచనల్లోని సత్యాలను, కవిత్వంలోని సౌంద 
ర్యాన్ని దర్శించడానికి ముందుగా కవిత్వంపట్ట వారి అభ్మిపాయాలను పరిశీలించడం 


సమంజసంగా ఉంటుంది. 


oS 


1. “రాయప్రోలు సుబ్బారావు (వ్యాసము) జి. వి. స్ముబహ్మణ్యం - నవో 
దయ లహరి, 1. 56. 
2. “రూప నవనీతమ్‌ - సమీక్ష - జయథ్రీ - కృష్ణాపత్రిక 19-4-58. 





రాయప్రోలువారి దృష్టిలో 


కవిత్వ తత్త్వ ౦ 


జా శ 








మనీ 
కీల 








జ 
4 
















రాయ్మపోలువారి దృష్టిలో కవిత్వత త్త్వం 


సృజనాత్మక రచనాళ క్తి, విమర్శనాళ క్తి పేకే వ్యక్తిలో ఉండడం చాలా 
అరుదు. ఆటువంటి రెండు శక్తుల సమ్మేళనం రాయ ప్రోలువారిలో సమ్మగంగా 
కనబడుతుంది. సుబ్బారావ్షగనీలోని _ విమర్శనాత్మక పరిశీలనాదృష్టి వారి తత్త్వ 
వివేచనకు కారణభూతమయింది. అదే వారిని దార్శనికునిగా నిలిపింది. కనుకనే 
వీరు “నవ్యాంధ్ర సాహిత్యదండి' గా పేర్కొనబడ్డారు.! 

కవిత్వాన్ని గూర్చిన రాయ్మపోలువారి అభ్మిపాయాల మీద ఇంగ్రీష 
సాహిత్య (ప్రభావం కొంత కనబడుతుంది. ఇంగ్లీషు సాహిత్యంలోని లిరికల్‌ 
పొయ్యిటీ (Lyrical Poetry) వీరిని ఆక రించింది. దాని పరిమాణం, దానిలోని 
వర్ణనావిధానం, వస్తువు వీరికి నచ్చాయి. దానిలో భావం అస్పష్టంగా ఆందీ ఆంద 
కుండా ఉండడంలో ఒక చమత్కారం కనబడింది. పరిమళంతో పరిసరాలను 
చుట్టివేసే పొదలోని పువ్వులాగా ఆ భావం తనకోసం వెదికేటట్లు చేస్తుందని, 
సాహిత్య పిపాసువులకు ఆ భావాన్ని (గహించడంలో రమ్యత గోచరిస్తుందని వీరి 
అధి పాయం. 


“లిరిక్‌ నాతి దీర్భ ౦గా, అనతి వర్ణనాత్మకంగా, ఆక్టోన్ము క్ర క కథాంగంగా 
నడుస్తుంది. వివక్ష పూర్తి “ రికాదు. ఆకాంక్షకు అవకాశం ఎక్కువ. భావం దృష్టా 
దృష్టంగా దాగుడుముతలాడుతూ తనకోసం వెదుకులాడేటట్టు చేస్తుంది wR 
కావ్య సంకల్పనలో అది ఒక గడుసైన కై లాటం.''2 


1. “నవ్యాం[ధ కవిత్వ (గంథ రచనయందు (శ్రీసుబ్బారావుగారెట్లు పథము 
లనిపించుకొనిరో తత్సాహిత్య లక్షణ (గంథణక ర్రలలో (వథమస్థానమును 
కూడ బడసిరి. వీరిని నవ్యాంధ్ర సాహిత్యదండియని పిలచుట తప్పుకాదు” 
“రమ్యాలోక సమీక్ష (వ్యాసము) కురుగంటి సీతారామయ్య. ల 
ఆంధప్మతిక - ఉగాది సంచిక, 1989. హ్‌ 
2, రాయ్యపోలువారి “లిరిక్‌ ఆవిర్భావం' అను రేడియో (ప్రసంగంనుండి- 
“ఆం(ధావ'-ఎమెస్కో- |పచురణ 1972లో ఉల్లేభింపడింది. 


80 రాయ) ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


లిరిక్‌లో కథాకథన శిల్పానికి (పాముఖ్యం తక్కువ. కథకు సంబంధిం 
చిన పూర్వాపరాలు విశేషంగా చెప్పబడవు. వాచ్యంగా చెప్పడంకంటే వ్యంగ్యంగా 
ధ్వనింపచేస్తూ సూచించడం అధికం. 


“కథ చిన్నదిగా ఉంటుంది. అంగోపాంగములు అంతగా విస్తరింపవు. 
పూర్వో త్తరములుకూడా అధికంగా కథితములుకావు. పెద్ద చెజకుగడలో రస 
స్నిగ్గములయిన కణుపుకేండలు చీ రెండు మూడో ఏరికొని సహృదయచర్వణకు 
" అందించడమే (పధానదృష్టి. అందువల్ల కథాగుంఫనము తీగెమీద పువ్వులలాగా 
కలిసీ కలియక వుంటుంది ... ఆ లిరిక్కులో అధికాధికంగా అనురాగమే ఇతివృత్త 
భాగంగా, కనబడుతుంది ... కాగా బాహిరముకంటే అంతరమూ, వాచ్యముకంటే 
వ్యంగ్యము? (ప్రస్తుతములు కావడం ఈలాంటి రచనలో |ప్రధానవై ఖరి .. అను 
రాగము సంభోగ పరిణామము పొందనక్కరలేదు”! రాయ్మపోలువారికి లిరిక్‌ 
(ప్రక్రియలో నచ్చిన లక్షణాలివి. కనుకనే వారు వాటిని ఆదరించారు. ఆ (పకకి 
యను ఆ లక్షణాలను స్వంతంచేసుకుని వారి కవిత్వంద్వారా |పచారానికి తెచ్చారు. 
“Lyric poetry ls small, sweet and creative. It attracted 
me, influenced me 'to adopt it in my mother tongue. Apart 
from pretic embellishments and conventions. I made a change 
1 made an earnest attempt to divorce the Lyric from sex 
‘overtone and tune it to the vibrations of kindness, fellow- 
ship and friendship and other soft vibrations of the human 
heart the divine in the man.”2 

ఇంగ్లీషు కవులు పా[తలు, వాటి అనుభూతులు జీవితానికి వీలయినంత 
దగ్గరగా ఉండే (ప్రయత్నం చేస్తారని వీరంటారు. ఆ లక్షణం వీరికి నచ్చింది. 
పాత్రలు, నన్నివేశాలు సామాన్యుల అనుభవానికి దగ్గరగా ఉండాలని వీరి ఆధి 
ప్రాయం. “పతిదీ మనిష్‌ అనుభవానికి దగ్గరకు తేవాలి, ఇందులో ఇంగ్లీమ 





1._నివేదన' - తృణరంకణము, Pp. 8, 4. 
5 విమర్శిని = 4 అనుబంధం, ఇ. 84. 





ర్యొయ్మపోలువారి దృష్టిలో కవిత్వత తం 81 


కవులు చాలా జ్యాగ_త్తపడతారు. ఊరికే 29300201 గా ఉంటే లాభంలేదు.”! 
కనుక ఈ విషయంలో కూడా ఇంగ్లీషు సాహిత్యం పీరిని కొంత ఆక ర్లించిందనుకో 
వ 


- రాయ బోలు వారి ర చనల్లో కథకు పూరార్చోప్తరాలు ఎక్కువగా చెప్పడం 
ఉండదు.” కథ meer ఉండి కొంత పాఠకుల ఊహకు వదలివేయబడు 
తుంది. సంభోగ ఫరిణామఘరే పొందని. అనురాగం ఎక్కువభాగం రచనల్లో ఇతి" 
వృత్తంగా స్వీకరించబడింది. తృణ కంకణం, కష్ట కమలలలో అస్పష్టంగా 
చాలా సూక్ష్మంగా ఉండే కథారేఖలకు, స్వప్న కుమారంలో వారే ఉద్ధేశించిన 
గూఢతకు ఈ లిరిక్‌ సం్యపదాయం కొంత దోహదం చేసి ఉంటుంది. వారు ఉద్దేశ 
పూర్వకంగా భావాన్ని వెదకడంలో సహృదయులకు చమత్కారాన్ని అందివ్వాలని 
ఆనుకోవడం వారి కవిత్వంలో భావం అస్పష్టంగా ఉంటుందన్న విమర్శలకు 
అవకాశాన్ని చ్చింది. | 


ఇది వీరి కవిత్వత త్త్వవివేచన మీద ఇంగ్లీషు సాహిత్యం యొక్క లలిత 
మైన (ప్రభావ ముద. ఈ: దృష్టికి తోఢుగా (ప్రాచీన భారతీయ ఆలంకారికులు 
చెప్పిన కవిత్వ లక్షణాలను కూడా వీరు సాదరంగా (గ్రహించారు. వీటి నన్నిటిని 
(కోడీక రించుకుని సమర్థవంతంగా నవ్య కవిత్వ లక్షణాలను, తత్వాన్ని నిరూపిం 
చారు. (ప్రాచీన ఆలంకారికుల అభి ప్రాయాలతో భేద సాదృశ్యాలను తులనాత్మ 
కంగా. పరిశీలించి నవ్యకవిత్వాన్ని2 వివేచించారు. 


నవ్య కవిత్వానికి లక్షణ కావ్యాలనదగ్గవి వీరి ర మ్యాలోకము' “మాధురీ 
దర్శనమ్‌'.' (ప్రాదీన లక్షణ [గంథాలను విమర్శించాలన్నడి వీరి దృక్పథంకాదు. 
నవ్యుల దృష్షి వైశిష్ట్యాన్ని స్పష్టం చేయాలన్నదే వీరి ధ్యేయం. కనుకనే- 





Interview on 11-6-81. 


ల భావక విత్య పదానికి అప్పటికి Saad ఉన్న నవ్యకవిత్వం ఫా ఆల 
పదమే ఈ భాగంలో వాడబడింది. జ్జ 


RRP-6 





82 రాయ(ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వ్వవివేచన 


“పూర్వ లక్షణములు దిద్దు బుద్ధిలేదు 
ఆతి నవీనముల్‌ శాసించు నహము గాదు 
నవ్య కావ్యదృష్టిని చూపినాడ నంతె 

కలదు గాదె ఆను కంబు (గథనమందు” ! 


అని అన్నారు. సుబ్బారావుగారు నవ్యకవిత్వాన్ని నవ్యుల ఆలోచనలను 
సమర్థించడంతోపాటు, (ప్రావీన లాక్షణిక సంప్రదాయంతో ఆధునిక సాహిత్యాని 
.కున్న సంబంధాన్ని వెదికి చూపి వ్యాఖ్యానించారు, కనుకనే పూర్వ లాక్షణికుల 
అభ్మిపాయాలకు అనువాద పాయాలుగా కనబడే భావాలు కొన్ని చోట్ట 
(పతిఫలించాయి. 


దండి, ఆసందవర్ధ నుడు, అభినవగుప్తుడు, జగన్నాధ పండితరాయలు, 
వామనుడు వంటి లాక్షణికులు వీరి ఆలోచనా విధానాన్ని స్వల్పంగా (పభావితం 
చేశారు. సాహిత్య తత్త్వ (పతిపాదనలో ఈ ఛాయలు కొద్దిగా కనబడతాయి. 
వీరు ఆనందవర్ధనుని ఎక్కువగా అభిమానించారు. ఆనందవర్ధనుని “ధన్యా 
లోకము” జ్జ ప్తి తెస్తూ అదే పేరుతో కొన్ని పద్యాలు (వాశారు: 2 వారి లక్షణ 
కావ్యానికి ధ్వన్యాలోకాన్ని పోలిన 'ర మ్యాలోకము' అన్న పేరు పెట్టారు. “శ బాం” 
అభిధావర ణమెడలి లక్షణా వ్యంజనా వీధులలో సంచరిస్తుందనడంలో ల 
వర్ధనుడు ధ్వని కిచ్చిన ప్రాధాన్యం అతి సూక్ష్మంగా తొంగిచూస్తుంది. 


'అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః” ఆన్న ఆనందవర్ధనని 


“ఈ అపార కావ్య సంసారమందున కవి యొకండె (బ్రహ్మ అంటూ 
పర్మిగ హించారు. - 


రమ్యాలోకము. 

ధ్వన్యాలోకము - జడకుచ్చులు - 1. 156. బ్బ ఆల 
కావ్యాలంకార సంగ్రహము _ ౨. 90లో ఉల్లేఖించబడింది. 
రమ్యాలోకము - 1. 19. 


వా cc 69 ~~ 





రాయ్మపోలువారి దృష్టిలో కవిత్వత త్తం 88 


అభినవగుప్తడు రసాన్ని గూర్చి 'రసే నై వసర్యం జీవతి కావ్యం ; 
నహిరస శూన్యం కావ్యం కించిద స్తి। రసఏవ వస్తుతః ఆత్మా'! (పాచీనాలం 
కారికులలో ఎక్కువ మంది ర సాన్ని కావ్యాత్మగా అంగీకరించిన విధంగానే 
సుబ్బారావుగారు 'కావ్యమునకు రసమే ఆత్మ అన విశ్వసించువారిలో నేనొకడను'2 
అని అన్నారు. క 


© 


గ్‌ | వత 

“ముడా సంభోగ మిచ్చంతి' అన్న జగన్నాథ పండితరాయల అభి 
(ప్రాయం వీరి ఆమోదాన్ని పొందింది. “మూఢు రిచ ఎయించెదరు సంభోగ 
సుఖము....'3 ఆంటూ పండితరాయల భావాన్ని స్పష్టం చేశారు. వీరు స్నేహ 
వాత్సల్యాదులను శృంగార పరిథిలో చేర్చి శారీరక సుఖాలకు అతీతంగా శృంగా 
రాన్ని భావన చేయడం, సంభోగ శృంగారం కంటె వియోగ శృంగారానికి 
(ప్రాముఖ్యం ఇవ్యడం వంటి ఉద్దేశాలకు దగ్గరగా ఉండడంవల్ల పండితరాయల 
భావాన్ని అభిమానించి ఉంటారు, 


స్నుపసిద్ధ దేశ్యంబులను శుద్ద సంస్కృ 
తములతో శల్పదగు సం పదాయమనడె వామనుడు’ * 
అంటూ (శ్రవణసుభగాలై న మిశ్ర సమాసాలను ఆదరించడానికి వామనుని 


వచనాన్ని ఆధారంగా (గ్రహించారు. కావ్యంలో ఇష్టారం (వధానంగా భావించి 
రాయ్మపోలు వారు = 


'రుచి మదిష్టార్థ దోహన (_పచురశబ్ద 
సరమునే కావ్యమనియె ఆచార్య దండి” 





ke కావ్యాలంకార సంగహము - p. 99 లో ఉల్లేభించబడింది. 

2. _అభినవాం్యధ కవి పండిత సమ్మేళనము - ద్వితీయ సమావేళము-భారతీ. శో; * 
Feb. 1934. 

ల, 4, ర. రమ్యాలోకము - p. 12; 20; 87. 





84 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 


అంటూ “ఇష్టార్య వ్యవచ్చిన్నా పదావ? కావ్యం అన్న దండి ఉద్దేశాన్ని 
సాదరంగా స్వీకరించారు. ఈ ' విధంగా (ప్రాచీన లాక్షణికుల భావాలు కొన్ని చోట్ల 
కనిపిస్తుంటాయి. అయితే అన్నిటా ప్రాచీనుల మతమే అంగీకారం కాదన ్పుట్లుగా 
ఆక్కడక్కడా నవీనుల ఆలోచనా సరణిని వ్యక్తం చేశారు, నవ్య కవిత్వత,త్త్య 
నిరూపణ, ధ్యేయంగా సాగడం చేతనే 'రమ్యాలోకము నవ్యకవుల మేనిఫెస్టో 
(Manifesto) గా వర్ణింహేబడింద్కి! 


“కవికి తాత్త్వికునకు కయ్యంజె సాగెను 


బహుదినాలు వాాక ఎపంచమందు”2 


అని అనడంలోనూ “లలితదృష్టి విడిచె లాక్షణికుడు' అని అనడంలోనూ 
కావ్యవిమర్శలో కొత్త దృక్పథం కావాలనే అభిప్రాయం కనిపిస్తుంది. విమర్శ 
కునికి నవ్యతను (గ్రహించే విశాలదృష్టి అవసర మని సుబ్బారావుగారి ఉద్దేశ 0; 
విమర్శకులు పాతదా, కొత్తదా అనే ఆలోచనను విడిచి దానిలోని గుణాన్ని 
మ్మాత్రమే పరీక్షించాలి. ఆ గుణాలు అమోదనీయాలో కాదో నిర్ణయించాలి. 


పాత, కొత్తల భేదం కవులకు లేదు. పాత, కొత్త అన్నది మూల సూతా 
లకు వర్తించదు. పాత బంగారంతో కొత్త నగలు చేయించుకున్నటువంటిదే ఈ 
నవ్యత. [ప్రాచీన సాహిత్య వృక్షానికి అంటుమొక్క-లే భావగీతాలు. కాలాన్ని 
అనుసరించి వాజ్మయం కూడా మారుతుంటుంది అనే అభ్మిపాయంతో రాయ్మపోలు 
వారు ఇలా అన్నోరు- 


1. “రాయప్రోలు సుబ్బారావు నవ్యకవులకు |ప్రతినిధిగా రమ్యాలోకము అను 
కావ్య నియమ (గంధమును రచించిరి.... ఈ 'రమ్యాలోకము' సుబ్బారావు 
గారు ఉద్దేశించిన నవ్యకవుల _ Manifesto గా కనపడుతున్నది 
దువ్వూరి రామిరెడ్డి - “తెలుగు కవితలో [కొత్త తెన్నులు” (వ్యాసము) కొ, ఇ 
కవికోకిల (గంథావళి - p. 168. 
2. రమ్యాలోకము = 2. 16. 





రాయ ప్రోలువారి దృష్టిలో కవిత్వత_త్త్వం రిక్‌ 


“పాతవయినంతనే త్యజింపరు, నవీన 
మయినమ్మాత్ర వరింపరు; (పియములై, స 
హృదయ సేవ్యమానములై నవెల్ల, స్వీక 
రించి భావాంబర మలంకరింతు రర్జి. "1 
“ప్రాతగిలిన మ్మాతాన భవ్యములుకావు, = 
“నవ్యమైన మాత్రాన్థ నింద్యములు కావు”? 


నవకవులు హృదయర ంజకాలయిన వాటిని (పాచీనమయినవయినా (హా 
స్తారు. ఆకర్షకమైన రమ్యభావాలు, (శ్రావ్యమయిన శబ్దరీతి వంటివి [ప్రాచీన 
వాజ్మయం నుంచి స్వీకరించడానికి నవ్యులు వెనుకాడరు. కాని ఈ అనంతమైన 
సృష్టివై చి త్యాన్ని స్యయంగా చూచి, అనుభవించి తమదైన అనుభూతిని తమ 
భాషలో తమకు నచ్చిన రీతిలో వ్యక్తంచేసే స్వేచ్చను కోరుకుంటారు. నవ్యులు 
స్వేచ్భాపియులు. స్వానుభవ భాష్యాలు చెప్పాలని వీరు వాంఛిస్తారు. అనుభూతి. 
వితకు ప్రాణం. కవి తనలో కలిగిన అనుభూతిని రసవత్తరంగా హృదయంగ 
మంగా వెల్లడిస్తాడు. ఆ నేర్చే కవిని సామాన్యునికంటె విశిష్టుణ్ణి చేస్తుంది. బిందు 
(ప్రాయంగా కవిలో కలిగిన అనుభూతి హృదయం నిండా వ్యాపించి కవితా 
మయం అయేలోపల కవి నేవిధంగా కలచివేస్తుందో రమణీయంగా రాయప్రోలు 
వారు “ఈ గీతము'లో ఇలా చెప్తారు : 


“జారింది నాలోన 

స్వాతి బిందువు భాతి 
_ చిమ్మలై చిలపలై 

చెరువులై నిండింది. 


తుదిలేని ఆరాట మెదను వేటాడంగ 
కడలేని కుతుకంబు కంఠమున్‌ కబలింప 
మనసునంతా లేపి మరుగు మూలలు చూచి 
కన్నులన్నీ విప్పి మిన్ను మన్నూ కాంచి 





1,2. రమ్యాలోకము. ఫి. 22, 28. 





86 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త _త్హ్యవివేచన. 


తలపు దీపము చూప 
నలుగడా వెదికాను 
వలపు వాకిలి తీయ 
వాడలా వేచాను,”! 


స్వాతి బిందువు చెరువై నిండిన విధంగా బిందు పరిమాణంలో (ప్రవేశించిన 
అనుభూతి మనసునిండా నిండుకుంది. , అంతులేని ఆరాటం కలిగిస్తుంది. కవి 
హృదయాన్ని ఆరాట పెట్టిన అనుభూతి రసవంతమై. కావ్యరూపం . పొందుతుంది. 
కవి అంతఃకర ణంలో ఆనందవల్లిని పూయించి కాయించి సహృదయ రంజకంగా 


వెలువడుతుంది. కవికి భావాన్ని ఇతరులకు అందించే శక్తి సామర్థ్యాలు సహజం. 


(ప్రపంచంలోని ప్రాణుల కష్టసుఖాలను భావోద్వేగంతో వర్ణించే కవీ 
భావాలకు ఆలంబన వాక్యం. వాక్య సంధాత అయిన కవి కోరిక ననుసరించి 
శబ్దం ధ్వనిస్తుంది. సమర్థవంతుడై న కవి వాక్కులో సరళాక్షర సమ్మేళనంలో 


వాక స్థం రాగ సౌభాగ్యాన్ని పొందుతుంది. 


“పూల కడుపులలో తేనె పోసె నెవడొ! 

దాని తీయ నేరుపు తుమ్మెదకు లభించె; 
భాషలోని మాధుర $ లావణ్య థావ 

సాధు భోగము కవిముఖ సాధ్యమయ్యె.”2 . 


ఆటువంటి సామర్శ్యంతో తస అనుభూతిని సుందరంగా తీర్చిదిద్ది కావ్య 
స్యరూపాన్ని సృష్టిస్తాడు కవి, 


పుష్పం నుంచి వెలువడిన పరిమళం పరిసరాలలో వ్యాపించిన విధంగా 
కావ్యంలోని శద్దార్థం అభిధా శక్తిని దాటి లక్షణా, వ్యంజనా శకులలోకి (ప్రవే 
శిస్తుందని, ఆ శబ్ద మాధుర్యాన్ని సహృదయులు (గహిస్తారని రాయప్రోలు వారి 


అభిప్రాయం. కావ్యగతమైన రమ్యార్థం ఆస్వాదించేవారి సామర్ధ్యం మీద ఆధార ా, 


1. ‘ఈ గీతము - వనమాల, p. 20. 
2. రమ్యాలోకము, ౫. 9. 


శక శ క్ట! 


రాయ్మప్రోలువారి దృష్టిలో కవిత్వత త్వం 87 


పడి ఉంటుంది. సహృదయ హృదయ రంజకమైన కావ్య మాధుర్యాన్ని గూర్చి 
చెప్తూ కావ్యం పాడి ఆవు వంటిదని చమత్కరిసారు రాయ్మపోలువారు. 


“పచ్చి పాడియావు వంటిది .కావ్యంబు 

లేగ గుడిపి చేపు రాగ దువ్వి 

పిదుక నమృత మిచ్చు, పొదుగు [గుద్దితివేని 
కాలు విసరుజున్ను ప్రాలు రావు! 


సుబ్బారావుగారి దృష్టిలో కావ్యంలో వాచ్యార్థం కంటె వ్యంగ్యార్థానికే 
సౌందర్యం [ప్రాముఖ్యం ఎక్కువ. ఉత్తమకావ్యాలు ధ్వని ప్రధానాలై వ్యంజనా 
వృత్తిని అశ్రయించేవిగా ఉంటాయని వీరి అధి పాయం. విషయాన్ని స్పష్టంగా 
చెప్పడంలో కంటె ధ్వని (పధానంగా చెప్పడంలో రమణీయత ఉందనీ, అంతే 
కాక గూఢత తొలగితే జుగుపష్పకలిగే అవకాశం ఉందని రాయ్మపోలు వారు 
భావిస్తారు. 


“స్పష్టత లేదని యెద వీ 
సృష్టిని విస్పష్టమయిన దేదోయి బుధా! , 


క్రష్టావర ణము చీలిచి 
ఇష్టార్గఫలంబు వెదుకరేమొ సహృదయుల్‌ .'2 


బథి 
“గూఢము హృదయం గమగతి 
గూఢత మీమాంసకంతకును మూలమగున్‌ 
గూఢము రసోదయ స్థితి 
గూఢత తొలగన్‌ జుగుప్స కోలొనదొ సుధీ!3 


1 “తెలుగు బంతి” - వనమాల - p. 29. గ. ee 


2, “'క్షమధ్యమ్‌' - మిశమంజరి. ౧. 82. 
8. మాధురీ దర్శనమ్‌ - 9. 88. 





88 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


క్రిష్టావరణాన్ని తొలగించి సహృదయులు తమ కౌళలం కొద్దీ ధ్యన్యర్థాన్ని 

టె ది లిథి "౦ 

వెలికితీస్తారు. కావ్యధ్యనిలో సుతారంగా సూక్ష్మంగా రమ్యార్థం భాసిస్తూ 
ఉంటుంది, 


సరళమైన భాష రచనకు రమ్యత కల్లిస్తుంది. భాషలో మృదుత్వం 
కావ్యానికి ఆహాదం కలిగించ్ణే శ క్రినిస్తుంది. (శ్రావ్యమయిన శబ్ధవిథానాన్ని నవ్యులు 
ఆదరిస్తారు. (శ వణసుఖాన్ని అభిమానిస్తారు. వాక్కు మానవులందరికీ ఉన్న: 
"శకి. అయితే కవి “ఛందోవిశుద్ధితో శబ్ధస మ్మేళన కుళలుడు.' మహాకవి (శ్రవణ 
సుఖానికి భంగకరాలు, మృదుభావ బాధకాలు, రసభంజకాలు అయిన శబ్దాలను 
పరిహరిస్తాడు. మనోహరమయిన వాజ్మయ 'సృష్టికి మధురమైన భాష అవసరం 
అని రాయ |పోలువారి ఉద్దేశం. ॥ 


“చెవికి తీయము చిలుకు శబ్దము - 
కంటికింపగు కాంత కల్పన - 
కలిసి హృత్కోళమును తడిపే 
తొలకరింపులె కావ్యముల్‌ ,'! 


నవ్యులు కావ్యభాషగా జానుతెనుగును గౌరవిస్తారు. జనబొహుళ్య వ్యవ 
హారంలోని సశీవ భాషకు సాహిత్య గౌరవం కలిగించాలని నవ్యుల అభ్మిపాయం, 
సారళ్యం, వ్యావహారిక |పయోగం ఉన్న భాష కావ్యభాషగా ఉండాలన్నది వీరి 
దృక్పథం. నవకవికి శ్రవణ సుభగత్యమే ప్రధానం. భాషకు మాధుర్యాన్ని 
చేకూర్చి వినస్తాంపుగా వుంటే అన్యదేశ్యాలయినా, [ప్రాచీన వాజ్మయ (పయోగా 
లయినా సంస్కృతాది శబ్దాంయినా నవ్యులు సమానంగానే స్వీకరిస్తారు. ఈ పదాల 
ఎన్నికలో మధు9మ అర్థగౌరవం ముఖ్యం. సరళాక్షరాల కలయికతో శబ్దానికి 
మృదుశ్వం వస్తుంది. అది లలితమైన ఉచ్చారణలో (శ్రవణసుథాన్ని ఇస్తుంది. 
తెలుగు భాషకు సహజసొందర కంగా అబ్బిన పలుకుబడిని నవ్యులు ఆదరిస్తారు, 
(శవణసుథానికి భంగకరాలు కానంత వరకు విసంధులను మి[శసమాసాలను లెక్క 
చేయనక్కరలేదని సుబ్బారావుగారి అభి పాయం. | | 


కి “శ్రీరవ్యాత్‌' = మ్మిశమంజరి, 1. 159, 





రాయ్మపోలువారి దృష్టిలో కవిత్యత త్తం 89 


“వదల రీవృ త్తపద మృదు బంధమెందు 
నవ్యులు, రసవద్వాక్య సంధానమందు; 
సంధులు విసంధు లై నను, సాంస్కృతములు 
దేశ్యములతోడ సమసించి, తీవెగొనిన, '! 


కనుక సుబ్బారావుగారి దృష్టిలో చెవికి ఇంపు చేకూర్చే శబ్దజాలం (పధానం, 


“భావకవి భాషాసేవకుడుగోని భాషాదోహిగాడు”? అని, “భాషకంటె నవ్యులకు. ' 


“తపస్సులేదిని ఆంటారు రాయ|ప్రోలువారు. లాక్షణికుల దృష్టిలో దోషాలన' 


దగిన విసంధుల వంటివి కూడా [శవణసుఖం- ముందు లెక్క చేయవలసి నవి కావని 
వీరి విశ్వాసం, పదాల కూర్పులో కౌశలం అవసరం,3 ఈ శబ్దసౌష్టవమే కావ్యానికి 
(శుతిసుభగత్వాన్ని చేకూరుస్తుంది. 





కేం 
2, 


రమ్యాలోకము. 1. 20. 

“అభినవాం్యధ కవిపండిత సమ్మేళనము,” ద్వితీయ సమావేశము, రాజు 
మహేం[ద్రవరము : 28.12.88. అధ్యక్షోపన్యాసము - రాయప్రోలు 
సుబ్బారావు. భారతి, Feb. 1984. 


“శయ్య అన నిదియే. ఏ పదము వెంబడి ఏ పదమును కూర్చిన సొబగుగా 
నుండునో అది శయ్య. . దీనినే భామహుడు- 


. “మాలాకారో రచయితి యథా సాధు విజ్ఞాయ మాలాం 


యోజ్యం కవ్యేష్యవహితథియా తద్వ దేవాభిధానం' 

అని తెలిపెను. పూలమాలలు కట్టువాడు ఏ పువ్వును ఏ “పువ్వుతో 
జోడించిన బాగుండునో అని విచారించి కట్టునట్లు కవియు ఏ పదమును 
ఏ పదముతో కలుపవలయుకో తెలిసికొని రచింపవలయునని భామహుని 
అభిప్రాయము. ఈ అభ్మిపాయమునే పింగళి సూరన- 

“పొసగ ముత్తెపు సరుల్‌ పోహళించిన రీతి 

తమలోన దొరయు శబ్దములు గూర్చి" 

అని తన కళాపూర్ణోదయమున తెలిపెను. పాశ్చాత్య మహాకవి ₹/70163- 


worth ‘The choice of the best words in the best place 


అని నుడివెను.” 
“ఆంధ సాహిత్యము = అతిరథ మహారథులు (చ్యాసము) M. పొండు 
రంగారావు, “శారదా విపంచి” వ్యాస సంపుటి. 5. 270. 


మ! 


"a 


90 రాయ పోలువారి రచనల పరిశీలన-త త్వ వివేచన 


“చెవికి చక్కెర పాటయై చవికి చెలిమి 
మురిపెముల మూటయె చిత్తమునకు ముదిత 
ముద్దులాటయై లాలించి పొత్తుగొను (ప 
సన్నకావ్య మానందాభిసారిక వలె.”! 


అకా 


+ అందువల్లనే రాయప్రోలు వారు' ' మొట్టమొదట కావ్య పదం సామాజికులకు 
(శుతిసుఖ మియ్యాలె. పిమక్రిట అనురాగంతో - తల్లీ బిడ్డనువలె ఉపలాలించాలె. ' 
అంతేకాని, "కావ్యంలోని అనురాగం మార్దార (పణయంలాగా కర్ణకఠోరంగా 
చిత్త. విశ్నేపకంగా' ధ్వనించకూడదు.... .... చల్పగా చనువు సజపరింజేలాగు వాకులో 
వాలకంలో విప్పారేటట్టు విర చించాల”2 అని అంటారు. - 


“స్వానుభవభాష్యం' గా వెలసే నవ్య కవిత్వానికి వస్తునియతి లేదు. ఈ 
సృష్టిలో కవి (గ్రహింప కూడని వస్తువు లేదు. కవి తన కౌశలంచేత రాళ్ళను 
ఏడిపించనూ గలడు, సెలవళ్ళతో జోల పాడించనూ గలడు- అని రాయ|పోలు 
వారి,.నమ్మకం, 


పతిభావంతుడై న కవీ ఏ నీరస వస్తువునయినా రసవత్తరంగా మార్చ 
గలడు, . 





1. రామ్యాలోకము = 1. 11. 
2... రూపనవనీతమ్‌ ఎ 1. 65. 
“రమ్యం జుగుప్పిశముదార మథాఒపి నీచం 
ఉగం (పీసాది గహనం వికృతం చ వస్తు 
యద్యాఒప్యవస్తు కవి భావక భావ్యమానం 
తన్నా ప్తి యన్నరస భావముపైతి లోకే.” (దళశరూపకం) 
.. ఇటువంటి భావాన్నే అతి ప్రాచీన కవి కాళిదాసు, అత్యాధునిక కవి శ్రీశ్రీ 
కూడా వ్యక్తం ,చేశారు. కాళిదాసు “యద్యత్సాధున, చి(త్రేస్యాత్‌ క్రియతే 
త త్తదన్యధా' అని అంటే, శ్రీశ్రీ- | 
“కుక్క-పిల్లా అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా 
హీనంగా చూడకు. దేన్నీ కవితామయమేనోయ్‌ అన్నీ” 





రాయ్మప్రోలువారి దృష్టిలో కవిత్వత త్తం 91 న 


“(్రకృతియందు రమ్యము కాని వస్తుతతిని, 
చ్మితకళలు రమ్యముగ తీర్చెడిని కాన; 

హ్లాద రమణీయ కల్పనాపాదనమున 
,అపసరింతు మలిన జుగుప్పాదు లెపుడు.'! . 


అయితే కళలు ఆనందోత్సాహాలను కలిగించడం ముఖ్యమని సుబ్బారావు 


గారి నిశ్చయం. కనుకనే కోందరు _ (ప్రాచీనులు అభి పాయపడినర్లే జుగుప్సా ' 


యుతాలయిన వస్తువులను కవులు అధికంగా ఆదరించరని వీరు విశ్వసిస్తారు. 


నవ్యక కవికి (పత్యక్షమే (ప్రమాణం. వ్యాగ్వతులయిన కవులు వాగతీత మయి 
అనుమాన ప్రమాణానికి సహితం అందీఅందని పరతత్త్వాన్ని? వదలి ప్రత్యక్షంగా 
కనిపించే ప్రకృతినే (పమాణంగా (గహిస్తారని సుబ్బారావుగారి అభ్మిపాయం,. 
అందులోనూ ఈ పృథివినే తల్లిగా, దేవతగా, భక్తితో నవ్యులు ఆశ్రయిస్తా 


రంటారు రాయ ప్రోలువారు. వీరు అనేక విధాలుగా ఆనంతరూపాల్లో ఈ (ప్రకృతి ' 


ధరిస్తున్న సౌందర్యాన్ని అర్చిస్తారు. 


దేన్ని (ప్రమాణంగా స్వీకరించినా ఏవస్తువును (గహించినా రసపోషకంగా 
రమణీయకల్పన కావించదం కవి (పతిభావిశేషం. రాయ్యపోలువారి దృష్టిలో 
కరుణ, శృంగారాలు (ప్రధాన రసాలు.3 





అని అన్నారు. అఆంగ్లకవి 51011౫ కూడా ఇదే'విధంగా భావించాడు. 
‘Poetry turns all things to loveliness. It exalts the 
beauty ,of that which is not beautiful and it adds beauty 
to that which is deformed.’ 
“శారదావిపంచి”, (వ్యాససంపుటి)-p. 270-298. 
.  రమ్యాలోకము - p: 8౨, 

2. “యతోవాచో నివ ర్తంతే అపాప్య మనసాసహ' ” అని పరత త్తం 
భావింపబడింది. 

8, శ్రీ విశ్వనాథ సత్యనారాణగారు కూడా ఇదే విధంగా wre పడ్డారు. 
“శృంగారము లేనిలో సృష్టిలేదు. రసములు చెప్పినవారు కూడా శృంగా 

. రమునకు (సథమస్థానము నిచ్చిరి.... ....శ్ళుంగార రసమును వదలిపెట్టి 


మ! 


"ty 


92 రాయ|ప్రోలువారి రచనల పరిశీలన =త _త్హ్యవివేచన 


“కరుణ శంగారములు రెండే 
బుతరస (ప్రతిపత్తి నందెడి 

ఒకటి కలుషము కడుగు; మజొకటి 
కాల్చు కాయము శుద్ధికై ”.! 


“రసరాజంగా [ప్రాచీనులలో కొందరిచేత కీర్తించబడినది శృంగార రసం, 
శృంగార రసానికి సంభోగ వ్నిపలంభ భేదాలున్నా రెండింటికీ సంభోగమే 
. పరమావధి. నవ్యులు సంభోగ శృంగారంకంటే వియో గమాధుర్యాన్నే ఆధికంగా 
అభిమానిస్తారు. క్షణికమైన సంభోగశ్ళంగారాన్ని దంపతీ నిష్టధర్మంగానే గౌర 
విస్తార. కేవలం'[ప్రజాతంతు నిర్వాహ సూత్రంగా' దాన్ని భావిస్తారు. జగన్నాథుని 
'మూఢాః సంభోగమిచృంతి అనే తత్త్వం వీరికి అభిమానం. కనుకనే నవ్యులు 
స్రీలో మోహమధువును కాక వాత్సల్యాది అమృత గుణాలను గుర్తించి కీర్డించ 
గలుగుతున్నారు.? అంతరంగ సౌందర్యాన్నిదర్శించి ఆరాధించ గలుగుతున్నారు. 
కనుకనే హృదయ సౌందర్యార్చనే రాయ ప్రోలువారికి అభిమానంకాని, సౌంద 
ర్యానుభవం వీరికి ఆదరణీయం కాదని అనిపిస్తుంది. 





'నచో మానవజాతి నింతగా కదిలించు నింకొక భావము కలదు. ' దానిక్సేరు 
దుఃఖము. ఈ సృష్టి దుఃఖభూయిష్టమందురు.”. 
'కావ్యానందము” - p. 82, రిక్‌, 

క్షే “శ్రీరవ్యాత్‌” ల మిశ్ర మంజరి, p. 162, 

2. “కుల పధాంగీ పయోధర కుసుమ మందు 

"_ మోహామధుకె గవేషించె మున్ను సుకవి 

సాత్విక పేమ కోళ పేశలములయిన 
వత్సలామృత రుచులను వలచె నేడు.” 
రమ్యాలోకము - p. 87 (నవ సాహిత్య పరిషత్తు (పచురణ), 

8, ... “సర్వరస వీజభూశమని పూర్వులచే నంగీకరింపబడిన శృంచ్షార 
మ?ధు సంభోగమును తొలగించి, యట్లు తొంగించిన సాత్విక Shin భల 
మును (ప్రణయమనియు, సౌందర్యమనియు (వియోగ) నామమిడి దానినే 
(ప్రపంచంబు నందంతటనూ చూచుచున్నారు.అట్టు (పపంచమునందలి (వతి 





రాయ్మప్రోలువారి దృష్టిలో కవిత్వత త్వం 98 


రాయప్రోలు వారి దృష్టిలో కరుణరసం కూడా (పధానమయినదే. 
“జన్మ వర్ధన విలయములలో 

(తిగుణములవలె నణగి పెనవడు 

, శోకమే (బహ్మాండ లీలా 

'బంధమౌనేమో కవీ 11 


సాహిత్యంలో రమణీయ కల్చనలకు శోకమే ఆలంబనం ఆయిందని వీరు 
భావిస్తారు.? కరుణరస ప్రధాన రచనలు “హృదయ శాళన గావించగలవి. 
కరుణరస (ప్రధాన రచనలలో అన్నిటా శోకమే (ప్రధానం అయినా హృదయా 
వేదనలో స్వల్పభేదం రసానుభూతిలో విశిష్టతను చేకూరుస్తుంది అని రాయప్రోలు 
వారి నమ్మకం. (ప్రాచీన లాక్షణికులు లౌకిక సుఖదుఃఖాలు సుఖదుఃఖాలనే 
కలిగిస్తున్నా కావ్యంలో దుఃఖం కూడా ఆనందాన్నే కలిగిస్తున్నదని అన్నారు. 
పాఠకులు కావ్యగతమైన దుఃఖవర్ణనలో రసానందాన్నే అనుభవిస్తారు. 

* వస్తువును (పేమ (ప్రణయ) మయముగా చూచి త|తృణయము నుర్ధ్భా 
టించుట నవ్యకవి కర్తవ్యము. దీనినే (గంథకర్తగారు సౌందర్యార్చన 
మనుచున్నారు. వీరి సిద్ధాంతమున సౌందర్యార్చనమే గాని సౌందర్యాను 
భవము లేదు. వీరికి మోహరహిత శృంగారమే ముఖ్యోపాదేయము.” 
“రమ్యాలోక సమీక్ష” (వ్యాసము) - కురుగంటి సీతారామయ్య, ఆంధ్ర 
ష్మతిక = ఉగాది సంచిక - 1989. 

1. “శ్రీరవ్యాత్‌” - మ్మిశమంజరి - p. 162. 

2, “....అష్ట్‌ కష్టా 

లొత్తి వెడలిన రాము శోకము 

కావ్యమాయె మహర్షి కిన్‌, 

రతిని విధవను చేసి మాసిన 

మగని ముందట ఏడిపించెను 

అజుని విధురుని చేసి యేడ్చిం b= జ 
చెను మహాకవి - సత్కవీ ! 

పెంచి పాలించిన శకుంతల 





Pe) 


94 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త_త్త్యవివేచన 


రాయ పోలు వారి దృష్టిలో కావ్యం హ్లోదెక (ప్రధానం, అమంగళం 
పలకడం వీరి అభిమతం కాదు. సృష్టి మంగళ (పదమైనదని రాయ్మపోలు వారి 
నమ్మిక, “హ్లాదెక మయమైన కావ్యమువలన ఆర్థింపదగిన పరమ (ప్రయోజనము 
, ఆనందము. ఆ  ఆనందోపాసన కావించువాడే. భావకవి.” ': బాధా పరిత ప ప్త హృద 
“యాల మీద కావ్యపీయూషం తొలకరిలాగా 'వర్షించాలి. - మనోరంజకత్యం కావ్య 
రోచనకు (ప్రధానం. పాణి జన్మ వర్థనా స్తమయాలలో ఆద్యసూ[తం ఆనందమే. 
ఈ (పకృతి అనంత రూపాల్లో ఆ ఆనందాన్నే ధరిస్తోంది ' కనుక ఆ ఆనందాన్నే 
కావ్యాలు (ప్రధానం చేసుకోవాలన్న ఆకాంక్ష రాయ) పోలువారిది. 


“భగవల్లీలా భాగ్య రూపమగు 
ఈ విశ్వంబున జీవుల కెల్లా 
ఆనందంబే అమృత సూ[తమని 
(ప్రాచేతసు డుపపాదించిన్‌ .*2 


'సౌందర్యమన్నను, రసమన్నను, ఆనందమన్నను మనకు ఏకావరణ 
జన్యములే. మీరు ఆనంద గీతమునే పాడుడు. ఆనంద సూత్రములనే అల్లుడు, 
ఆనందమూ ర్తినే చి తింపుడు, ’3 అంటూ (ప బోధిస్తారు రాయ్యపోలువారు. 
సాహిత్యం మంగళ (పదమైనదిగా ఉండడం రాయ పోలువారి అభిమతం. “కవులు 
మంగళమి(శులు, మాధురోపదేశ కులు, లోకానికి మంగళంకావలెను. 4 “ప పియుడు 
చచ్చిన (ప్రియురాలితో, (ప్రియురాలు పోయిన (పియునితో పెనబడే అనిష్ట గాథ 


అంపకాలపు డడరె కణ్వుడు 
న స్నేహధారణ చిందగా విల 
పించె యక్షుడు విరహతన్‌” 
'శ్రీరవ్యాత్‌' - మ్మిశమంజరి - p. 162 - 168, 
1,8. “అభినవాం[ధ కవి పండిత సమ్మేళనము - రాజమహేం[దవరము, 


అధ్యక్షో పన్యాసము- -రాయ్క ప్రోలు నుబ్బారాన్సి? గ. ట్ట 
| 


aa - 1984 February. 
| “కావ్యావతారము” = వనమాల 2, ఉలి. 
4, 'రూపనవనీఠకము'- p. 121, 





రాయ్మపోలువారి దృష్టిలో కవిత్యత_త్త్యం 95 


లతో రాజుల రణదాహం ర క్షధారంతో తనిపే మారణసంఘటనలతో, ఘాతా 
ఘర్షణా, ద్వేషం, ద్రోహం, హింసా, హత్యా అవిభాజ్యంగా పురులెక్కి, ముడిబడి 
సామాజ్రికులు నిర్దాంతపొయ్యే బీభత్స సన్నివేశాలతో రూపకల్పనకు తగిన 
ఇష్టారం ఇముడదు.... .... జీవితం కేవలం రాక్షస్తాంశ కాదు ATT మానవత్వంలో 
సౌకుమార్య శోభాదులున్నవి. అవి ప్రసన్నంగా పరిణతములు కావాలె. చిత్త 
(పసాదనం పొందాలి. ఆ ట్రూ జనం రూపక ముఖంగా జరుగుతుంది. చాక్షుష 
(కతువువలన జనులలోని, జంతుత్యుము శమించుతుంది. జనులు సుజనులె సుసం 
స్కృతులై సుధారణాచణులై సమాజమును వినయ విరాజనం చేయాలె. ఆదీ 
సాహితీ లక్ష్యం.... .... చల్లని కల్పనలకే కళలు ఉపకరిస్తవి. హాయి కులికే 
వేణువూదితే పోట్టకోడె పులకించి నిలబడుతుంది. తప్పెటలు వాయిస్తే మీదబడి 
(తొక్కుతుంది.”1 ఇటువంటి ఉద్దేశాలు కలవారు కనుకనే నేమో వీరి (ప్రబోధ 
రచనలలో శుభాన్ని ఆకాంక్షించడం, ఆళాతత్త్వం, ఉత్సాహం నిండి ఉంటాయి, 
“ఈన చేసిన [పబోధంలోనూ మిగతావారి దానిలోనూ వొక గొప్ప భేదముంది. 
ఈన |ప్రబోధంలో అంతటా ఉత్సాహ | ప్వపాహమేకాని దుఃఖం వెతికినాఅగ పడదు. ”క 
కవిత్యంపట్ట ఈ విధమైన నిర్దిష్ట భావాలతో భావకవిత్వోద్యమానికి మార్గదర్శకులే 
నిలిచారు రాయప్రోలు సుబ్బారావుగారు. 


1. రూపనవనీతమ్‌ = 9. 121, ౨. 68. 
2, “రమ్యాలోక సమీక్ష' (వ్యాస ము)కురుగంటి సీతారామయ్య, ఆంధప త్రిక = 
ఉగాది సంచిక, 1989. 


మ! 


34 





సామాజిక దృక్పథం 


a <4 


RRP-7 


రాయ(పోలువారి సామాజిక దృక్పథం 


“ఏ నూతన దృష్టిని అలవరచుకుంచే సరేఘానికి భావిలో ఎక్కువ నీతి, 
ఉత్తమగోతీ కలుగుతుందో _దానిని కవి సూచిస్తాడు. దీనినే, షెల్లీ “కవులు 
(ప్రపంచంలో నీతిని (పచ్ళన్నంగా తీర్చిదిద్దే శాసనాధికారులు' "అన్నాడు. కాని 
ఎంత ఉత్తమ కవికైనా భవిషత్తు ఎంత |ప్రధానమైనా ... .. భూతవర్తమానాలతో 
బాంధవ్యం ఉండక పోదు. 


భూత కాలం కూర్చిన మహతత్తరతనం అతను స్వాయత్తం చేసు 
కుంటాడు. భవిష్యత్తులోని ఉ_త్తమమార్గాన సంఘాన్ని నడిపించడం తన నిరంతర 
లక్ష్యంగా ఎంచుకుంటాడు.... .... ఈ కారణంచేతను ఏ కవి రచనలోనై నాసరే తన 
సంఘ పరిస్థితులూ తన కాలానికి చెందిన వాతావరణమూ (పతివింబితం కాక 
మానవు. తన జీవితానికీ, తన సంఘానికి, తన దేశానికీ, తాను జీవించిన కాలానికీ 
సన్నిహితం కాని కృతికి విలువలేదు.” 1 


రాయ్మప్రోలు సుబ్బారావుగారు సమాజంలోని సమస్యలను అవగాహన 
చేసుకుని సామాజిక జీవనతత్ర్త్యాన్వేషణ చేశారు. వీరి కావ్యాలను పరిశీలించినపుడు 
సమకాలీన సాంఘిక సమస్యలు, పరిస్థితులు దర్శనమిస్తాయి. 


ఆనాట్మి రాజకీయ పరిస్థితుల _పేరణతో _పబోధ గీతాల నెన్నిటినో రచించి 
సమకాలికులలో నూతనో త్తేజాన్ని కలిగించిన రాయ్యప్రోలువారి కావ్యాలలో కొని (| 
సందర్భాలలో నాటి రాజకీయ పరిస్థితులు సూచింపబడ్డాయి. తెలుగుదేళ (పకృతిని 
(ప్రముఖంగా దర్శింపజేస్తూనే వ్యంగ్యంగా (పబోధాన్ని కూడా ఇముడ్చుకున్న 
కావ్యం “తెనుగు తోటి. ధ్వన్మిప్రాయంగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారత 
దేశాన్ని సూచిస్తూ దేశరక్షణ కర్తవ్య | ప్రబోధం దీనిలో కనబడుతుంది. 





1. _ వైతాళికులు - పీఠిక - ముద్దుకృష్ణ. 9. 8 & 4, 


న్న 


జ్య 


100 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వ్వవివేచన 


“జొన్నకంకులు పండిన సొగసు చేల 
ఎక్కడెక్కడి నుండియో చక్కవచ్చి 
(వ్రాలుచున్నవి పిట్టలు వేలు వేలు.... 
చంపకము లెత్తుకొనిపోవు చత్తురవరుల 
తేనెవంచుక పోయెడు మౌనపరుల..”. 
కంచెదీసి (తోవలు సేయు వంచకులను 
తెలియ గాల్లేడో తోటన్మేవలన గాచు... 

పరులు సౌరకుండ కంచె కాపాడవలయు.... ”! 


ఇటువంటి సందర్భాలలో తెలుగుతోట సహజ సౌందర్యవర్డ నేకాక పరాయి 
దేశస్థులు భారతదేశ సిరిసంపదలను హస్తగతం చేసుకుంటున్నారన్న ధ్వనికూడా 
వ్యక్తం అవుతుంది. “స్నేహలతిలో 
“పంక నిర్మగ్న కంథమౌ పాడియావు 
పగిదినున్నది బుషులున్న భరతభూమి.... ”2 


అన్నపుడు కూడా అన్యాక్రాంతమైన స్వదేశాన్ని గుర్తు చేయడం కనబడు 
తుంది. క 


“మాతృ దేశాభిమాన (ప్రమాణ బుద్ధి 
చేకొని విదేశ వస్తువుల్‌ తాకమనుచు 
భరత ప్యుతకు లెందజెంద అ తంబు 
బూనినారు....*కి 


1. తెనుగుతోట - 5,6,7 ఖండాలు (అభినవ కవిత) . 822, 828, 824. 
2,  *భరతఖండంబు చక్కని పాడియావు 
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ 
తెల్లవారను గడుసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అన్న చిలకమ శ్రీలమ్మీనరసింవ్న్యా 
గారి పద్యచ్చాయ కొంత దీనిలో కనబడుతుంది. స 
“స్నేహలత' _ అభినవ కవిత 1. 292, 
8. “స్నేహలతి - అభినవ కవిత . 805. 





సామాజిక దృక్పథం | 10! 


అనే సందర్భంలో విదేశ వస్తు బహిష్కరణోద్యమ (ప్రస్తావన కన 
బడుతుంది. 


బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, . కన్యాళుల్మాలు, వర కట్నాలు, 
కులమతాల వంటి సాంఘిక కట్టుబాట్ల విషయంలో విశాల. దృక్పథం పజలకు 
ఏర్పడాలని సంఘ సంస్క ర్రలు కృషి చేస్తున్న కాలంలోని కవిగా రాయప్రోలు 
వారి రచనల్లో కొన్ని సామాజిక సమస్యలు (ప్రతిఫలించాయి. ఈ సమస్యల 
(పస్తావనలో వీరి సంస్కార హృదయం, విశాల దృష్టి, అభ్యుదయ భావాలు 
కనబడతాయి, 


రాయప్రోలు వారు సనాతన సం(పదాయాభిమానులయినా ఛాందసులు 
కారు. గత కాలపు |ప్రాభవాలను స్తుతించినా వర్తమాన సమాజంలోని లోటుపాట్లను 
గుర్తించక పోలేదు. మారుతున్న సంఘ వ్యవస్థను సహృదయ దృష్టితో ఆవ 
గాహన చేసుకున్న వ్యక్తిగా దర్శన మిస్తారు. దేళ కాల వరిస్థితులబట్టి సమాజంలో 
మార్పులు సహజం, అవసరం అనే దృష్టి వీరికున్నట్లు తోస్తుంది. సంఘ (కయ 
స్సును కాంక్షించి సంకుచితత్వం తొలగించడం మంచిదన్న అధి ప్రాయం వీరి 
రచనల్లో ధ్వనిస్తుంది. మూఢ. విశ్వాసంతో కొన్ని సాంఘికమైన అలవాట్లు. ఆచా 
.రాలు దురాచారాలుగా మారాయనే దృష్టి వీరిలో కనబడుతుండి. 


ఇటువంటి ఒక ఆచారం కారణంగా ఒక అబల భవిష్యత్‌ సౌభాగ్యాన్ని 
కోల్పోయింద్లన్న బాధ వీరి “స్నేహలతి రచనలో వ్యక్తం అవుతుంది. స్నేహ 
_ లత జీవితంలోని దుర్భటన వీరిని కదిలించివేసింది. ఒక స్త్రీ కన్నీటి గాథలోని 
కష్టానికి వీరి హృదయం పొందిన స్పందన స్నేహలతలో స్పష్టం అవుతుంది. 


ఈ రచనలో వరకట్నం దురాచారం అనే అభ్మిపాయాన్ని స్నేహలత 
పాత ద్వారా సూచించారు. స్యా. 


“భరత జనయి|తి సుకృత తపః ఫలమ్ము 
లన నుదయమైన యువజను లక్కటకట! 


మ! 


ఇ శ 


102 రాయ।ప్రోలువారి రచనల పరిశీలన -త త్త్వవివేచన 


అధమ పురుషార్థ మనక కన్యల వరింప 
శుల్క_ముల కువ్విశుల నూటు శూరులయి 61” 1 


అని" స్నేహలత విచారిస్తుంది. వేదాలు పుట్టిన పవిత్ర భూమిలో 
కన్యాత్వం అధమమయిన భల్క-ం పాలయ్యే దురవస్థ |ప్రా ప్రించిందని దుఃఖి 
స్తుంది, : తల్లీ బిడ్డలు విడిపోయి తల్లడిల్లుతున్న ఆర్తుల సహాయానికి కృషి చేసే 
వారిలో, మాతృ “డేకాధిమోనంకో, విదేశ వస్తువులను బహిష్కంరించే భరత 
పుతుల్లో నె స్వార్థ త్యాగమే (పజ్వరిల్లుతోందనీ, ఆ విధంగా విశాల హృదయులు 
స్వార్థరహితంగా [పవ ర్తిస్తున్న సమయంలో “హేయమయిన కన్యకా వరశుల్క_ 
రాక్షస కళంకమును' ఆసహ్యించుకునేవారు లేరా అని సందేపాస్తుంది. “కన్ని 
యను పెండ్రియాడునో కన్నెతం[డ్రి యర్పణము జేయు శుల్క_ దివ్యాప్పరసను 
పెండ్డియాడునో.... యీ పెండ్రికొడుకు?' అని (ప్రశ్నిస్తుంది. రాయప్రోలు వారి 
స్నేహలతలోని ఇటువంటి సందర్భాలు వరకట్నం ఆధమ పురుషార్థం అన్న 
అభిప్రాయాన్ని బలపరుస్తాయి. ఇటువంటి ఆచారాలు తొలగి సమాజంలో మార్చు 
రావాలన్న భావాన్ని సూచిస్తాయి. 


“అధమ థల్క కలంకము నంటకుండ 
నా పమ్మిత దీక్షా కన్యకా పథంబు 
రక్షణము చేసినట్టి యీ దక్షిణాగ్ని 
కలుషితాచారములు కాల్చి వెలుగుగాక!'2, 
అని అంటూ 'కలుషితాచార ములు" తొలగిపోవాలని ఆశిస్తుంది 'స్నేహలత, 
ఈ విధంగా శ్థః కావ్యం సామాజిక వ్యవస్థకు సంబంధించిన వరకట్నం వంటే 
అలవాట్లు మార్చుకోవడం అవసరమన్న భావాన్ని సూచిస్తుంది. 


కులమకాలన గూర్చిన వీరి అభ్మిపాయాలలో కొంత విశాలదృష్టి కనబడు 
తుంది. “రాయప్రోలు వారి దృష్టి గతానికే అంకికమైపోయి వర్తమానానికి అంధ 
మైనదనుకోవడం కంటె పొరపాటు లేదు....ఇతరులు కొందరిలో రాష్ట్రాభిమావ్య్టి 
ఊళ 
1. “స్నేహలతి - అభినవ కవిత - 1. 298. 
2. _ స్నేహాలత - అభినవ కవిత - ౫. 808. 





సామాజిక దృక్పథం 108 


(కమళ:ః కులాభిమానంగా పరిణమించింది. కష్టజీవుల కష్టమును చూచి, చూచిన 
దానిని మరుగుచేయక చెప్పే నిజాయతీ యీయన కున్నది”! 


ఏ కులమయినా ఏ మతమయినా విద్వేషాన్ని పెంచుకోక సాటి కులాలను 
మతాలను గౌరవించడం మంచిదని రాయ్మపోలువారి అభి పాయం. ఇది సామాజిక 
శాంతి సౌభాగ్యాలకి, సాంఘిక సహజీవనానికి తోడ్పడుతుంది. అటువంటి ఉదార 
హృదయ పరివర్తననే ప్రి రాకాంక్షిస్తారు. ఆ విశాల దృక్పధాన్ని "పెంపొందించు 
కొమ్మని |ప్రబోధిస్తారు, 

దైవాన్ని చేరడానికి సహాయపడేది మతం. ఏ మతం వారయినా మాన 
వత్వాన్ని కోల్పోవడం హర్షించదగ్గదికాదు. అన్ని మతాలూ (పజాభ్యుదయాన్నే 
ఆకాంక్షిస్తాయి. మతం మానవుని ఉన్నతమైన మనుగడకు మార్గదర్శకం కావాలి, 
ఆంతేగాని అది ఉన్మాదంగా మారడం, పరమత దూషణ, తిరస్కారాలుచోటు 
చేసుకోవడం (శేయస్కర ౦ కాదు. సాంఘిక దురాచారాలను స మర్థించుకోవడానికి 
మతాన్ని ఆధారం చేసుకోకూడదు. భగదంతుడు మానవున కిచ్చిన ఆయుస్సు పరి 
మితం. అందులో సగం 'నిద్దురలోనే గడిచి పోతుంది. అమూల్యమైన మిగిలిన 
కాలంలో అనవసరమైన తర్క_వాదాలతో ద్వేషాన్నెందుకు పెంచుకోవాలన్న ది 
రాయ్మపోలువారి (ప్రశ్న. మానవత విశ్వజనీనం. 


కష పరమార్థము నీ మానవులకు 
(పాష్యం బంచును బ్రహ్మర్షులు మును, 
దారుణ తపముల దర్శించిరొ ఆ 
యుగాది తారణ నొదవేనా ? 
నిలువున దేహము నెత్తుట జొ .త్తిల 
సిలువ మీద బడె జీససు తానే 

(ప్రేమ రాజ్యమును భూమి నిలుప నా 
యుగాది తారణ నొదవేనా ? 


li, ఆంధ రాష్ట్రో)ద్యమ దర్పణం = “రాయప్రోలు జాతీయ కవిత 
(వ్యాసము) |. V. రమణారెడ్డి 
“అభ్యుదయ” - ఆగష్టు 1957 - ౫. 82 to 84. 


Oe 79 


104 రాయ, పోలువారి రచనల పరిశీలన -త_త్మ వివేచన 


ఏకేశ్వరమతి లోకము నతికీ 
(ప్రజా సహోదర బంధము పెంచగ 
భగవన్మహమదు (ప్రవచించిన ఆ 
యుగాది తారణ నొదవేనా ? ! 


దారుణమయిన తపస్సులతో [బ్రహ్మర్షులు పరతత్త్వాన్వేషణకు మానవులకు 
మార్గాన్ని చూపించారు. శప పరమార్థం ఎప్పటికయినా మానవులకు (ప్రాహ్యం 
కావాలన్నది రాయ ప్రోలు వారి అభిమతం. తాను దారుణస్థితిలో శిలువమీద 
మృత్యుమఖంలో ఉండికూడా భూమిమీద (పేమరాజ్యం స్థిరపడాలని కోరుకున్న 
మహనీయుడు జీససు. ఆ _పేమరాజ్యం నెలకొనే యుగానికి ఆది అన్నది రావాలని 
రాయ్మప్రోలువారి ఆకాంక్ష. సర్వమానవ సౌభాత్రం పెంపొంది ' ఏకేశ్వర" భావం 
లోకంలో వ్యాపించాలని కాంక్నించినవాడు మహమ్మదు. మతాలు వేరైనా భగ 
వంతుడు ఒక్కడే అనే విశ్వాసం వృద్ధిపొందిన యుగానికి ఆరంభం జరగాలన్నది 
రాయ్మప్రోలు వారి ఆశంస. ఈ విధంగా అన్ని మతాలకు మానవాభ్యుదయమే 
ధ్యేయమనే రాయ్మపోలు వారు ఇక్కడ సూచించారు. చిత్తపద్ధితో మానవ 
కల్యాణానికి తోడ్పడ్డం ఏ మతం. వారికయినా అభిమతం. కావాలి. ఏ మతాన్ని 
అనుసరించినా తోటిమానవులను నిష్కామంగా (పేమించడం ప్రధానం. ఒక 
మతం అధికం అని భావించి వేరొక మతాన్ని ద్వేషించడం మానవత్వం కాదు, 
మతద్వేషం మానవుడిలోని కనీసపు జాలి, దయలను కూడా నశింప చేస్తుంది. 


“ఊరి నలు[పక్కలందును నుదయ వేళ 

కదలి చీమల పుట్టల వెదకి వెదకి 

మీంచి బియ్యము చల్లు సంసారు లకట 

మారినారు మకద్వేష మలినమంటి! *2 

ఆ మాలిన్యమయిన మతద్వేషం కారుచిచ్చులాగా వ్యాపించి మానవుఆలోని 
మానవత్వాన్ని మంటకలుపుతుంది. కుచ్చితం, మాత్సర్యం పెచ్చు పెరుగుతుంది. 
జాతి (పగతిని దహింప చేస్తుంది. | 
ట్‌ . rn: > క 

1. ‘తారణ - వనమాల - 1. 18, 14. 
.2 'బుద్ధదీక్ష' - ఆంధధావళి. 2 6కి, 








సామాజిక దృక్పథం | 105 


'కుచ్చితంబొ మచ్చరంబొ 

అంకుర ముగా అల్లుకొనె పగ 
దాలివలె; సుడిగాలి కెపుడొ 

మండి గృహమును కాల్చదే!! =" 


రాజకీయపు కుట్రల్భు మతాంతర మాత్సర్యాలు విశ్వమానవ (పేమను 
శ్షీణింప చేస్తాయి. ఏ మతావలంబకులయినా పరమతసహనంతో తోటి మానవుల 
పట్ట _పేమాదరాలను పెంపొందించుకోవాలన్న ది రాయ్మఫ్రోలువారి ఆశయం. 


“రాష్ట్ర రాష్ట్ర) దుర్మాకమణలన్‌ 
మత మతాంతర మత్సరములన్‌ 
(పేమమయమగు విశ్వమానవ 
గర్భమే గాయాలు పడెన్‌ 2 


.. ఇక కులాన్ని గురించి ఆలోచిస్తే అత్నిప్రాచీనకాలం నుంచి చాతుర్వర్ణ్య 
వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తి [ప్రాధాన్యాన్ని బట్టి ఈ విభాగం ఏర్పడి 
ఉంటుందనే భావానికి ఆధునిక కాలంలో (పచారం హెచ్చింది. ఆధునిక కాలంలో 
కులపు గోడలు మానవత్వానికి. అడ్డుగోడలై నిలిచాయి. స్పర్థలు చోటు చేసు 
కున్నాయి. అస్పృశ్యత సాంఘిక దురాచారంగా పరిణమించింది. మనుష్యుల 
మధ్య అసమానత చోటు చేసుకుంది. అసమానత అనహనానికి దారితీసింది. 
అసహనం, అసంతృప్తి వర్ణాధిక్యాన్ని నిరాకరించేలా చేశాయి. (కమ్మకమంగా 
నైతిక (ప్రమాణాలు దిగజారాయి. దీనివల్ల |పజలలో కసి, ద్వేషం పెరిగి, జాతి 
ఐక్యత భంగపడే అవకాశం కనబడింది. 


“జాతి విద్వేషాలు జ్వలియించి చెలగ 
కచ్చెకు తొత్తులై కలిసేరు జనులు.” 


14... “ఫాల్లుణి” - మి్మిశమంజరి - p. 94. 
2, “భదయాతి - మ్మిశమంజరి = 1. 24. 
8. “ఏమేమొ పాడేవి - వనమాల. ౫. £7, 





106 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త_త్త్వవి వేదన 


జాతి విద్వేషాలు, కులమత కలహాలు సమాజ శ్రేయస్సుకు భంగకరాలు, 
వాటిని ఆదిలోనే ఆణచి వేయాలి. రాయప్రోలు వారు కుల వ్యవస్థను గూర్చి 
చర్చించరు గాని కులమత ద్వేషాలు మాతం కూడవని (పబోధిస్తారు, సమాజ 
(పగతికి (పతిబంధకమయి మానవత్వాన్ని మంట కలిపే కులమత భేదాలు 
“సంఘకాయాన్ని” దహిస్తాయని సుబ్బారావుగాకి దృఢాభి పాయం, 


“కుల, విఖీదము+ మత విరోధము 
పొటమరించెను స్పోటకమువలె. 1 


“కుల విద్వేషము కుష్టు దోషమయి 
(పాకున్‌ సంఘకాయంబు.*2 


ఆంటు* కులద్వేషాన్ని తీవంగా ఖండించారు. రాయ్మపోలువారు. ఏ కులం 
అన్న (పశ్న మాని అందరూ ఏకమై నడవాలన్నదే వీరి ఆశయం, ఏ దేశ 
మయినా (గతి పథంలో పయనించాలంటే (ప్రజలంతా కలసికట్టుగా ఒకటై 
నడవాలి, చరిత్ర చెప్పే (సత్యం ఇదే. పత్యేకాం[ధ్ర రాష్ట్ర అవకరణ ఉద్యమ 
సందర్భంలో గత చరిత్రను గుర్తుకు తెస్తూ ఈ యు. (ప్రబోధించారు 
సుబ్బారావుగారు. 


పూజింపరే రెడ్డి రాజులు వీరశ్ళం 
గార హారమ్ములు కాన్కలిచ్చి 
సేవింపరే కమ్మ సేనాపతులు శత్రు 
జ రక్త కుంకుమల నరణమొసంగి 
వెలయింపరే వెల్మ వీరులు బెబ్బులి 
బిడ్డలై పరసీమ గొడ్డువోవ 
అక్బింపరే (దాహ్మణాచార్యు లుభయ 
భాషా వువసాయ సస్వమ్ములె తి 
ల 8 డ్రి నో nS శ 


"a 





1... “ఫాల్లుణి- మిశ్రమంజరి - 0. 96. 
2. “పాపమ్‌' - మిశమంజరి - 9. 105. 





సామాజిక దృక్పథం 107 


ఈ మహాంధదేశ భగవతీమ తల్లి 

నాది నుండి సా్యమాజ్య సమాప్తి దాక; 
కులము దడివిరె పొలిమేర గోలబడిరె ? 
బోయవలె తల్లి పల్లకీ మోయు మాం్యధ!”! 


రెడ్డి, కమ్మ, వెలమ, (దాహ్మణ 'అనే' వేదాలు మరిచి మాతృదేశాభ్యుద 
యానికి పాటుపడాలన్నద్షి హీయ్మఫ్రోలు వారి (ప్రబోధం. దీనిలో కులభేదాలు 
మరిచి ఐకమత్యం పెంచుకోవాలన్న ఆకాంక్ష కూడా ఉంది. 


ఈ కుల వ్యవస్థతో వచ్చిన సాంఘీక దురాచారం అస్పృశ్యత, దాన్ని 
రూపుమాపటం మానవత్వం. ఆంటరాని తనం హేయమయిన ఆచారం, కొన్ని 
కులాల వారిని హీనస్థితిలో ఉంచడం హృదయ కాఠిన్యానికి చిహ్నం అనే విధమైన 
సానుభూతి వీరిలో వ్యక్తం అయింది. 


“అల్లులేక యధోగతి యందు |గుంగి 
జాతి మాజీన నిమ్న సంజాతమెల్ల 
తాకరాదని విడిచిరి దై న్యమునకు' ,2 


సాంఘిక దోషాలను సరిదిద్దడం, మానవత్వపు విలువలకై పోరాడడం 
విద్యావంతుల ధర్మం. కుల విభేదాల్లోంచి పుట్టిపెరిగిన ఈ సాంఘిక దురన్యాయం 
విషయంలో సుబ్బారావుగారు తమ విశాలదృక్పథాన్ని (పదర్శించారు. అస్పృశ్య 
లను వెలిగా తూడనవసరంలేదనే సంఎస్కాారభావాన్ని కనబరచారు, సృష్టిలో 
ఎక్కడ చూసినా (ప్రేమ కనబడుతుంది. భగవద్ద త్తమయిన జ్ఞానం మానవునికుంది. 
జ్ఞానాభివృద్ధితో మానవులు సృష్టి సర్వ(తా నిండివున్న (ప్రేమను సుస్థిరం చేయాలి 
గాని పగను రగల్చకూడదు. గాలి |పసరించినంత సహజంగా స్వపర భేదరహి 
తంగా (పేమ వ్యాపించాలి. WS 


1. “ఆంధీ -ఆంధావళి - 9. 89, 
ల. _ 'తెనుగులోటి - అభినవ కవిత - 9, 891. 


' క 


108 


రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


“పేమవృ త్తికి చండాల భేదమేల 
(దాహ్మణ్మాగహారమునందు పవలు రేలు 
విసరు పవనుడు కడజాతి వీటియందు 
తాకలేక వీచునె పక్షతం త జడిమ.'! = 


' మానవులమధ్య (ప్రేమాదరాలకు కులభేదం అనవసరం అన్న అభిప్రాయం 


ఇక్కడ వ్యక్తం అవుత్తుతీది. అంువ్యాధివలె వ్యాపించే విద్వేషాలు విడిచి “జన 
- సమాజ జీవిత పయఃకారమైన మండు పింసిను పరిమార ఎడం మంచిదని రాయ 
(పోలువారి సూచన. అటువంటి ఉదారత (ప్రజలలో క లిగినపుడే సమాజం ఆభ్యు 
దయం పొందగలుగుతుంది. మానవ సమాజంలోని మంచి చెడ్డలకు, జాతి అభ్యుద 
యానికి పజలు సహృదయతతో వ్యవహరించడం అవసరం ఆంటూ ఆభ్యుదయ 
భావాలను కనబరిచారు. 


సంఘ శేయస్సును దృష్టిలో ఉంచుకుని సమాజ పురోగమనాన్ని అవరో 


ధించే దుష్టశక్తుల నిర్మూలనావళ్యకాన్ని అక్కడక్కడా సూచించారు రాయప్రోలు 
వారు. అధికార వ్యామోహం, ధనదాహం, హింసా[పవృ త్తి, సమరకాం౭ంక్షవంటివి 
(పగతికి ఆటంకాలని గుర్తు చేశారు. 


ls 


“బంగారు పాతళ్ళ ప్రాణాలు విడిచే మ 
హా కుబేరుల కాంక్షకాక దిగజార వలె 
పెనుచీకటి బజార్ల ధనము రాసులుచేయు 
వర్తకుల నడతతో వంకరలు తీరవలె 
లంచాలు (త్రాగి కల్మషమైన అధికార్ల 
ముసుగు బొందల 'చాళ్ళు మొదలంటు కదలవలె 
పుట్టింటికే నిప్పుపెట్టగ రాక్షసుల 
ఇనుపగుండెల తిత్తులిగిరించి విరియవలె 
కూటికై అల్లాడి గుడ్డకై అడ్జాడు ల. 
జనమోష పొగబాణి - రగిలి ప జ్‌. 


తెనుగుతోట - అభినవ కవిత 889. 


సామాజిక దృక్పథం 109: 


చండమై మండితే చల్దార్పగా రాదు 


కాదోయి ఇది భేద వాదాల కాలంబు.”1 


అని అంటూ బంగారానికె (పాణాల్తు విడిచే ధనవంతుల కాంక్ష, చీకటి 
బజార్లలో ధనరాసులు పోగుచేసే వర్తకుల ప్రవర్త ర్తేన, అధికార్లలో లంచగొండి 
తనం, దేశభక్తిని కలాం స్వదేశ వినాళానికి దోహదంచేశే రాక్షస స్వభావం 


మారాలనీ, అప్పుడే సమాజం ₹ పగత్మిపధులో పయనిస్తుందని సూచించారు. pens 
గుడ్డకు వాపోయే జనమోష నాగరిక సమాజాభ్యుదయానికి ఆటంకం ఆని, ఆది 


రగిలి రగిలి (పచండమై ముడితే దానిని చల్చార్పడం సాధ్యంకాదని అంటారు 
రాయ।|ప్రోలువారు. 


“మూడు మూలలమేయు పాడి యావుల పాలు 
ఏక భాండము సందు పాకమై పొంగాలె.'2 


అని ఆం|ధదేళ సమైక్య భావాన్ని (ప్రకటించారు. తెలంగాణా, కోస్తా, 
రాయలసీమ పొంతాలు మూడూ మూడు విధాలుగా విశిష్టమయినవని, ఆ మూడు 
(ప్రాంతాల (ప్రజలు కలసి మెలసి ఏకం కావాలన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. 


ధాన్యాన్ని దాచిపెట్టి, ధనాన్ని పాతి పెట్టి, లోకాన్ని వ్యాకులపరిచే విధ్వంసక 
మైన హింసామార్గం మారాఎన్నది వీరి అభిప్రాయం. ఘాతుకాలు కడతేరి (పజ 
లంతా సుఖపడాలని వీరి ఆకాంక్ష. కనుక నే- 


“కాలే కడుపుకు గరిటెడు గంజీ 
జారే సిగ్గుకు మూరెడు పాతా 
ఎల్లరకందే చల్లని రోజులు 

సే విధమును వెదకండీ.*3 


1. “ఆంధధనవమి" - మిశ్ర మంజరి. 1 18 మ ౯. 


నై “ఆం ధనవమి' = మిశ్ర మంజరి. p. 12, 
లి, “తారణ' - వనమాల. 2. 15. 


శ 





110 రాయ్మపోలువారి రచనల పరిశీలనఎత _త్తవివేచన 


“కడుపులు కాలా కన్నులు కుట్టా 
పాతిన ధాన్యము దాచిన విత్తము 
(ప్రజలకు పంచీ పనులకు పెట్టీ 
ఇరుగు పొరుగులను ఆర సిక్షొనండీ,'! 


అని నిర్మల హృదయంతో సమాజ శ్రేయస్సును ఆశించారు, పాలకుండ 
వంటి సమాజ ప్రగతిని శొషపూరితం చేసే పద్ధతి మారే రోజులు రావాలని. వీరి 
కోరిక. ప్ర 


వంటయింటిలో మగ్గిపోయే స్రీలకు, రాత్రింబగళ్ళు కాయకష్టంతో “క్షేత 
సీవి చేసే రైతులకూ, (బతికినంతకాలం శరీర శ్రమతో గడిపే కష్టజీవులకు, 
ఆంటరానివారిగా పరిగణింపబడే దుర దృష్టవంతుల కందరికీ పుస్తక జ్ఞానం కలిగి, 
కనీసం “నా (ప్రజలు, నా దేశం అనే మాతం అయినా జ్ఞానం కలగాలని 
ఆశించారు. 2 


కలతలతో, కక్షలతో, కష్టాలపాలై న లోకాలన్నీ (ప్రేమతో ఏకమయి 


సుఖించాలని వాంఛిస్తూ - 


“విరియునే జాతుల విద్వేష తమ మెల్ల 
ఆటునే దేశాల అర్థదాహ మొకింత 
మాత్పదేశం బిచ్చు మధురాన్న పానాల ' 
స్వేచ్చగా సుఖియింతురే యెల్ల [పజలు 
* ఆ యనంతుని లీల లనుభవించుచును?'3 
అని సంశయాత్మకంగా (పళ్నించినా ఆ కాలం వస్తుందనే ఆశ వీరిలో 


ఉంది. నిష్కల్మషంగా, నిస్వార్థ ంగా సమాజాభ్యుదయాన్ని వాంఛించిన 
సుబ్బారావు గారు ఆ చల్లని రోజులు వస్తాయని, చక్కని సమాజం నెలకొంటుందని 


1. “సర్వజిత్‌ - వనమాల. p. 80. స జా 


2. “పుస్తకము - ఆంధావళ. 1. 28. 
8. “శ్రీ రవీందకవి' - ఆం[ధావళి. p. 45. 


బ్‌ 











సామాజిక దృక్పథం 111 


విశ 3సించారు. దానికి మనోబలమూ, ఉత్సాహము" 'పెంచుకోవాలని మార్గాన్ని 
సూచించారు. మంచి మంచిని పెంచుతుందనీ, ఈనాటి శుభం రేపటి శుభానికి 
కారణం అవుతుందనే నమ్మకంతో. 


“గతము రాదాగతము తెలియదు 
నేటి శభములె మనకగున్‌.'! 
అని అంటారు రాయ్మఫ్రోలువారు. 


ఎన్ని ఉత్పాతాలు వచ్చినా, “ ఈతిబాధలు కలిగినా భవిష్యత్తును ఆశాజన 


కంగా ఊహిస్తూ మానవుడు ముందుకు సాగుతాడని నమ్మారు రాయప్రోలు వారు. 


పరిస్థితులు ఎదురయినా ఉత్సాహాన్ని వీడక హృదయౌన్న త్యాన్ని పెంచుకునే 
(ప్రయత్నం చేయాలన్నది వీరి (ప్రబోధం. గతానికై చింతిస్తూ భవివత్తుపె నిరాశ 
వహించడం పురోగమనానికి ఆటంకం అవుతుందనీ, పూర్వకాలంలోని మహోన్నతి 
త్నీణించిందని బాధపడుతూ నిరాశ నిస్పృహ చెందనవసరంలేదని వీరిఅభ్మి పాయం. 
“ఉత్సాహ్మ ప్రభు మం[తశక్తుల నొకండొక్కండె చాలున్‌ (క్రియా 
సత్సంసిద్ధికి, మంత్ర మేగను తపోజ్వాలా_స్తమానావధిన్‌ 
ఉత్సన్న(పభుళ క్రి (కమ్మజదు వ్యాతోపాస్తి లేమిన్‌ కలిన్‌ 
ఉత్సాహం బొకడే శరణ్యమిక నాత్మోర్థాపన (ప్రాప్రికిన్‌, 


ధనధాన్యస్థితి సన్న గిల్లినను విద్యాజ్ఞానదీపంబు లా 

ఉన; మర్యాదలు మాసి నన్‌ (ప్రబల దారి ద్యంబు ప్లోటెతత్తినన్‌ 
జన సమ్మేళన సళ్ళినన్‌, పగలు దంష్ట్రల్‌ విప్పినన్‌గాని యెం 
దు నిరుత్సాహవకుండు గాని నరుడందున్‌ తత్పునర్భోగముల్‌ '.*2 


ఈ సందర్భంలో కార్యదీక్షకు సత్సాధనకు ఉత్సాహం ఆవశ్యకం అనీ, 
నిరుత్సాహం పొందక ముందుకు సాగినపుడు గత వై భవాన్ని తిరిగి పొందుతారనే 


దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సుబ్బారావుగారు. మనోబలంతో (పగతి. 


పథంలో పయనిస్తే అభ్యుదయ ప్రాప్తికి అవకాశం ఉందనే నమ్మకంగల వ్యక్తి 


రాయ (ప్రోలువారు. లు 


1, “సంక్రాంతి సంబరమూు - మిశ్రమంజరి. p. 66. 
2. “ఉగాది నివేదన' - వనమాల - p. 15, 16. 


112 రాయ్మసోలువారి రచనల పరిశీలన-త_త్త్వ్వవివేచోన: 


మానవజీవితంలో ఆత్యంత సహజాలయిన కష్టసుఖాల విషయంలో కూడా 
ఫీరి దృష్టి ఇంతే. కష్టసుఖాలు వెలుగుచీకట్టలాగా ఒకటివెనుక ఒకటి వచ్చిపోతూ 
ఉంటాయని, కష్టకాలంలో నిరాశ చెందకూడదనే అభ్మిపాయాన్ని వ్యక్తం చేశారు. 
“సుఖంబు కష్టముల్‌ , వెన్నెల టాకా. బలెనె వీడక ఒక్కటి వెన్క 
నొక్క_దె 

కన్నన వ ననా న ఇంత మ్మాతకున్‌ .”! 


రాయపోలువారు వర్తమానం కంటె మంచి రోజులు భవిషత్తులో రాగల 


వన్న ఆశతో నిరాశ, నిస్పృహ, నిరుత్సాహాలను దూరం చేసుకుని ముందుకు. 


సాగిననాడు జాతి అభ్యుదయాన్ని పొందగలదన్న ఆశాత త్వం కలవారు.కనుకనే- 


“కలదు కలదధిక (ప్రకాశము 
తోడ నారీ నరసమాజము 
శాంతిగని సుఖియించు కాలము 
ఏవికీ గుంజాటనల్‌ ?”౭ 


ఆంటూ కలతలు కల్లోలాలు మరిచి, రాబోయే మంలిరోశాల కోసం శాంతితో 
నిరీక్షించమని ప్రభో శ... 


రాయ[పోలువారు ఈ విధమైన సామాజిక స్పృహతో రచనలు చేస్తూనే 
కవిత్వాన్ని ఒక మలుపు తిప్పారు. తమ భావాలను, తాగాక దర్శనాలను కవితా 
మయంగా వెల్టడించడంలో కొత్తదనాన్ని కనబరిచారు. 


నా 
గః 
అవత 


తమ ఊక్తివై చిత్రంతో రచనా వై శిష్ట్యంతో సుమారు వేయి సంవత్స 
రాలనుంచి దాదాపుగా ఒకే మార్గంలో పయనిస్తున్న సాహిత్యానికి నూతన 
మార్గాన్ని చూపారు. భావవ్య క్తి క్రీకరణలో చమత్కారాన్ని చూపుతూ తమ క se 
నికి నవ్యతాస్ఫూ ర్తిని కలిగించారు. 


1. "లలిత" - అభినవకవిత - 9. 201. 
2. “ఆషాఢి' - మ్మిశమంజరి - p. 59. 





చనా వైశిష్ట్యం యా 
ర (c= 


ఉకివె చ్మిత్యం 


ey న్‌ 


RRV-8 


అఫ్‌ 


ట్‌ క గ్‌ 


రచనా వైశిష్ట్యం త్త ఉక్రివెచ్చిత్యం 


రాయ్మప్రోలువారి రచనల్లో ఇతివృత్త తం, రచనా విధానం, భావాలు, భావ 
వ్యక్తీ కరణ, ఉపమానాలు, కావ్యభావ' ఇలాటి వాటిలో అన్నిటా (ప్రత్యేకత 
కనబడుతుంది. వీరి కాహ్మీలలోని ఇతివృత్తాలు అధికంగా సొమాజికొలనే చెప్ప 
వచ్చు. వీటిలోని ఇతివృత్తం సంక్షిప్తంగా ఉంటుంది కనుక కథాకథన శిల్ప 
చాతుర్యాన్ని (పదర్శించిన రచనలుగా ఇవి కనబడవు. 


జీవన తత్త్వవివేచనా శీలం ఆయిన వస్తువును తృణకంకణాది కావ్యాలలో 
(గ్రహించారు. వారు దర్శించిన (పేీమత త్త్వ స్వరూపాన్ని, త్రీ గుణాల (పాధా 
న్యాన్ని వస్తువుగా ఉన్న వీరి కావ్యాలు ఒక |ప్రణాళికో బద్ధంగా ఉన్నాయి. 
ఒక్కొక్క. కావ్యం ఒక్కొాక్కవిధమైన (పేమ లక్షణాన్ని [ప్రధానం చేసుకుని 
కావ్య పరంపర పెలయించడం వీరి రచనల (పత్యేక లక్షణంగా పేర్కొనవచ్చు. 


సుఖలాలసతకు |ప్రతీకలన్న భావాన్ని కొందరికీ, తాత్త్విక దర్శనాన్ని 
ధ్వనింప చేస్తున్నవన్న భావాన్ని కొందరికీ కలిగింపచేసిన ఉమర్‌ రుబాయీలను 
రాయప్రోలువారు మొట్టమొదటిసారిగా తెలుగులోకి 'మధుకలశలి అన్న పేరుతో 
"అనువదించి తెలుగు పప ప్రియులకు నవ్యరుచులను అఆందించారు'. వస్తు నిర్ణ 
యంలో ఈ మధుకలశ రచన చక కని నిదర్శనం. 


తమ సాంఘిక, సాహిత్య దర్శనాలన్నిటి సమీకరణ స్వరూపంగా రమ్యా 
లోకం, మాధురీ దర్శనం, రూప నవనీతం వంటి రచనలు చేశారు. రూప 


1. “ఉమరు రుబాయతును ఆంధ సారస్వత లోకానికి సుపరిచితం చేసిన 
ఘనత శ్రీ సుబ్బారావుగారిదే. మధుకలశంలోని పద్యాలు మొదట 1కిష్షవ 
సంవత్సరంలో భారతిలో అచ్చయినవి. ఆ తరువాత కొన్ని సంవత్స * 
రాలకు గాని ఇతరుల అనువాదాలు వెలువడలేదు.” 

'మధుకలశము” = కొమరగిరి నరసింహారావు - కిన్నెర, మార్చి, (954, 


క్కు 


116 _ రాయప్రోలువారి రచనల పరిశీలన-త _త్వ్యవివేచన 


నవనీతం పూర్తిగా సంవాదాత్మకమయిన రచన అనడానికి గాని, సం్యపదాయ 
సిద్దమైన నాటక లక్షణాలు ఉన్న దృశ్య కావ్యంగా గాని _ చెప్పడానికి అవకాశం 
లేని విధంగా ఆ రెంటికీ నడుమ నిల్చింది. 1 'శసపోషణ, కథాకథనం వంటి వాటికి 
దీనిలో ఎక్కువ [ప్రాధాన్యం కనబడదు. భావాన్ని అభివ్యక్తం చేయడానికి ఏర్ప 
డిన సంవాదరూపకమయిన కల్పనగా దీనిని చెప్పవచ్చు. ఈ విధంగా రూప 
నవనీతమ్‌లో వస్తువులోనే కాక స్వరూపంలో. కూడా (ప్రత్యేకత ఉంది.. 


ఇక ఖండికలలో విస్తృతమైన వస్తు వైవిధ్యాన్ని ప్రదర్శించారు. “పులి 
యాకు” నుండి “పూజ ల వరకు ఎన్నో విషయాలు వీరి కవితా వస్తువులుగా 
కనబడతాయి. “పులియాకు' వంటి నీరస వస్తువుపై రసవత్తరమైన రచన చేసి 
తమ సౌందర్య దృష్టిని స్పష్టం చేశారు. స్మృతి గీతాలు, స్తుతి గీతాలు వంటివి 
అనాటికి నవ్యవస్తువులే అని చెప్పవచ్చు. “పాలబాని, “కాపుకన్నె”, “చిల్కా, 
“తోయిలి, “మేఘమాలి, “తిలకము”, “పూవు' వంటి ఎన్నో విషయాలు వీరి 
కవితా వస్తువులు. దేశమాతను, తెలుగు తల్లిని, ప్రబోధాన్ని (ప్రధానం చేసుకున్న 
రచనలు సహితం ఉన్నాయి. సామాన్యుల 'జీవితాన్ని, సాధారణ సంఘటనలను, 
సర్వసాధారణ (ప్రకృతి సంపదను వస్తువులుగా [గ్రహించి కొన్ని ఖండికలలో 
నిసర్గ రమణీయంగా చ్మితించారు. (ప్రధాన కావ్యాలకు వీరు ఏర్పరచుకున్న 
(ప్రణాళిక ఒకటి ఉంది కాని, వీరి ఖండికలకు వస్తునియతి లేదు. వీరిని కదిలించిన 
అనుభూతులు, సంఘటనలు, సన్నివేశాలు ఏవయినా వీరికి కవితా వస్తువులే 
అయ్యాయి. ఈ విధంగా వస్తు వైవిధ్యానికి, వస్తు నవ్యతకు చిహ్నాలుగా వీరి 
రచనలు నిలబడతాయి. 

వస్తువును (గహించడంలోనేకాక కావ్యానికి పేరు పెట్టడంలోకూడా కొంత 
నవ్యత కనబరిచారు. కావ్యాలలోని (ప్రధాన పాతల పేర్టో, (పథాన సంఘటనలు 


లేక సన్ని వేశాల పేర్టో కావ్యానికి పెట్టడం ఆధిక్కపచారంలో ఉన్న సం్యపదాయం, 


tl. “పాత్రలు, (ప్రవేశ నిష్కమణలు, రంగములు ఇలాటి న. 


ఈ. రచనకు రూపకచ్చాయ నిచ్చింది. కాని ఇది రసానుపాదకమయిన్‌" 


దృశ్యబంధము కాదు. భావాభి వ్యంజక మయిన కల్పనగా కాంక్షితమైన 
రచన.” “రూప నవనీతమ్‌' - నివేదన-రాయ[పోలు సుబ్బారావు. 


™ 


a 


రచనావై శిష్ట్యం - ఉక్తివైచ్మిత్యం 117 


కాని వీరి కావ్యాల పేర్లలో 'తృణకంకణంి, “జడకుచ్చులు' వంటివి అపూర్వంగా 
కనబడతాయి, 


పేరు పెట్టడంలో నవ్యత కాగా పేరు పెట్టకుండా నవ్యత తెచ్చినవి 
త్ర. కావ్య పాకలు, కావ్యంలో పాత్రలుగా “గ్రహించడానికి (ప్రాచీన 
కాలం నుంచి కూడా (ప్రత్యేక నియమ నిబంధన లేవీ ఉన్నట్లు కనబడవు. పశు 
పవ్యాదులను, నదీ నగాలనీ సహితం కావ్య పాత్రలుగా (ప్రావీన కవులు కొందరు 
- గగహించారు. అయితే కావ్య పా|తలయినవి చేతనాచేతనాలలో ఏవయినా వాటికి 
సార్థకమయిన ఒక పేరు; పెట్టి వ్యవహరించడం ఆలవాటు. పశు పశ్యాదులకే పే 
పెట్టినపుడు కావ్యంలో ముఖ్యమయిన మానవపా[తలకు పేర్లు పెట్టి నక 
సహజం. అయితే రాయ్మపోలు వారు ఈ అలవాటుకు కొంత భిన్నంగా తృణ 
కంకణంలో (పధాన పాాతలయిన నాయికా నాయకులకే పే పేర్లు పెట్టకుండా కావ్య 
రచన చేయడం సాహిత్య జగత్తులో అపూర్వ విషయంగా చెప్పవచ్చు. 


ఇక రచనా విధానాన్ని పరిశీలించి నపుడు నవీనంగా, కొంత (ప్రత్యేకంగా 


కనబడేది కావ్యారంభం. ఇష్టదేవతాస్తుతి, పూర్వక విస్తుతి, (శ్రీకారం వంటివాటితో ' 


కావ్యాన్ని (ప్రారంభించడం దాదాపు వేయి సంవత్సరాలుగా వస్తున్న ఆంధ 
సాహిత్య సం|పదాయం,. ఈ ఆచారానికి కొంత భిన్నంగా “ఓ సుగుణాల వాలి 
అని వీరి తొలి కావ్యం 'లలితి ను ప్రారంభించారు. ఆంధ సాహిత్యంలో విషా 
దాంత రచనలు అంతకు పూర్వం కొద్దికాలం [కితమే (పారంభం అయ్యాయి. 
కనుక విషాదాంత రచన అప్పటికి సర్వసాధారణం అనడానికి అవకాశం తక్కువ 
కాబట్టి వీరి రచేనలలో విషాదాంతాలు కొంతవరకు కొత్తవి కాగా వీరు విషాదంతో 
కావ్యాన్ని [పారంభించడం అతి నవ్య |పయోగం అనవచ్చు. 'లలితి కావ్యం 
నాయిక మానసిక వ్యధతో ప్రారంభం కాగా, “తృణకంకణం' “అడుగులు బొబ్బ 
లెత్త....' అని నాయిక శారీరకమైన (శ్రమను సూచిస్తూ  (పారంభింపబడింది. 


“స్నేహలత'లో విషాదాంతాన్ని దృష్టిలో పెట్టుకుని, _.. ల. 


“నిత్య సంధ్యాకుమారీ మణీమతల్లి 
కట్టు చీర చెజంగులు కాలు పోల్కి | 


మ! 


"a 





118 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్యవివేచన 


ఆ స్తగిరి మస్తకమున సన్యస్త కాంతి 
కాయుడగు సూర్యభగవాను చాయ లలమె,'! 


ఆని అశుభ సూచకమైన వర్ణనతో (ప్రారంభించారు, ఈ విధంగా శ్రీకార 
(ప్రారంభం లేకపోగా విషాదాన్ని సూచిస్తూ రకం నవ్య మార్గం ఆన 
వచ్చు. 


© 


x 
పూర్వ కవులపై 'ఏీరికి అభిమానం అధికంగా ఉన్నప్పటికీ కావ్యాదిలో 
పూర్వుకవులను స్తుతించిన సందర్భాలు తక్కువ అని చెప్పవచ్చు.రమ్యాలోకంలో- 


“మామిడి కొమ్మ మీద కలమం్యత 
పరాయణుడై న కోకిల 


ఆని ధ్వన్యాత్మకంగా వాల్మీకిని స్ఫురింపచేస్తూ స్తుతించడం పూర్వ కవి 
స్తుతి విధానంలో (ప్రత్యేకంగా కనబడుతుంది. అఆలంకారాలలో మాలోపమాలం 
కారము (ప్రాచీనమే అయినా పద్యపాద పునరు క్తితో ఉపమా మాలికను (ప్రయా 
గించడం రాయ|పోలువారు అనుసరించిన నవ్యవిధానం. ఒకే పద్యంకాని పద్య 
పాదాలు కొని పుసరు క్తిగా (ప్రయోగించడం (ప్రాచీన ఆంధ సాహిత్యంలో అసలు 
లేదనలేము గాని అధికంగా కనబడదు. తిక్కన సోమయాజి మహాభారతంలో 


“దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక |పతాప స్ఫుర 
ద్ల్గర్వాంధ పతి వీర నిర్మధన విద్యాపారగుల్‌ మత్చతుల్‌ 
గీర్వాణాకృతు లేపు రిపు నిను దోర్రీలన్‌ వెసంగిట్టి గం 

ధర్వుల్‌ మానము. (వాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గిచకా'”3 





“స్నేహలతి - మొదటి పద్యం. 


రమ్యాలోకము - . 2, b= 


శ్రీమదాం[ధ మహాభారతము - విరాటపర్యము - ద్వితీయ ఆశ్వాసము 
ర్‌ర్‌వ పద్యం; 172వ పద్యం. 


laa 4 


రచనావై శిష్ట్యం - ఉక్తివైచిత్యం 117 


కాని వీరి కొవ్యాల పేర్లలో “తృణకంకణం', “జడకుచ్చులు” వంటివి అపూర్వంగా 
కనబడతాయి, 


ఇచి పేరు పెట్టడంలో నవ్యత కాగా పేరు పెట్టకుండా నవ్యత తెచ్చినవి 
తృణకంకణ కావ్య ప్యాతలు, కావ్యంలో పాలేరుగా ' (గ్రహించడానికి (పాచీన 
కాలం నుంచి కూడా (పత్యేక నియమ నిబంధన లేవీ ఉన్నట్లు కనబడవు. పశు 
పశ్యాదులను, నదీ నగాలకీ సహితం కావ్య పాత్రలుగా (ప్రాచీన కవులు కొందరు 
గహించారు. అయితే కావ్య పాత్రలయినవి చేతనాచేతనాలలో ఏవయినా వాటికి 
సార్భకమయిన ఒక పేరుపె పెట్టి వ్యవహరించడం అలవాటు. పజ పవ్యాదులకే చేరు 
పెట్టినపుడు కావ్యంలో ముఖ్యమయిన మానవప్పాత్రలకు పేర్లు పెట్టి వ్యవహరించడం 
సహజం. అయితే రాయ్మపోలు వారు ఈ అలవాటుకు కొంత భిన్నంగా తృణ 
కంకణంలో (ప్రధాన పా[త్రలయిన నాయికా నాయకులకే పేర్లు పెట్టకుండా కావ్య 
రచన చేయడం సాహిత్య జగత్తులో అపూర్వ విషయంగా చెప్పవచ్చు. 


ఇక రచనా విధానాన్ని పరిశీలించి నపుడు నవీనంగా, కొంత ప్రత్యేకంగా 


కనబడేది కావ్యారంభం. ఇష్టదేవతాస్తుతి, పూర్వక విస్తుతి, శ్రీకారం వంటివాటితో ' 
కావ్యాన్ని (ప్రారంభించడం దాదాపు వేయి సంవత్సరాలుగా వస్తున్న we 


సాహిత్య సం|పదాయం, ఈ ఆచారానికి కొంత భిన్నంగా “ఓ సుగుణాల వాల'- 


అని వీరి తొలి కావ్యం “లలిత ను ప్రారంభించారు. ఆంధ సాహిత్యంలో విషా -. 


దాంత రచనలు అంతకు పూర్వం కొద్దికాలం [క్రితమే (ప్రారంభం అయ్యాయి. 
కనుక విషాదాంత రచన అప్పటికి సర్వసాధారణం అనడానికి అవకాశం తక్కువ 
కాబట్టి వీరి రచేనలలో విషాదాంతాలు కొంతవరకు కొత్తవి కాగా వీరు విషాదంతో 
కావ్యాన్ని [ప్రారంభించడం అతి నవ్య (ప్రయోగం అనవచ్చు. 'లలిత' కావ్యం 
నాయిక మానసిక వ్యధతో (ప్రారంభం కాగా, “తృణకంకణం' “అడుగులు బొబ్బ 
లెత్త..:.. అని నాయిక శారీరకమైన |శమను సూచిస్తూ" (పారంభింపబడింది. 


“స్నీహలత'లో విషాదాంతాన్ని దృష్టిలో పెట్టుకుని, _. .. నె 


“నిత్య సంధ్యాకుమారీ మణీమతల్లి 
కట్టు చీర చెజంగులు కాలు పోల్కి . 


జక. 


118 రాయ|ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


ఆస్తగిరి మ స్తకమున సన్యస కాంతి 
కాయుడగు సూర్యభగవాను చాయ లఅలమె,'! 


అని అపభ సూచకమైన వర్ణనతో (ప్రారంభించారు. ఈ విధంగా శ్రీకార 
ప్రారంభం లేకపోగా విషాదాన్ని సూచిస్తూ ప్రారంభించడం నవ్య మార్గం ఆన 
వచ్చు. ' 


© 


₹ 
పూర్వ కవులపై సీరికి అభిమానం అధికంగా ఉన్నప్పటికీ కావ్యాదిలో 
పూర్వుకవులను స్తుతించిన సందర్భాలు తక్కువ అని చెప్పవచ్చు.రమ్యాలోకంలో- 


“మామిడి కొమ్మ మీద కలమం[త 
పరాయణుడై న కోకిల 
స్వామికి మొక్కి... .... *2 


అని ధ్వన్యాత్మకంగా వాల్మీకిని స్ఫురింపచేస్తూ స్తుతించడం పూర్య కవి 


స్తుతి విధానంలో (ప్రత్యేకంగా కనబడుతుంది. ఆలంకారాలలో మాలోపమాలం . 


కారము (ప్రాచీనమే ఆయినా పద్యపాద పునరుక్తితో ఉపమా మాలికను (ప్రయో 
గించడం రాయ్మప్రోలువారు అనుసరించిన నవ్యవిధానం. ఒకే పద్యంకాని పద్య 
పాదాలు కాని పునరుక్తిగా (పయో గించడం (ప్రాచీన ఆంధ సాహిత్యంలో అసలు 
లేదనలేము గాని అధికంగా కనబడదు. తిక్కన సోమయాజి మహాభారతంలో. 


'దుర్వారోద్యమ బాహు విక్రమ రసాసోక (పకాప స్ఫుర 
ద్ల్గర్వాంధ (పతి వీర నిర్మధన విద్యాపారగుల్‌ మత్పతుల్‌ 
గీర్వాణాకృతు లేవు రిపు నిను దోర్రీలన్‌ వెసంగిట్టి గం 

ధర్వుల్‌ మానము( [జాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గిచకా'”3 





“స్నే హలతి = మొదటి పద్యం. 


రమ్యాలోకము - 1. 2. సల్సా 


8. _ శ్రీమదార్యధ మహాభారతము - విరాటపర్వము - ద్వితీయ ఆశ్వాసము 
55వ పద్యం; 172వ పద్యం. 


నళ వ 








రచనావై శిష్ట్యం జ ఉక్రీవై చిత్రం 119 


అనే పద్యాన్ని (దౌపదితో రెండు సందర్భాలలో పలికిస్తాడు. కీచకునితో 


పరుష వాక్యాలు పలికే సందర్భంలో ఒకసారి, తిరిగి [ద్రౌపది భీమసేనునితో 
తన భంగపాటును చెప్పి పరితపించే సందర్భంలో ఒకసారి పునరుక్తిగా 
ఆదే పద్యం వాడబడింది. ఈ విధంగా రెండుసార్లు పలికించి జొచిత్యాన్ని, నాటకీయ 
తను పోషించి ఆ భావానికీ ఆ సందర్భానికీ వన్నె తెచ్చాడు తిక్కన సోమయాజి, 


రాయ|ప్రోలువారు శేస్నే హలతి అగ్నికి ఆహుతి అవుతున్న సందర్భంలో 


- వివిధ ఉపమానాలను (ప్రయోగిస్తూ చివరి రెండు పాదాలను పునరు క్తిచేసి నవీ. 


నంగా బెప్పారు.! ఈ విధానం రచనకు కేవలం నవ్యత నాపాదించడమే కాక 


ఆ సందర్భానికీ సన్నివేశానికీ బలాన్ని చేకూర్చింది. ఈ విధంగా సాదృశ్య, 


పరంపరతో సన్నివేశాన్ని పఠితకు (ప్రత్యక్షం చేయడమే కాక ఆ ఘట్టానికి కరుణ 
రస స్ఫూర్తిని కలిగించారు. వార్తా ప్యతికలలో |పచురితమైన ఒక అబల ఆహుతి 
వార్త కవితాపరమైన భావావేశంతో రసమయమై స్థిర పడడానికి ఈ వర్ణన 
దోహదం చేసింది, 


1. విరియు చెంగల్వ పూవుల చెరువు నందు 
కులుకు రాయంచ కన్నియ కొదమ పగిది 
చూడదలపించె భావవిశుద్ధ వీధి 
దహనులో నున్న స్నేహలతామ తల్లి! 





ఈ పద్యంలోని చివరి రెండు పాదాలను తిరిగి తిరిగి ఎనిమిది రకాల 
ఉపమానాలతో (ప్రయోగించారు, 

" తామ పర్టీ నవారుణోదకములోన 

పొదలు తెలియాణి ముత్యాల బొమ్మ బోలి.... 
మామిడి చిగుళ్ళ నిగనిగల్‌ మలయు సెజ్జి 
బెదరు ధవళో త్తరీయంపు చెజగు వరుస.... 
పండు పగడాల రాశిలో బడి (భమించు 
నిండు జాబిల్లిరేక నా నిర్మలముగ .... 

లిఖిత కుంకుమ రంగవల్లికల నడుమ 





120. రాయ|పోలువారి రచనల పరిశీలన-త త్ర్యవివేచన. 


భావాన్ని చెప్పడంలోనే కవి సామర్థ్యం వ్యక్తం అవుతుంది. భావం పాతదే 
ఆయినా చెప్పే విధానంలో కవి దక్కే కత కనబడుతుంది. కనుకనే రాయప్రోలు 
వారు- 


లదు "కాదె అను క్తంబు [(ననననదు స 


అనీ ఫ్‌ హ్మర; న విషయాన్ని అనుక్తంగా, అపూర్వంగా మలచి. 
నవ్యతాస్ఫూర్తిని కలిగిస్తుంది. శబ్దాలు కాని వాటి అర్థాలు కాని కొత్తగా వీరు 
సృష్టించినవి కావు, కాని, శేబ్ద పయోగకౌళలంతో పీరు నవ్యత సాధించారన " 
వచ్చు.2 వీరు ఉఊక్తి వైచిత్యంతో భావవ్య క్రీకరణలో కొత్తదనాన్ని చూపారు." 
= తీర్చినట్టి కర్పూర లతిక విధాన.... re 
=. (పజ్వలించ్లు జీవౌషధీవనమునందు 
రంజిలెడి తెల్లని సుధాసరసి విధాన.... 
'సుభగ తాంబూల రససాంద సుషమ మధ్య 
నొత్తు తెలినవ్వు రేకల గుత్తి మ్నాది.... 
కనక కదళీదళంబులు Heyes 
పారిజాత [ప్రసవ మాలభంగి....” _ | 
“స్నేహలతి - 9. 800, 801. (అభినవ కవిత) 
1.* రమ్యాలోకము. 
2. “వీళ్ళు నూతనపదాలను సృష్టించినారా ? లేదు... ఉన్న పదాలకు. న్‌ 
ఆర్థముక ౦టె భిన్నార్ణములు కల్పించినారా? లేదు. (పతిదానికీ సహజమైన 


అభీధార్థము" అవి పట్టకపోతే ఉండే లక్షణార్థ మూ అట్లాగే ఇన్న వి, "=: 


స్తోస్సీ వ్యంజననేమైనా యెక్కువగా వాడి పదాలకూ పదబంధాలకూ నూతన 
రసవంతమైన ఆర్థాలను సహృదయులలో కలుగజేసినారా అంటే వీళ్ళలో 
వ్యంగ్యం కంటే వాచ్యమెక్కు వ. అవే పదాలై అవే అర్థాలెతే యిక 
నవ్యత యెక్కడ ఉన్నది ? వాటి గథనములో ఉన్నది - - విశేషము 
నవ్యతానూ. ఈ (గథనమువల్ల పదస మ్మేళనానికి ఒక అపూర్వత్తా నవ్యతా 
వస్తున్నది, = 

నవ్యాం[ధ సాహిత్య వీధులు = కురుగంటి సీతారామయ్య. Pp. 596. 


* 


స క్క 








రచనా వైశిష్ట్యం ఎ ఉ క్రీవై చిత్రం 121 


(వకో క్రి వీరి కవితాంశానికి జీవం అని అనిపిస్తుంది.! ఫద్మ్యప్రయోగంలోని విశిష్టత 
వల్ల ఆ పదజాలం సమాహారంగా వాధ్యారానికి. అతీతంగా రమణీయ pa 

౧ లీఖ' ॥ ల్‌ క 
ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణకు 


"తళుకు క|ప్రంపు పాతరలు తీసినయట్లు 
(శ్రీగంధ భాండముల్‌ చిందినట్లు 

పచ్చికుంక్షుమీ పువ్వు పంటకోసినయట్లు 
పన్నీటి గడ్డలు పగిలినట్టు 

అగరు వృక్షమదంబు పిగిలి పిచ్చిలినట్లు 
కస్తూరి కోశముల్‌ కరిగినట్టు 

పునుగుపిండి దుమారముల్‌ రేగినట్టులు 
పూలు తావుల నెగబోసినట్టు | 


_పేమరూపనా నారరక్త బింబనముల 
దిద్దినావు రచించి చి|తించి ఆల 
పించి అభినయించి వచః (పపంచమందు?....” 


ఈ సందర్భంలో రచించి, చితించి, ఆలపించి, అభినయించి అన్న 
(క్రియలకు పై పె"పాదాలలో వాటికి ఉపయోగించిన ఉపమానాలకు సమాన "ధర్మం, 


టో రాయప్రోలు కవిత్వంలో కీలకం వ్యకోకి కి... ఈ విచిత్ర శబ్ద వ్‌ గ్గ 
కళ ఒక ఆకర్షణీయ జగత్తును, ఒక రమణీయ వ్యవహారాన్ని సృష్టి 
సోంది.... ఈ "ఆకర్షణీయ జగద్వ్యూవహారం అంతా. శబ్దము యొక్క. 
లక్షణాళ క్తి నాశ్రయించి ఉదృనించినదే. ఇదే రాయప్రోలు సృష్టించిన 
నవ్య (పపంచ పంచ పాణ లక్షణం. ఇది తెలుగులో తత్పూర్వుం 
అఆ|పధానమూ లేక క్వాచిత్కమూ, లేక మృగ్యమూ గనక నిజమైన 

“కవిత తెలుగులో 11వ శతాబ్దిలో కాక 20వ శతాబ్దిలోనే మొలకె తిం 

ఈ మొలక పేరే రాయ| పోలు సుబ్బారావు.” గుంటూరు శేషేందశర్మ సళ 
విమర్శిని 4, p. 112 - 118. . 

2, రవీంద్రుని అ స్తమయము - వనమాల ఇ 55: 


122 రాయ|పోలువారి రచనల పరిశీలన-త త్త వివేచన 


గాని, చెప్పుకోదగిన సామ్యంగాని వాచ్యార్థంవల్ల అధికంగా కనబడదు. కాని 
ఆ ఉపమానాలు సృష్టించిన ఒక మధుర భావం మనోహరంగా ఆ క్రియలకు 
ఆన్వయించి విషయాన్ని అను క్తంగా చేసింది. ఇదే విధంగా, 


“పాల [క్రొమ్మీగడల్‌ పచ్చి వెన్నయి విచ్చి 
తీయని నునుపూసలాయెనేమొ? 

కమ్మని మకరంద కణములు స్నేహించి 
చిన్నారి పలుకులై చిక్కెనేమొ? 

పూల లావణ్యంబు పొంగి చక్కదనాల 
పిందెలై రుచులెచ్చి పెరిగెనేమొ? 

సెలయేటి యుయ్యాల కులుకు టొయ్యారముల్‌ 
ముద్దుముచ్చబలయి ముదిరెనేమొ? 


పాటకును పద్యమునకు న్మబముగ నొదిగి 
చవికి చాతుర్యమునకు సాజముగ సాగి 
పోరునకు పొత్తునకు చాలి పొంది పొసగు 
మా తెనుగుతల్లి మెడకిదే మల్లెదండ ”1 


ఆంటూ భాషాసామర్థ్యాన్ని , మాధుర్యాన్ని స్మరించారు. రః సందర్భంలో 
సహితం సీసపద్యంలోని నాలుగు పాదాలలోని భావం తెనుగు భాషా మాధుర్యాన్ని 
చవి చూపుతుంది. కాని, (పతి పదానికి వాచ్యార్థాన్ని (గ్రహించి, అన్వయించ " 
బోతే ఆ భావమాధుర్యం తగ్గిపోతుంది, 


“ “కాళిదాసుని భణితి కళలు సమరాడె.”? 
“తమసా తరంగవతికిన్‌ పొడకళై సమర్త చిన్నెలు.*3 
“వెన్నెలలు నిదవోయెడు వేళలయ్యె.'* 


1. _ తెనుగుమాన్యము - ఆం(ధావళ - 9. 89. | Es 
2. “నమోవాకమ్‌' - మ్మిశమంజరి - 1. ౫. న 
లి “జన్మాష్టమి” = వనమాల - 9. Tl. 

4. _ 'తెనుగుతోటి - అభినవకవిత - 1. 886. 


రచనావై శిష్ట్యం ఇ ఉ క్తివై చిత్యం 128 


“పసుపు బూపిండి తరులెల్ల విసరుచుండ.*1 
“చూపులను పాలవెన్నెల జున్ను తేటు,'2 
'నీకటి జడల్‌ ముడుల్‌ విచ్చి చిందులాడె.'3 
“కన్నెవిరులు సమర్తాడు కాలమందు. '* 


ఇటువంటి సందర్భాలలో వీరి భావాభివ్య క్రిలోని నవ్యత స్పష్టం ఆవు 
తుంది. వీరు చెప్పిన భావాలతో కొన్ని పాతవే కావచ్చు. (ప్రాచీన | ప్రయోగాలలో 
కనబడేవేకావచ్చు. కాని వాటిని వ్యక్తం చేయడంలో వీరి పద్యపయోగం వాటికి 
కొత్తదనం కలిగిస్తుంది, 


వెదుళ్ళలోనుండి గాలి వీచినపుడు వెలువడిన శబ్దాన్ని సంగీతధ్య్వనిగా 
వర్ణన చేయడం (పాచీనం కావచ్చు; కాని “నవ్వుచు పండువెదుళ్ళు పాడసాగి5 
అని వర్ణించడం నవీనంగా కనబడుతుంది. 


చంద్రునితో ముఖాన్ని పోల్చడం ఆతి|ప్రాదీన ఉపమానం. ఈ ఉప 
మానాన్ని ఎన్నో విధాలుగా కవులు అనేక అలంకారాల ద్వారా వ్యక్తపరిచారు. 
ఉపమేయం అయిన వ్వక్తి ముఖ సౌందర్యం ముందు చంద్రుడు ఓడిపోతాడన్న 
భావవ్య క్రీకరణ కూడా వాటిలో ఒకటి. ఇటువంటి విధానాన్నే అవలంబించి ఆదే 
భావాన్ని చెప్పినప్పటికీ, 

“సిరి సిరి జాబిల్లి చెరిపేటి మోము 

పాసిన పుష్పమై మాసెరా తండి" 


అని జాబీల్లి అందాన్ని చెరిపిన ముఖంగా చెప్పడంలో నవ్యత చేకూరింది. 


జన్మాష్టమి = వనమాల - 2. 71. 
మిశ్రమంజరి = 5. 75. 


1. _ “తెనుగుతోటి -అభినవ కవిత = 9. 819. 

లొ, “అమృతవార్తి - 'జడకుచ్చులు’ -p. 164, 

8. “ఎవరు” - 'జడకుచ్చులు' - ౧. 182. 

4. “స్వప్నకుమారము' - ౧. 9. ఈ 
ర్‌, 

6. 





124 రాయ్మపోలువారి రచనల పరిశీలన -త్వత్త్వవివేచన 


ఒక వ్యక్తిని గూర్చి చెప్పడంలో “ఏ ముహూర్తాన పుట్టాడో ఆనీ, “ఏ నక్ష 
(తాన పుట్టాడో అనీ అనడం, లోకవ్యవహారం. ఇటువంటి భావాన్నే “మీ యమ్మ 
ఏ .తారచాయలో నినుగాంచె'! అన్న (పయె గం ఆ భావాన్ని అను క్తంగా చేసింది, 
ఇదే పద్దతిలో “జోతిర్మయం వాజ్ఞయం' అన్న ఆర్యోక్తి ఛాయలో సాహిత్యం 
తేజోవంతమన్న భావాన్ని ఇమిడ్చి - “ఇంటింట' దేశిసాహిత్య దీపములతో” అని 
(పయోగించారు. దేశిఇసాహిత్య దీపాలనే పదజాలం పాత భావానికే కొ త్త 
అందాన్ని తెచ్చింది. స 


వీరి రచనలో మరొక (ప్రత్యేకత ఒక భావవ్య క్రీకరణకు (పసిద్ధంగా 
(పచారంలో ఉన్న కొన్ని పదాలను, పదబంధాలను వేరే భావాన్ని చెప్పడానికి 
(ప్రయోగించడం, “ఫక్కుని అన్న పదం నవ్వడానికి ప్రయోగించడం ఆధికంగా 
కనబడుతుంది. అయితే రాయ్మప్రోలువారు దానిని తలుపు తెరవడానికి వాడడం 
కొత్తగా కనిపిస్తుంది. “పడకటింటి తలుపు ఫక్కున తెరచి”? అన్న (ప్రయోగం 
విచ్శితంగా ధ్వనిస్తుంది. అదే రకంగా కెవ్వున అన్నది కేక వేయడానికి, చిన్న 
పిల్లల ఏడుపుకు వాడడం (ప్రసిద్ధం. “కెవ్వుకెవ్వున నవ్వు పక్షినిచయయంబు'" ,8 
“కెవ్వున నోయారపు కూజితము' ల్వెలార్చు చా కొదమ శకంబు వోయె'*.. అన్న 
(ప్రయోగాలలో (కొదమ శుకం అన్న పదబంధం) పక్షులు చేసేధ్వనిని నవ్వడంగా 
భావించడంతోపాటు, ఒయారపు కూజితం కెవ్వున ధ్వనించిందనడం, కెవ్వున 
' నవ్వడం అన్న భావవ్య క్రీకరణలు నవ్యత నాపావించాయి. కుచ్చెళ్ళు “పెళ పెళ 
కును [కుంగి'* అన్న సందర్భంలో “పెళ పెళ* అన్నది చీరకుచ్చెళ్ళకు వాడడం 
ఆంత |పసిద్ధం కాదు. "కక్కడం" అన్న (క్రియను విషం కక్కడం, ఆ(గహం 
వెళ్ళగక్కడం అన్న విధంగా (పయ గించడం (సిద్ధం కాగా ఆ (కియా 
పదాన్ని: అందానికి. చేర్చి “రెక్కల నందాలు గక్కేటి పూవ'*6 = అని [పయో 


1. _ 'అడివోరి చిన్నాడు' - వనమాల - 2. 59, 

2, గీతాందేహి' - జడకుచ్చులు = 2. 111. 

8. “వసంత వికాసము” - జడకుచ్చులు - p. -121. స్టా. 
4, కష్టకమల - అభినవ కవిత p. 262, | 

5. 'గీతాందేహి' = జడకుచ్చులు 1. 111 

6. “పూవు - జడకుచ్చులు - 2. 125. 


'శచనావై శిన్ష్యం - ఊక్తివై చ్మిత్యం : 125 


గిరచడం విశిష్టంగా కనబడుతుంది. ఇదేవిధంగా రువ్వడం, , మేయడం; ఉదారం, 
కోరొడటం, నానడం, పిదకడం, కవుగిలించడం, విందులాడడం మొద" 'ల్రైన పదాలు 
(ప్రయోగించిన సందర్భాలు కొన్ని నవీనంగా కోనబడతాయి. 1 


“వీరి రచనకు నవ్యతను చేహర్చికి, మరొక లక్షణం ' లింగాలను 

సోచించే” శబ్ద[ప్రయోగం. కొన్ని శ్రీలింగపదాలకు పులింగ పదాలను, కొన్నీ 

పుంసక లింగ పదాలకు 'స్ర్రీలింగ సూచక శబ్ధాలు జోడించి [పయోగించడంలో 
విచితమైన అందం చేకూరింది. 





1. “చలుదుల పాటలు రువ్వుకొనుచు' - “కోలాటము - కన్నెపొటలు p. 19, 
“మొగిలుమేసే (పభాతములందు కొండలన్‌' = “మేఘమాల్లి జడకుచ్చులు 
.p. 127. = 
“గొల్లని యుదారపుటీలలో” - “కోయిల” - జడకుచ్చులు - 1. 148: 
“కోర్కెలు లోలోన నానసాగె' - “లలిత” అభినవకవిత . 219. 
“కనులు కనులు కవగిలింపి - చెమ్మచెక్క. - కన్నెపాటలు p. 9. 

“వేచ్ళ (వేళ్ళతో విందులాడగా' - “నాలుగు స్తంభాలాట కన్నాపాటలు 
p. 10. 

“చక్కని యందము పుక్కిలింతలై ” ప "వరలక్ష్మీ వతము' కన్నె పాటలు 
p. 85. 

“పాటకు కారాడె 'కోకిలి - “_ద్రహ్మముడి' మిశ్ర మంజరి p. 125. 
“అందోలు పిదికేటి సందె సంపంగి” - “వసంతము” ఆంధధావళి 1, 68. 
“నవ్వు రవ్వలు చిమ్మగన్‌' - “పల్లెపడుచు' మిశ్రమంజరి 2. 142. ' 
“గంటలు మెడలందు ఘల్లని ఎడాపెడ (మోయగ'” - “కోయిల్‌ - జడ 
కుచ్చులు p. 148. 

“రాలన్‌ చక్కదనాల నవ్వు" ఆ కష్టకమం' అభినవకవిత p, 259. 
“ఆందముల్‌ నలగని.... కమలం” - “రష్టకమలి అభినవకవిత 1. +279 
“కొంతే తాపము తునియన్‌” - “లలిత అభినవకవిత p. 214. 


బ్‌. 





126 రాయ పోలువారి రచనల. పరిశీలన-త _త్వ్వవివేచన 


(ప్రాచీన (ప్రయోగాలలో పుంలింగంగా అధిక (పచారంలోవున్న (భమరాన్ని 
రాయ్మపోలువారు మిళిందకన్య, (భమరబాల, తుమ్మెద పడుచు, భృంగపు తి 
ఆంటూ న్ర్రీలింగంగా (ప్రయోగించడం (పత్యేకంగా నవ్యత చేకూర్చింది. 


జడపదార్థం ఆయిన మేఘాన్ని మేఘుడు అనడం (పసిద్ధంకాగా “నీరద 
సుత తని స్రీలింగంగా (స్టయోగించడం, వేణువుకు “కలికి వేణువు'అని స్ర్రీవాచ 
ఒశొన్ని చేర్చడం నవ్య(పయో గాలుగా చెప్పవచ్చు. 


భూమిని స్రీగా సం(పదాయానుసారం భావన చేసినప్పటికీ, పచ్చికను 
,. వర్ణించే సందర్భంలో 'కోడెతనంపుజిగి” ఆని పుంలింగ సూచకళబ్ధ (ప్రయోగం 
కొత్తగా కనబడుతుంది. ఆడ్యతాచు, నాగకన్య అని న్ర్రీలింగపరంగా సర్పాలను 
చెప్పడం ఉన్నప్పటికీ, “తాచుగుబ్బెతలు” అని 'గుబ్బెతి శబ్దాన్ని (పయోగిం 
చడం కొంత వైచ్చిత్యాన్ని కలిగిస్తున్నది. ఇదేవిధంగా వీరు చేసిన మరికొన్ని 
సమాసాలు '“జింకపడంతి, “కురంగకన్య', “కుమారహరిణి”, 'గువ్వపడతి”, 
“కలికి కోయిల, “కోడెకోయిలి, “కోకి బాలి “కలికి పూగు త్తి”, “కలికితీగెలు”, 
“ముదితవీచి', “‘కొదమవనము”, 'కొదమశుకంి “పులుగు పొలతులు' వంటివి వీరి 
రచనకు కొత్తదనాన్ని చేకూర్చాయి. 


, ఇవి తిర్యగ్డడాలకు సంబంధించినవికాగా మానవపరంగా చెలీ” అన్న 
సంబోధం విశిష్టంగా కనబడుతుంది. “లలిత” కావ్యంలో నాయిక నాయకునిగూరి ఏ 
తలచుకుని వ్యధచెందుతున్న సందర్భంలో.... “వెతల గాసిలితిన్‌ నినుబాసి నెచ్చెలీ!' 
అని నాయికత్ఫో పలికించారు. తృణకంకణంలో నాయిక నాయకునితో ఆతని తల్లి 
కోర్కెను తీర్చవలసిందని బోధించే సందర్భంలో... 'చెలీ!యిటులౌనె దయాను 
వర్తనల్‌' అని నాయకుని “చెలీ!” అని సంబోధించినట్టు |వాశారు. ఈ పదాల 
(ప్రయోగాలు వ్యాకర ణరీత్యాగాని, శబ్దార్థ విషయంలోకాని దోషాలు కాకపోయినా లై 
ఈవిధమైన (ప్రయోగాలు అరుదని చెప్పవచ్చు. ఇ 

© 


వీరి రచనకు కొత్తదనాన్ని కలిగించిన వాటిలో (ప్రధానంగా చెప్పదగ్గవి 
_ భావాలు, వీరి భావనారీతిలో కొత్తదనం (కింది సందర్భాలలో స్పష్టంగా కనబడు 
తుంది. 





రోచనావై శిష్ట్యం అ ఉక్తివై చిత్యం £97 


“వెండి లాంతరు వెలిగించి వెడలె రజని,'! 
“నీలగిరులను బట్టబయలున 

పెరుగుముద్దలు పంచు శారద....'2 
“జున్నుగడ్డల భంగి చుక్కల 

వెన్నెలను పెరుగన్నమట్టుల 

(మింగె దెయ్యము వంటి చీకటి....*3 


చందుని లాంతరుగా భావన చేయడానికి తోడు “రజని” అన్న స్రీ లింగ 
శబ్ద ప్రయోగం దానికి మరింత సౌందర్యాన్ని ఆపాదించి అభిసారికను స్ఫురింప 
జేస్తుంది. వెన్నెలను తత్పూర్వం ఎందరో కవులు ఎన్నో విధాలుగా వర్ణించారు. 
కొని, పెరుగన్నంగా భావించడం అపూర్వం. 


“మొగ్గనవ్వి జెక్కలు విచ్చు = పొట్టపగల 
నవ్వి జి ముత్యంబులన్‌ రువ్వు = బెట్టు 
నవ్వి లేత కేంపుల వాయనంబు లెత్తు 
శబ్దములు నవ్వి ఆర్థకోళ ముల తెరుచు.” 


మొగ్గవిచ్చి పువ్వుగా మారడం, చెట్టు చిగర్చడం; శబ్దం సహజ శక్తితో 
ఆర్థాన్ని స్ఫురింపచేయడం వంటి వాటిని నవ్వడంగా భావన చేసి చమత్కరించారు. 
4 
ఈ సందర్భంలో వీరి భావ వె శిష్ట్యం స్పష్టం అవుతున్నది. 


సామాన్యుని దృష్టికి కవి దృష్టికి ఉన్న భేదాలలో ముఖ్యమయినది 
భావుకత. భావుకుడయిన కవి, సామాన్యునికి సాధారణం అనిపించిన విషయాన్ని 
తన  కల్పనాసామర్థ్యంతో అసాధారణంగా, రసవత్తరంగా సృష్టిస్తాడు. 
ఉదాహరణకు- 


న్‌ క ప 51. 

పొడీ ల షం మశ మంజరి. p. 5 లు య 
నవర్శాతి - మ్మిశమంజరి. ౧. 72, 

“మంగళమాఘమ్‌' - మిశ్రమంజరి. 1. £6. 

“ఏరుడు పూలు" - మ్మిశమంజరి. p. 99. 


"ty 


పారం ఏర ౯ 


128 రాయ|ప్రోలువారి రచనల పరిశీలన త _త్వవీవేచన 


“పంట రాసులపైన పవళించి లేచి 
తేట తటాకాల తీర్థమ్ములాడి 
వచ్చింది వచ్చింది పచ్చ సం|క్రొంతి....”! 
“తళ తళలాడే మెబుపుల జడతో. - 
ఏడు వన్నియల ఒడ్డాణంబును 
నింగి నడ్మమునను సింగారింపగ .... ౧9 
“మావి కన్నెరికమే మరులు గొల్పెనొ నిన్ను 
"నీ పిలుపుతో మావి నిలువెల్ల పూచెనో....*3 
“ఎండలో మాడిపోవు లేయిగురులరసి 
ఏడ్చు నదుల (పేమోదంత మెవ్వడెరుగు.... 4 
అన్నవి కవి ఊహాళ డ్తీని చూపుతాయి. రాయప్రోలు వారి wis, 
కల్పనాచమత్కతికి చక్కని నిదర్శనాలుగా చెప్పదగ్గవి ఇటువంటి సందర్భాలు, * 


వీరి భావవ్య క్రికరణలో స్వేచ్చ స్పష్టంగా కనబడుతుంది. వీరు (పయో 
గించిన పదబంధాలు, ఉపమానాలు చ స్వేచ్చను ప్రదర్శిస్తాయి. వీరి నూతన 
భావాలలో, పదబంధాలలో, ఉపమానాలలో కొన్ని వాత్సల్యస్పోరకంగా కనబడ 
తాయి, మాతృమహత్క_ళకు . వీరి దృష్టిలో ఉన్న (ప్రాముఖ్యం వల్లనేమో పసి 
బిడ్డలు, బాలెంతలు ఆలంబనంగా వీరి నవ్యభావవాహిని సాగింది. 

“భూదేవి ముఖ[పసూత be జలమాడి 

ధరించె పచ్చపూపావడ.... 

" ోభూస్లతి Coa వేదనను (గహించి.... 


“సంక్రాంతి” - ఆంధావళి. p. 72, 
“తొలిమబ్బులు” - కన్నెపాటలు. 1. 26. 


'సగప రము. ఇ. 27. శ 
స్వప్నకుమా ము ఖై | సా. త్ను 


“జన్మాష్టమి' - వనమాల - 2. 71 
“తెనుగుతోటి - అభినవకవిత - 1. 825 
ఖః మరికొన్ని ఉదాహరణలు ఒకటవ ఆనుబంధములో ఇవ్వబడ్డాయి, 


1 
2 
తీ. _ “కోయిల” - మిశ్ర మంజరి, p. 102. 3 సిన 
4 
ర్‌ 
6 


రచనావై శిష్ట్రం అ ఉక్తీవై'చ్మిత్యం గ్ర 129 


ఈ సందర్భాలలో భూదేవి (పసూతగా కనబడగా మరొకచోట చిగురు 
టాకులు పసిపాపల పొ త్రిళ్ల భావన కలిగించాయి, 


“(ప్రసవించిన ఎల తీవెల ae 
“పసిపాపల పొత్తులాఅబఅచిన పగిదిన్‌; 

*  మిసమిసల చిగ్గురుటాకులు 
పసుపారెడు ఎజుపు కెబయ వటవృక్షములన్‌”1 


వీరి వాత్యల్యదృషకి జగమంతా మాతృత్వభరితవే.. కనుకనే 'వీరిదృష్టలో 
“మామిడి చూలు మోయగా”. రేయి చుక్కల చాయ = దోస 'తీయని 'పిందెలను 
కన్నట్టు కనబడింది. దోనిమ్మకు పగడాలకానుపును, శుక్తికి మౌ 'క్రికాల కానుపును, 
లతకు |పసూతిని వీరు భావన చేశారు. సృష్టి సమస్తాన్ని వాత్సల్య దృష్టితో 
వీక్షించడం వల్లనేమో. వీరికి అంతటా: పసితనం కనబడింది. వీరి వాత్సల్య నయ 
నాలలోని ఆ పసితనం చాలావాటిలో పసితనం బాల్యం వంటి పదాలుగా వ్యక్త 
మయింది. 


పసి తెమ్మర, 'పసికొండ, పసిపచ్చిక, పసి తమలపాకు, పసి పైరగాలి, 
బాలపుష్పము, బాలమామిళ్లు, బాలవత్సము, పుల్లు బాలెంత, బాల గులాబీలు, 
బాల లతామతల్లి, కోకిలబాల, కలువపాపలు, బాల శాఖలు, నాగబాలలు, పక్షి 
బాలికలు, వంటి పదబంధాలు వీరి వాత్యల్యదృష్టికి ప్రతీకలు. మేఘాలు ‘నీలాల 
పుట్టింట నీళ్ళాడ వె శ్తున్నట్లుగా' నదులను 'సస్యములకు పాలిచ్చు వాత్యల్యవతుల' 
గాను భావించడం కూడా ఇలాంటిదేననవచ్చు. ఇదే విధంగా= 


“నింగి బాలెంత 'నడికట్టుకొంగులనగ 
జారు నతసీ పయోద|పసన్న రేఖలు... 2 
అని నింగి బాలెంతగా వీరి భావనకు "తోచింది. 


1. “శ్రీముఖి - ఆం[ధావళి = p. 15. 
2. ‘కవిత. జడకుచ్చులు' p, "129, 
RRP.-9 


130 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త వివేచన 


“నిండు గృహడీర్షిక ల నున్న నీరజముల 
కడుపుచల్లనిపంట నావెడలుచున్న 
మదవదదళికుల సంతానము”.... 1 


"తామర పూలలో న్నిదిస్తాయని [ప్రాచీనులబే భాఎంపబడిన తుమ్మెదలు 
కూడా తామరల సంతానంగా వీరికి గోచరించింది. వ్‌; 


© 


ఖ్‌ 

నిశలు హసించడర్య నిశలు పేలకించడం, అందచందము లారడం, కథల 
జడలల్లడం, చీక టి చిందులు వేయడం, వేదుకులు విషప్పారడం, నేర్చులు పుష్చిం 
చడం, చీకటి పడగలె శ్రడం, వయసు పూయడం, శశి వికసించడం, మబ్బులు 


మంచు కన్నీళ్ళు కార్చడం- ఇటువంటి భావాలు వీరి భావనా రీతిలోని విశిష్టతకు 
మచ్చుతునకలు. 


వీరి రచనలో కనబడే మరొక విశేషం విచిత్రమయిన ' ఉపమానాలు. 
రాయప్రోలు వారు [ప్రయోగించిన ఉపమానాలలో అధిక భాగం అతి సాధారణ 
విషయాలకు సంబంధించినవి. చెపే ప్పె విషయం ఎటువంటిదయినా ఆతి సామాన్య 
మమున ఉపమానంతో సామ్యం చెప్పడం వీరి ఉపమానాలలోని విశేషం. అంటు 
వల్ల ఈ ఉపమానాలు సామాన్యులకు కూడా విషయ స్వరూపాన్ని విస్పష్టం 
చేయడానికి సహాయపడతాయి. 


“అజు సృష్టికంటె కవిత 

ల్లజు శిల్ప సృజన విలసదలంకృతమై ఆ 

ర్భజ మగునంటివి దువ్విన 

నిజకుంతలములు జడ రమణించెడి కరణిన్‌,'2 _ 


“కాన్పులుడిగిన ఈ గోవు కదలలేక 
వణకుచున్నది నా వచః ఫణితి పగిది3 


1. తెనుగుతోటి - అభినవకవిత 1. 825. మ నా 


జ: కృష్టాషపడి - మిశ్రమంజరి - 3. 86. 
8. “బుద్ధ దీక్ష - ఆంధావళి - p. 65. 


a 


189 రాయ[పోలువారి రచనల పరిశీలన=త .త్త్వచివేచన 


“పత్తి విత్తు డుకూలమై *పరిణమించు 
మాద్రి, పచ్చిక పాలుగా-మాటిరీతి 
సృష్టి బహు'రూపముల ఫలియింప, కర్మ 
లమృత 'భాగ్యానుభవమున కణుచున్నుండె. '! 


ఈ' విధంగా సామాన్య విషయానికి తాత్త్విక -ఉపమానాన్ని, తాత్త్విక 


విషయానికి సామాన్య ఉపమానాన్ని చూపారు, 


ఉపమానాన్ని |పధానంచేసి చెప్పడం, ఉపమాలంకారాన్ని |పయోగించ 
డంలో వీరు ఆనుసరించిన ఒక కొత్త పద్ధతి, ఈ పద్ధతిలో ఉపయేయం వాచ్యంగా 
పద్యంలో కనబడక ధ్వని. [ప్రాయంగాసూ చింపబడుతుండి. 


“కలువలు పరచిన కంచు కంచముల 
'పెళుగన్నము తినె (పియ చకోర ములు'.-2 


ఇక్కడ వెన్నెలకు, కలువలకు, చకోరాలకు ఉన్న సంబంధాన్ని భట్టి 
ఉపమేయాన్ని ఊహెంచాలి. ర్మాతిపూట వికసించే కలువలను కంచాలుగా భావించి 
చకోరాలు వెన్నెలను భుజిస్తాయన్న కవి సమయాన్ని ఆధారంగా (గ్రహించి 
నపుడే పెరుగన్నం అన్న ఉపమానానికి వూలంఅమిన -వెన్నెల అన్న ఉపమేయం 
స్ఫురిస్తుంది. దీన్ని గూర్చి రాయప్రోలు వారు.... “ఉపమేయాన్ని చెప్పకుండా 
ఉపమానాన్నే (ప్రధానం చేసి చెప్పాను. ఇట్లా చెప్పడాన్ని సం్యపదాయజ్ఞులు 
అంగీకరించరు. తెలుగు కవిత్వంలోకి ఈ విధానాన్ని తెచ్చింది నేనేం అన్నారు, 


“ఇదే పద్ధతిలో చెప్పిన మరొక సందర్భం - 


“పడుచు కరియావులను పిండిన 
పాలు పోయుచు కలువ కడవల 


1: ధ్యానగీతము = జడకుచ్చులు 1. 119, ప 


2, Interview with Sri ‘Rayaprolu - Oct. 79. 
ల, “రాయ్మప్రోలుతో ముఖాముఖి” - విమర్శిని-4, p. 86. (అనుబంధం) 


శ్వ 


ర చనాచై.శిష్ట్యం- జ ఊక్తివై చిత్రం 1898 


పంచదారను పంచవచ్చెను 
చందమామ జగంబునన్‌' ! 


ఇక్కడ. సూచన్నప్రాయంగా-ఊన్న ఇతర ఆధారాలనుబట్టి, పాలవంటి. 


వెన్నెలను, నల్లని. ఆవువంటి: ఆకాశాన్ని ఉపమేయాలుగా భావించాలి. 


... 'జలక్షమాడిన నభోజనని ఘనాలక 
లార విప్పిన వేళ నాడు నెమలి’? 


నెమలి ఆట ఆధారంగా “మేఘాలు అన్న ఉపమేయాన్ని “అలకలి ఉప 
మానంతో అన్వయించుకోవాలి. 
“తెల్లమబ్బులు నడుచు నల్లమైదానమున' 
నల్లమైదానం అనడంలో “ఆకాశం” అన్న ఉపమేయం ధ్వనిస్తుంది. 
వీరి కావ్యభాషలో ఇటు నవ్యత్నాపీతి, అటు వైదిక సం్యపదాయాభి 
మానమూ రెలడూ మిళితమయ్యాయి. సౌమాన్య జన వ్యవహారంలో" ఉండే" చిన్న 


చిన్న పదాలను, లోకో క్తులను, సామెతలను కలిగి ఉండి తెలుగు నుడికారాన్ని 
సజీవంగా (ప్రత్యక్షం. చేస్తుంది వీరి.భాష. అటు... వైదిక సంస్కృతి సం్యపదాయా 


లకు, సలిబంబంధించిన పదజాలంతో వైదిక వాతావర ణాన్ని చూపుతుంది. కనుకోనే' 


వీరి శెలి ఒకసారి చాలా సరళంగానూ కనబడుతుంది. మరొకసారి అతి గంభీ 


రంగానూ. కనబడుతుంది. దానిలో పదలాలిత్యమూ ఉంది, పదగాంభీర్యమూ: 


ఉంది ఆ రెండు లక్షణాల విచ్శిత సమ్మేళనంవల్ల పీఏ కెలికి, కావ్యభాషకు 
(పత్యేకత చేకూరింది. 





క్షే “బహ్మముడి" = మ్మిశమంజరి - p. 129. 

£. “రామలింగారెడ్డి - ఆం[ధావళి 2. 56. 

8. “విజయదశమి - మిశమంజరి 1. 7కి. 

4. మరికొచ్ని ఉపమానాలు ఒకటవ అనుబంధేమ: లో చేర్చబడ్డాయి, 


గళ 


bad 


"ty 





184 | రాయ(ప్రోలువారి రచనల పరిశీలన -త త్త్వవివేచన ఇ 


వీరి కావ్య భాషకు కొత్తదగాన్ని చేకూర్చిన వాటిలో పదబంధాలు (ప్రముఖ 
మైనవి. వీటిలో కొన్ని వ్యాకరణ నియమాలకు అందనివి కూడా ఉన్నాయి. 
వ్యాకరణ వియమాల కంచె (వణ సుభగత్వానికే అధిక (ప్రాధాన్యాన్ని చ్చే 
సుబ్బారావుగారు 1 వ్యాకరణశాస్త్ర రీత్యా దోషాలయిన వాటిని కూడా స్వేచ్చగా 
(పయోగించారు. ఎటువంటి పదబంధాలై నా వీరి శైలీవై శిష్టంవల్ల ఆ సందర్భంలో 
కలిసిపోయి .ఎంతో సహజంగా ఉంటాయే కాని ఎబ్బెట్టుగా తోచవు. 
క 
వ్‌ “మధు మాసపు కన్నె యెండలో 
ఎలకొబ్బరి తోట నీడలన్‌ 
పసుపాడిన నిమ్మ చెంగటన్‌ 
వయసారిన మావి పొత్తునన్‌ 
ఎలకోయిల యీల నేర ఎగా 
పసి తెమ్మెర సేద తీర్పగా 
: మనసోపని పచ్చి ముచ్చటల్‌ 
తనివోవగ చెప్పికొందమో'2 


ఈ సందర్భంలో దాదాపు (పతిపాదంలో ఒక కొత్త పదబంధం ఉన్నా.ఆ 
పద్యపు నడకకు అవి వింత అందాన్ని కలిగిస్తున్నాయి, 


శ జ్లాపనా సోపానములు, చాతక ముని యతి, పచ్చిపడుచు పదాలు, కాపులే - 
బడతుక, కటికి నకిండ, వాజ్యయ కుముదము, చిత్తబలము, జాబాటలు, - పూల ' 
1. “వదలరీ వృత్త పద మృదు బంధమెందు 
నవ్యులు రసవద్వాక్య సంధానమందు 
సంధులు విసంధు లై నను, సాంస్కృతములు 
దేశ్యములతోడ సమసించి తీవె గొనిన. 
అటో శరవణ సుఖంబు పాయదేనీ 





ఆవిరళింతు రీ భంగిమ నాధునికుల.” ను SE 


రమ్యాలోకము ౨. 25. 
2. “పదవే చెలి - వనమాల Pp. 80, 


రచనావైశిష్ట్రం - ఉక్తివైచ్చిత్యం 195 


పిండి, నానాసుఖాలు, కె కొనలు, | పసన్న మనసు, ఆఅరసందె, చి తభి తిక, మండు 


శోకము, చిట్లిన నవ్వు, లజ్జా లతికలు వంటి ఆరుదైన పదబంధాల నెన్నిటినో వీర్‌ ' 


రచనల్లో చూడవచ్చు.! లెక్కకు మిక్కిలిగా కనబడే వీరి పదబంధాలలో కొన్ని 
తదనంతర కవుల (పయో గాలతో స్థిర పడిపోయాయి. పూల సంకెళ్ళు, వలపు 
వాకిలి, సెలవీటి పాట, మబ్బుల ముసుగు, వెండితెర, చూపులవల, చూపుల 
గాలం, భావదాస్యము, వల్ణపుటుచ్చు, నవ్వుపువ్వు వంటివి అధిక (పచారంవల్ల 

రాయప్రోలు వారి నూతన (పయోగాలా అనే సందేహాన్ని ఈనాడు కలిగిస్తున్నాయి. 


నిత్య వ్యవహారానికి సన్నిహితమైన సజీవ భాష వీరి కావ్యాల్లో కనబడు 
తుంది. -పసిద్ధమైన సామెతలు, లోకోక్తులు, నానుడులు (ప్రయోగించి తెలుగు 
భాష వన్నె తగ్గకుండా (పదర్శించారు. “(మాగన్ను వేసితిమి, వచ్చందాలటె ఓ 


మా!, ఏటికి గుంజాటనల్‌, దేవతల కండ్లు కుషైను, కొండ యెక్కె నఖండ 
దీపము” వంటి (ప్రయోగాలలో తెలుగు నుడికారపు సౌంపు స్పష్టం అవుతుంది... 


దళ (తింశల్లక్ష జన [ప్రసన్న రసనా దేవాలయాభ్యంతర (ప్రాంశ (ప్రార్థన 
గీతము" వంటి సుదీర్చ సమాసాలు చాలా అరుదుగా కనబడతాయి. అధిక భాగం 
వీరి శైలి సరళ సుందరంగా గోచరిస్తుంది. 


వీరి కావ్య భాషలో వైదిక పదాలు అడుగడుగునా (ప్రత్యక్షం అవుతాయి. 
రచనలలో అతి విస్తారంగా కనబడే. వైదిక పదజాలం వీరి సం పదాయాభిమా 


నాన్ని సూచిస్తుంది. ఈ పద జాలం వారి భాషకు భావానికి ఒక విధమైన సౌంద . 


ర్యాన్ని, గాంభీర్యాన్ని చేకూరుస్తున్నది. వైదిక పద (ప్రయోగం వైదిక విషయా 
లలో వారి అల్సిని వేళాన్ని (పదర్శించడమే కాక కావ్యగత విషయానికి ఒక విధమైన 
పవిత్రతను సహితం ఆపాదిస్తోంది. ఈ పదాంను పకా టా (పయోగించడం 
వీరి (ప్రత్యేకత, 


వీటిలో కొన్ని వైదిక కర్మలతో సంబంధం కలవి, కొన్ని వైదిక సాహి 
త్యానికి చెందినవి. పుణ్యాహ వచనం, (పతిష్టాపనం, అభిషేక మంగళ క 


ఉపాసన, పూర్ణాహుతి, అభిఘరించడం లాటివి కర్మలకు సంబంధించిన పదాలు. 


1. ఇటువంటి మరికొన్ని పదిబంధాలు. ఒకటవ అనుబంధంలో ఇవ్వబడ్డాయి . 





186 రాయ|ప్రోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 


ఈ పదాలను వారు Esa గించడంలో ఒక విధమైన సౌలభ్యం కనబడుతుంది. 
అవలీలగా. ఇతర పదాలతో కలిపి నాటిని సుబ్బారావు గారు ప్రయోగిస్తుంటారు. 


న. '(పేమారాధన మాచరింతు లలితార్తి స్వేద లీలాదశల్‌ 
కామారార్పణమంచు బాష్పకణముత్తా' మాలికన్‌ |త్రిప్పుచున్‌.”! 
“నీ నామ జపమాల. నిషతో తిప్పితిమి”2 
ళ్‌ 
“భవత్స్వాతం త్య పుణ్యాహవాచన పారాయణ. 
“స్వతం[తోదయావభృథంబు.'* 


ఈ విధంగా ఆరాధనం, జపం, పుణ్యాహవాచనం, పారాయణ. ఉపాసన, 
క్రతువు, అవభృథం వంటి వైదిక కర్మల పదజాలాన్ని శైలీ భంగం కాకుండా 
ధారావాహికంగా |పయె గించడం రాయ్మపోలువారి (ప్రత్యేకత, ఇటువంటి కర్మ 
లకు సంబంధించిన పదజాలమే కాక నీవార్యాగము, వరేణ్యులు, పార ణముచ్చిచ్చు. 
దక్షిణాగ్ని, హవిర్భాగం, ఆనందవల్లి, దీక్షితుడు, సోమామృతంవంటి ఎన్నో 
వైదిక శబ్దాలు వీరి సాహిత్యంలో (ప్రత్యక్షమవుతాయి. వైదిక సాహిత్యానికి, 
సంప్రదాయానికి సంబంధించిన ఇటువంటి పదాల (ప్రయోగాన్ని ఈ విధంగా 
చూడవచ్చు. 


“దేశ బుణమును.... తీర్పగలిగిన దీక్షితుడనని తెలిసి తెలిపే సమయ 
మోయ.” . 


*'మూడు వన్నెలును ముచ్చిచ్చులుగా....' 





1. స్వప్న కుమారము - 1. 22. 

* “సత్తాకజయంతి' - ఆంధావళి - p. 86. 

తట “ఆంధ నవమి* _ మ్మిశమంజరి - 1 10. 
భ్యదయ్యాత - మ్మిశముజ3 - p. 25. ల. 
భ్వదయా[(త - మిశ్రమంజరి - 9. 21. క 
గార్హ పత్యము (పిత), దక్షిణాగ్ని (మాత), ఆహవనీయము (గురువు) 
“పితా వై గార్హ పత్యో౬ఒగ్ని ర్మాతాగ్నిర్భక్షిణః స్మృతః 


రచనావై శిష్ట్యం అ ఊక్తివై చిత్రం 187 


... 'శబ్దదర్శన పటిష్టుల తపోవరేణ్య వై.దగ్గ్యములన్‌..'! 
...'కవిత (బహ్మానంద' కామ్య|క్రతు ఫలార్థహవిస్సువంటిది:'& 
“సామము పొడుచు" (కావిరి _ 

సోమము స్వర్లోక కాంక్ష సుడియగ మన.మా 

తామహ పితామహ |ప్రపి 

తామహు లానకీదవల్లి తలిరింప సుధీ !'3 


ఈ విధంగా వీరికి వైదిక వాజ్మయంతో ఉన్న సంబంధాన్ని, ఆభిమా 


నాన్ని చూపే సందర్భాలెన్నో వారి కావ్యాలలో కనబడతాయి,* ఇటువంటి పదాలనే" 


శ RA 


గురురాహవనీయస్తు సాగ్ని| త్రేతా గరీయసి.” (మనుస్మృతి. 2-281) 
సంకేత పదకోశము - సంపాదకుడు : ఆర్‌. శ్రీహరి. - ఇ. 18లో 
ఉల్లేఖించబడింది. 

మాధురీ దర్శనమ్‌ - p. 10. 

నవరాత్రి. = మ్మిశమంజరి. = 2. 72, 

మాధురీ దర్శనమ్‌ =-p. 18. 

“అభినవ |శ్రీచక్ర మభయముద్ర వహింప భద్రపద' పుణ్యాహవాచనము 


|శుతినింప.... తుంగభ| దా పూర్ణమంగళోదకములతో సాగినది.’ 


“సీ రాష్ట్ర సం పతిష్టాపనము' అ ('ఆంధ్రాభిషేకమ్‌' =-మి|శ్ర మంజరి) 
“అనంత భూతంబులలో' రాగిలు ప్రణయ. మధు హావిర్భాగము' .... 
('ఫాల్లుని” _ వనమాల). 

“కామకోటి పేఠాధిపస్వామి అయిన అతను నభిషేక మంగళ క్రతువునందు'- 
(“ఫాల్లుని వనమాల): 

“అంతఃకరణమందు ఆనందవల్లినే పూయించి' కాయించి పూర్ణ్మకతువు 
సల్పె' - ('ఈ గీతము' - వనమాల), 

“స్వికరింపుమయ్య కన్న బిడ్డ ఇచ్చు' కడసారి వందనంబు నీశ్యురాల్పణం 


బటంచు" = (స్నేహలత). ~~ భో 


ఈ దక్షిణాగ్ని కోలుషితాచారోములు కాల్చి" వెలుగు గాక. (స్నేహాలత), 
“మాధుర్యోపాసకులయిరి సుకవులుర్విపయి' -: (మాధురీ దర్శనమ్‌): 


188 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


కాక మం(తశాస్తానిక్కి 1 తంతశాస్తాంనికి వేదాంతానికి సంబంధించిన పదాలను 
కొన్నిటిని వీరు (పయోగిస్తుంటారు. అటువంటి పదాలు సామాన్యులకు వ్యవహార 
(పసిద్ధమయిన సాధార ణార్థంలో అవగాహన అవుతుండగా తాంత్రిక సంపదా 
యాల నెరిగినవారికి, మం(తకాస్త్రంతో పరిచయం ఉన్న వారికి, వేదాంతవిదులకు 
వాటిలో విశేషార్థం స్ఫురించే అవకాశం ఉంది. .అవి కొన్ని చోట్ల సాధారణార్థం 
తోనూ, కొన్ని చోట్ల తాత్తి కార్థంతోనూ కూడి ఉంటాయి. కొన్ని సందర్భాలలో 
రెండు అర్థాలూ నవన్యయ్‌స్తాలు; విశేషార్ధస్సోరకాలయిన ఇటువంటి పదాలలో 


ఉదాహరణకు “ఆనంది, “అమృత” శబ్దాలను (గ్రహిస్తే ఈ విధంగా కనబడు 


తుంది, “శ 


లౌకికమైన సుఖ సంతోషాలకు సంబంధించిన మానసిక స్థితికి ఆనందం 
అన్న శబ్దం వ్యవహారంలో ఉంది, ఇంతేకాక ఈ శబ్దం పారలౌకికమైన పరమా 
నంద స్ఫోఠకంగా చిదానందం, సచ్చిదానందం, (బహ్మానందం వంటి రూపాలతో 


తాత్వికంగా (పసిద్ధి పొందింది. “ఆనందో[బహ్మ" అంటూ ఆనందమే (బ్రహ్మంగా 


చెప్పబడినపుడు దానికి లౌకికమైన వస్తుగతమైన ఆనందం కాక ఆధ్యాత్మిక 
విషయగత మైన ఆనందం పరమార్థం, ఆనందమే తానుగా తానే ఆనందంగా 


అదె దై ఏతస్థితిని పొందడమశే పరమోన్నతస్థితిగా (బహ్మానందాన్ని (ప్రాచీనులు. 


భావించారు. రాయ్మప్రోలువారు-. 


“మనుజుడానంద సోపానమండలముల . 
-. అధిగమించి అధిగమించి అలసిపోయె.*! 


అని - అన్నపుడు మానవుడు సుఖ సంతోషాలను పొందడానికి అనాదిగా 
కృషి చేస్తున్నా డనీ, శ్రమిస్తున్నా డనీ దానితో అలసిపోతూ కూడా నిరంతరం 
(పయత్ని స్తూనే ఉన్నాడనీ ఆర్థం చెప్పుకోవచ్చు. సామాన్యుడయిన మానవుడు 


-గైపీమమం్మత మహోపాసనామయులగు నవ్యులకు - (రమ్యాలోకము 


చేతమా కుసుమాభిషేకము తెనుగు సంపెగ సామికిన్‌ - (కన్నెపాటలు) 


చేరగ- చాతకములు రసపారణకయి - (మాధురీ దర్శనమ్‌). 
1. అఆర్థమాలలు - వనమాల, . 48. 


క 


"a 


రచనావై శిష్ట్యం ఖై ఉకక్తివై చిత్యం a 159 


ఒక ఆనందాన్ని అనుభవించిన తరువాత దానికంటె మిన్నదయిన మరొక 
ఆనందాన్ని పొందాలని వాంఛిసాడు. దీనివల్ల అతడు పొందిన ఆనందం 


తాత్కాలికం కూడా అవుతోంది. అది చివరికి దుఃఖరూపమయిన వికారం' కూడా. ' 


పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆనందం అసంపూర్ణం ఈ విధంగా ఒకదాన్ని ' 
మించిన. మరొక కదాన్ని పొందాలనే కోరికవల్ల ఏటిని మెట్టుగా “ఆనందసోపానములు” 


అన్న పదానికి అన యించుకోవచు AD 
గ 


తాత్త్వికంగా ఆలోచించినపుడు.. “ఆనందం”. అనగానే త్రై త్రిరీయోప 
నిషత్తులోని (బహ్మానందవల్లి. స్ఫురిస్తుంది. అక్కడ మనుష్యుడు, గంధర్వుడు, 


పితరుడు, ఆజానజుడు, కర్మదేవుడు, దేవుడు, ఇందుడు,బృహస్పతి, (బహ్మముల శ 
ఆనంధ వె శిష్ట్యం ఒకదానికందె మరొకటి అధికమంటూ చెప్పి (బహ్మానందం వ 


నిరతిశయ సుఖ స్వరూపంగా చెప్పబడింది.! పరమానంద స్యరూపమైన (బ్రహ్మా 
నందం శాశ్వుతమయింది. పొందే వ్యక్తి, పొందడం, పొందబడేది ఆన్న త్రిపుటి 
లేనీ అద్వైత స్థితి అది, 


ఆనందం-విషయానందం, ఆత్మానందం అద్వైతానందం, నిజానందం, 
ముథ్యానందం, (బ్రహ్మానందం, వాసనానందం, విద్వాదంనం, అని 'విభజింప 
బడింది. దీనిలో కూడా భోగవస్తుజ్ఞానమే లేని విద్యాంనందం పరమోత్కష్ట 
మయింది.2 ఈ భావాలను (గ్రహించినపుడు పై సె ఉదాహరణకు ఈ విధంగా 
అర్థం చెప్పుకోవచ్చు. అఖండమూ, ఆదై ఇతమూ కాళ పితమూ, అయిన ఆనందాన్ని 
పొందడానికి మానవ (పయత్నంగా మనుష్యుడు కృషి చేస్తున్నాడనీ; ఉన్నతో 
న్నతమైన ఆనందాలనుపొందే ఆధ్యాత్మిక చింతనతో వాటిని అధిగమించే (ప్రయ 
త్నంలో మానవుడు అలసిపోతూ కూడా ఘుందుకు సాగుతున్నాడనీ అన్వయం 
చేసుకోవచ్చు. “ఆనంది పదంలో దివ్యానంద స్ఫురణను (గ్రహించవచ్చు. 


1. బహ్మానందవల్లి - అష్టమానువాకం. 
“సాత్త్విక స్థితి యందు |బ్రహ్మాభాసము గల్లినప్పుడు గలుగు మానసిక 


రి 


సుఖము విషయానందమగును. సమాధి స్థితి యందు గలుగు సరవృత్తి 
ఆత్మానందమగును. ఇది ఆత్మసాక్షి మాత్రమనెడి భావంబు గల్లుబవలన ' 


జనించు సుఖరూపముగా నున్నది. భోక్షృ భోగ్య రూపములైన ద్వైత 


= te 


"a 


140 రాయ|ప్రోలువారి రచనల షరిశీలన-త. త్వ వివేచన. 


“కర్మలమృత భాగ్యానుభవమున కగుచు నుండె, '!' *“అమృతస్వరూపాచి 


ఆని; నారదునిచే' భక్తి అమృత' స్వరూపంగా: భావింపబడింది.2' “అమృతాది 
మహాశక్తి: సంవృతా' ఆని. లలికాదేవి. స్తుతింపబడింది.. ఆ దేవిని పరివేష్టించి. 


ఉండే పోడశ పద్మదళాలలోని. షోడశ శక్తులలో అమృతాళ క్రి కూడా' ఒకటి: 


మ్ముక్తి క్రి. కైవల్యం; అపవర్గ పదాలకు పర్యాయపదంగా తాత్త్వికార్థంలో' అమృత. 
శబ్ద (ప్రయోగం ఉంది. అమృత శబ్దానికి ఉన్న నానార్థాలలోకి' “ముక్తి 


కైవల్య నిర్వాణ (శ్రేయసోమృకామ్‌ అంటూ మోక్షార్థం జా ఉంది. మధుర 
- మనీ, సుధ అనీ, శాశ్వుతమనీ దానికి" సాధారణార్థాలు: పై పె పె [ప్రయోగంలో “కర్మల 
మృత; భాగ్యాను భవమునకగుచు. నుండె” అని ఆన్న పుడు మధురమైన. భాగ్యాను 
భవమనీ, శాశ్వతమైన భాగ్యానుభవమనీ, కై వల్యభాగ్యానుభవమనీ చెప్పుకో 


వచ్చు. పురాకృత కర్మఫలం లౌకిక సుఖ సంతోష భాగ్యానుభవంగానూ- 


భావంబు లేని స్థితి] సాధించునపుడు గల్లు సుఖము అదె కతానందమగును. 
ప్రారబ్ద కర్మఫలములై స సుఖదుఃఖంబులకు దూరమై సమశ్వ స్థితిలో 
నున్నపుడు కలుగు. సుఖము నిజానందమగును. ఆహంకార నాళనమగుట 
వలన నుండు సుఖము ముథ్యానందము. (బ్రహ్మజ్షానము వలన కలుగు 


ఫలము. (బ్రహ్మానందము. ఆలసిన బాటసారేదో నొక స|త్రమును జేరి, 


సుఖముండునట్లుగా జీవుడు జాగృత్సప్నావస్థలందలి శ్రేళములకు విసిగి 


(బ్రహ్మమునుజేరి శాంతించును. వాసనానందమనగా (పార బ్బకర్మఫలముగా.- 


అవందమయను నుండి విజ్ఞానమయమునకు. జోవునప్పుడు గల్లు: [బ్రహ్మా 
నందాభాస, మనవచ్చును. ఆనందబోధను విధ్యానందమదును,. ఇందు 
భోగ వస్తుజ్ఞానమే యుండదు. దీనినే నిర్వికల్న సమాధి యందురు. ఇందు 


అపు తృ ప్తిగాదు, సంతోషముగాదు, సుఖముగాదు,. కేవలా* 


నందము గాదు. త_త్త్యమొక్క-టియే యగును.” 
నారదభ క్తిసూ తములు'-అను వాదకులు: దొడ్డ. వేంకటరామిరెడ్డి ల. 60. 
1... “ఎవరు! -. ఆం్యధ్రావళిం9: 119. > 
క “నారదభ్యక్తిసూ(తములు' = శీ.వ సూత్రము, = 
8. “అమృతం. వారి సుకయోర్నిర్వాణే చాతి సుందరే ఆయాచ్చితే యజ్ఞశేషే 
పుంసి. ధన్వంత, రౌభవే” దితివ్యాడిః” - అమరకోశం... 2: "60. 


'రచన్నావైశిష్టం -- :ఉ క్తివై చిత్రం t41 


ఉంటుంది, కైవల్యపాప్తేకీ కారణమవుతుంది. కొబట్టి ఇక్కడ తిమృతశబద్దాని 
"కన్న తాత్త్వికొర్ధ ము" 'స్ఫురించే 'ఆవకౌశం ఉంది. 

ఈ విధంగా 'వీకు (ప్రయోగించిన రమ్య, మాధురి, కల్యాణివ, 
కులార్గవము వంటి శబ్దాలలో కూడా తాత్తికార్థాలుఇమిడి ఉన్నట్లు కనబడతాయి. 
నీ | ఎ థి పై 
దేవీ ఉపాసనా, వై దికసాహిత్యం మీది గౌరవం, లలితొసహ్మసనామ పారాయణ, 


సౌందర్యలహరి, డేపీపంచళత్థి-వంటి రచనఅపట్ల అభిమానం ఉండడంవల్ల ఇటు. 


'వంటి పదాలు అృపయత్నంగా దొర్జూతూ ఉంటాము, 
ఇక రాయప్రోలు వారి రచనలలోని ఛందోరీతులను -పరోలించినపుడు 
అధికభాగం సం్యపదాయమైన వృత్తాలనూ, జాత్యుప జాతులనూ స్వీకరించడం 
కనబడుతుంది. సం పదాయానుసార ౦ యతిపొసాది “నియమాలను పాటించిన 
"సందర్భాలే ఏక్కువ. ఆయితే 'ఛందో విధానంలో "కూడా తక్కడక్కడ కొంత 
“విశిష్టతను “చూపించక పోలేదు. 
వినసొంపుగా ఉండి పాటకు అనుకూలంగా ఉండే శంకోరాబార్యులవారి 
భజగోవింద శ్లోకాలు వీరిని ఆక ర్లించాయి. ఆ ఛందస్సు మీది -అభిమానంతో 
అదే రీతిలో -సుందరకాండనంతటినీ అనువదించారు. అదే విషయాన్ని- 
“తల్లిపాలవలె తనివో (తావిన 
రాయప్రోలు గిర్మాభమరినిచల 
పించె, ధేనువును వేణుగీతివలె 
భగవత్పాదుల 'భజగోవిందము” 
వినసౌంపయి పాడను వాచవి యగు 
ఛణితి చరణ చారణ శింజితములు 
అనురణింపగా తెనుగు వీణియను 
(శతి చేసితినీ వచిరుచి మత్కృతి,”! 
"అంటూ సుందర కాండ (ప్రారంభంలో చెప్పారు. 
“పదవే చెలి కాళ్ళ గజ్జియల్‌ 
రవళింపగ వెదుళ్ళపల్లికిన్‌.'2 


1. సుందరకాండ = 9. 6, ". 
2, వనమాల - 2. 80. 


కేత్తలి రాయ్య్మప్రోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 


ఆనే ఖండికను సంస్కృతంలోని “వియోగినీ' వృత్త ఛందస్సులో 
(వ్రాశారు. మ్మాతా ఛందస్సు లాగా లయబద్ధంగా గేయరూపం నడవడం వల్ల ఈ 
వృత్తపు నడక వీరిని ఆకర్షించి ఉంటుంది. రాయ్మప్రోలు వారు ఈ ఖండికలో 
యతి నియమాన్ని పాటించారు. . 

. 3 (ప్రాచీన ఛందస్సులోని పద్యాలలో కొన్ని సందర్భాలలో పీరు పాద నియ 

"మాన్ని పాటించలేదు. “చిగురుల పూవులన్‌ దరహసింతువు'! ఆనే చంపకమాలా 
వృత్తాన్ని. ఆరు పాదాళతో (వ్రాశారు. 'సతమున్‌. ధేనువకొండవారి ' నిజవోసం 
బందు” ....? అనే మ'త్తేభవృత్తాన్ని ఐదు. పాదాలతో (వాళారు.. . 

“ఆ మహాకవి వాల్మీకి కవల నెవ్వ 

.డే నొకడు (పతిభానంత్యమియ్యకొనిన 

ఏతదానంత్య మక్షయమై తలిర్చు.”ః 
అనే .తేటగీతిని మూడు పాదాలతోటే (వ్రాశారు. “తెనుగుతోట'*లో . తేటగీతి 
పాదనియతిని పూర్తిగా ఊల్లంఘించారు. ఆ పద్యాలకు వారి భావసంపూ రిని 
అనుసరించి పాదనియతి ఏర్పరుకున్నట్టు కనబడుతుంది. రెండు, మూడు, ఐదు, 
ఆరు, -ఏడు పాదాలతో ఉన్న లేటగీతి పద్యాలిందులో కనబడతాయి, 


మత్తేభ వృత్తరచనలో యతి _ప్రాసలను ఉద్దేశ పూర్వకంగా వదలి దూత 
మ త్తేభము'ను (వ్రాశారు. దీనిని గూర్చి రాయ|పోలువారు “నా రచనలన్నీ యతి 
(ప్రాసలతోనే సంవృత్తమయినవి. కాని ఈ కావ్యములో మొట్ట మొదటి పద్యం 
యతి ప్రాసలు లేకుండా ఉన్ము క్తమయింది. రెండు, మూడు పద్యాలు అలాగే 
నడిచినవి. ఆ పయిన యతి |ప్రాసలను నియతములు పాటింపక |వాసితిని. 
' ఆలంకారికులు ఎవరునూ రసాధికరణ విచారణలో యత్మిపాసల |పస క్తి తడవ 
లేదు. కాగా పద్యర చనలో వాటిని వదిలిపెట్టితే ఏదో లోపము కనిపించవలెను. 
లేదా వికృతము కావలెను. అది యేమిటో తేలుతుందని తర్కించుకొంటిని ... 
మేఘదూత_...... లాంటి కృతిని సంయమముతో, శ్రద్ధాసక్తులతో తెనుగులోనికి, 
యతులను వదలి, |పాసలకోసం |ప్రయాసపడక తీసుకొనివేస్తే ఎలా పరిణ 
మిస్తుంది.? ........ఆని మధనపడ్డాను కృతిని ఈ రీతిలోనే మెలచి రసజ్ఞుల 
ముందుంచితే వారే జౌగాములు తేల్చగలరని తుదకు (పకటించితిని”* "ఆని తమ 
అభి పాయాన్ని వ్యక్తం చేశారు. 


ఫ్‌ ననమల 6. 15, | 
2. వనమాల - p. 89, ' 
8. జడకుచ్చులు - 2. 160. 

4. దూతమల్రేభము - ఆముఖము. 


ర చనావై శిష్ట్యం జ ఉక్తివైచ్మిత్యం ; ॥ 148 


మ్మాతా ఛందస్సునుపయో గించి చాలా గేయాలను .వీర్లు. వ్రాశారు. మాతా 
గణాలను (పయోగించేటపుడు సర్వసాధారణంగా నియత మైన మా[తలతో విరిగే 
పదాలనే (ప్రయోగిస్తారు. కాని మాతల సంఖ్య పూ ర్తికావడానికి తరువాతి పదం 
లోని ఒకటి రెండక్షరాలను కలుపుకొని పదం మధ్యలో విరవడం చాలా తక్కువ 
' సందర్భాలలో తనబడుతుంది. మా(త్రాభందోర చనలలో చాలవరకు అన్ని సంద 
ర్భాలలోన్లు యతి నియమం విధిగా పాటించారు. ' ఈ యతి విషయంలో - మొదటి 
అవ్షరానికీ మతి ఉన్న ఇృతర అక్షరాలను (పయోగించడానికి . “ఆవకాశం ఉన్నా 
కూడా అదే అచ్చుగాని, అదే హల్టుగాని ప్రయోగించ్లడం ఎక్కువ సందర్భా 
'లలో కనబడుతుంది. ఇవి గేయాలలాగా. పాటకు వీలయిన రచనలు. కావడంవల్ల 
ఈ విధమైన ఆక్షర పునరుక్తి ఒక గమకాన్ని ఇచ్చింది. 


“నవరసమ్ములు నాట్యమాడగా 
చివురు పలుకులు చెవులవిందుగ 
కవితలల్లిన కాంత హృదయుల---....”1 


అన్న సందర్భంలో న -నాాచి- చె క - కాం అనేవిధంగా ఒకే 
హల్లును ప్రయోగించడం లయవిన్యాసంతో సౌంపు చేకూరుస్తున్నది. కొన్ని రచన 
లలో చివరిపాదంలో చివర ఒకటి, రెండు మ్మాత్రలను తగ్గించి (వాళారు, ఇలా 
ఉద్దేశ పూర్వకంగా మ్మాతలను లోపింపచేసి గతిగ మకాన్ని "సాధించారు. (ప్రాసను 
గాని, అంత్య ప్రాస నియమాలను అంతగా ఈ ఛందోరీతులలో పాటించినట్లు & కన 
బచదు. కాని యతిని ఉల్లఘించలేదని చెప్పవచ్చు. 

, మూడు మాతలు నాలుగు మా్యతలతో 8-4; 8-4-4 మొత్తం 14 
.మాగతల పాదాలు మూడు, చివరిపాదంలో లశ --4;98--2' మొత్తం 12 మా(త్రలు. 
(చివరిపాదం చివర 2 మాతల లోపం)తో, రివ జో యతిగా పాటించి దేశి 
ఛందోరీతిలో చాలా గేయాలు (వాశారు.? “తమ్ముడా, “ప్రభాతం, “యాతి 
“మాంచాలి, “శ్రీరవ్యాత్‌', “కభమ్‌', “ఆషాఢి”, 'ఫాల్గుణి'; శ్యాగరాయస్వామి' 
“మంగళ మాఘమ్‌', “ఉగాది, సంక్రాంతి సంబరము” “(బహ్మముడి', “నవ 
రాతి” వంటివి ఈవిధమైన ఛందస్సుతో (వ్రాసిన రచనలలో | ప్రముఖమైనవి. . 

నాలుగు మాతల గణాలతో పదహారు మ్మాతల పాదాలతో నడిచిన ఖండి 
కలు “మన్మథావాహన', “ఉత్కంఠి వంటివి. వీటిలో తొమ్మిదవమా[త క్ష 
స్థానంగా పొటింపబడింది. ళ్ళ 
1. “తమ్ముడా' - ఆంధధావళి ౫. 27. 
2, ఇవి ముత్యాల సరాలకు సన్నిహితమైనవి. 


‘44 రాయ్మపోలువారి రచనల -పరిశీలన-త త్త పవివేచ న 


“సీసిగపూల సువాసన లలకల 
స్నేహ "కుటెలములు భామా = ఇటు 
చెణుగును వీధుల, భామా!'! 

"ఇక గాడ "మొదటిపాదం పదహారు .మ్నాతలతో .ఛ్రాసి రెండోపాదంలో 
రెంతుమ్మాత్రలు లోపింపచేసి మూడోపాదంలో. "మ రెరడుమాాత్రలు (మొత్తం 
-సొలుగు 'మా[త్రలు) తక్క వచేసి (వ్రాశారు. 

._ ఐదు"మోతల గణాలతో పాదానికి ఇరవై మ్మాతలనుంచి “శ్రీ శివశంకర 
శాస్ర”, “సోదరీ సోదరా”, కోయిల “మీరాదేవి గేయము" అవసాన 'సమర్పణ 
వంటి రచనలుచేశారు. “శ్రీ'రవీర్యదకవి”, (శ్రీమతి 'సరోజినీదేవ' వంటివాటిలో 
చివరి రెండుమా(తలు తగ్గించారు. 'వాణి'లో' (పతి రెండోపాడంలో చివరి మాతను 
లోపింపచేశారు. ఐదు మాతల గణాలనే పాజుళూ "పాదానికి పది మాతలే ఉంచి 
నాలుగు పాదాలతో 'శ్రీరాధాకృృష్ణ .మహోదయులకు" (వ్రాశారు. 

చిల్కలో పది మ్నాతల పాదాలు మూడింట తరువాత నాల్గవ పాదం 20 
మ్యాతలతో వాళారు. 'ఈ గీతము'లో ఇరవై మాత్రల పాదాలు నాలుగు, పది 
మ్మాతల పాదాలు నాలుగు చొప్పున |వాశారు; “పాలబానీ 'సత్తాక జయంతి'లో 
ఇర్గవై మ్మాతల పాదాలేకాని మూడుపాడాలే ఉండేట్టు (వ్రాశారు. 

“ఊరి కావల చెరువులో నీరు తెత్తురు నిరతమున్‌ 
జారు సందెలు మెరయగా పల్లె. పడుచులు కడవలన్‌ '2 
, అనే రచనలో 8-4-5 = 12 మ్మాతాగణాలను అదే (క్రమంలో 
'వాడారు. |(ప్రతిపాడంలో -12.మా(తలు తరువాత .18వ మ్యాతను యతిగా 
'పాజించాలు. 'మిశ్రోగతిలో 8-14 మ్యాతల “గణాలతో (వాయడం ఎక్కువగా 
వాడుకలో ఉంది. ఇలా మూడు రకాం గణాలను కలిపి (వాయడం ఒక విశిష్ట 
(ప్రయోగరగా కనబడుతుంది. దీనివల్ల ప్రత్యేకమైన నడక గేయానికి ఏర్పడింది. 

ఈ రకంగా రాయ పోలువారి ఛందోరీతులలో విశిష్టత కనబడుతుంది. ఈ 
ఛందో "విధానం గతిగమకాన్ని, లయవిన్యాసాన్ని సాధించగా భాష, భావాలు, 
భావాభివ్య క్రి వంటి విషయాలలో వీరి ఉక్తివై చ్మిత్రి కవిత్వానికి కొత్తదనాన్ని 
'చేకూర్చింది. వీరి కావ్యాలను పరిశీలిస్తే కొ త్రదనంతోపాటుగా (పవ్యర్థంగా 
కనిపించే మరొక (ప్రధాన లక్షణం తెలుగు దనం. మ 





1. ‘సరాగం - మి_ మంజరి - ౫ 187. 
2, “పల్లి పడుచు' - మ్మిశమంజరి p. 140 





RRP-10 


త 


FN 
"a 


రాయు పోలు వారి రచనలలో తెలుగుదనం 


లా 
యా 


| రాయ్మపోలువారు తెలుగుభాష . అన్నా, ' తెలుగుదేశం అన్నా, తెలుగు 
(పజలన్నా పొంగిపోతుంటారు. తెలుగంటేనే పరవశం పొందే వీరి హృదయపు 
పులకింత తెలుగుదనంగా వీ3 కపేకల్టో ప్రత్యక్షం అవుతుంది. తెలుగుతల్లి వీరి 
ఆరాధ్య తెలుగు కవులు అభిమానులు, తెలుగుభాష అమృత తుల్యం... కనుకనే 
“తల్లినుడి కంటె పరమామృతం లేదనీ", “భాష కంటె నవ్యులకు తపస్సులేదనీ'కి 
అన్నారు. 


ఏ (పవుల్ణ పుష్పంబుల నీశ్వరునకు 

పూజ సల్పితినో ఇందు పుట్టినాడ 

కలదయేని పునర్జన్మ కలుగు గాక 

మధుర మధురంబయిన తెనుగు మాతృభాష? 


జన్మజన్మలకూ తెలుగునే మాతృభాషగా పొందాలన్నది వీరి అకాంక్ష. 
తెలుగు దేశంలో జన్మించడం 'అభిమకం. వారు ఇంతగా అభిమానించిన తెలుగుభాష 
“తియ్యదనాన్ని కవితల్లో చాటి చెప్పారు. మాధుర్యపు అనుభూతి ఎవరికివారు 
చవిచూడగలిగింది. మాటలతో ఎదుటవారికి వ్యక్తం చేయడం కష్టం. అటువంటి 
మాధుర్యాన్ని రసవ త్తరంగా- 

“*వంశిన్‌ వంచి మృణాళమున్‌ మెలచి పక్వ(దాక్షనెండించి, వా 

గంశల్‌ మార్దవ మాధురీ సుభగ విన్యాసంబు జిల్కన్‌- దళ 

(తింళ లక్ష జన|ప్రసన్న రసనా దేవాలయాభ్యంతర 

ప్రాంకు (పార్థనగీతమైన తెనుగుం బల్కున్‌ (పళంసించెదన్‌ .”* 
- 1,2. రమ్యాలోకము 1. 7. న! ఆ 
శి. రమ్యాలోకము p. 6. 
ఉ. _'తెనుగుమాన్యము'-ఆంధావళి = p. 89. 





148 | రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 


అని తమ శబ్బప్రయెగ కళాకౌళలంతో, శైలీ వైశిష్ట్యంతో సాహిత్య 
పిపాసువులకు చవిచూపారు. మధురమయిన తెలుగుభాషా (ప్రవాహ వీచికలలో 
తేనె లొలుకుతూ విరాజిల్లుతోందని వీరి ఉద్దేశ ౦.1! పాటకు, పద్యానికి ఆందంగా 
ఆమిరే ఆంధ్రభాష పై వీరికి అంతులేని అభిమానం. నిసర్గ మోహనమయిన పలుకు 
బళ్ళలో దేశస్థుల వ్యవహారంలో సజీవంగా నిలిచిన, తెలుగుభాష వీరికి ఆత్యంత 
ప్రీతిపాత్రం, వీరు ఆదరించిన ఈ భాష వీరి రచనలలో తెలుగుదనానికి సజ్రీవ 
రూపకల్పన చేసింది. , 


వీరి రచనల్లో వర్ణించబడిన తెలుగుదేశ [పకృతి సౌందర్యం, తెలుగింటి 
పరిసరాలు, (పజల జీవస విధానం, భోజనపు అలవాట్టు, స్త్రీ కట్టుబొట్టు, 
నోములు (వతాలు, పండుగలు వేడుకలు, ఆటపాటలు మొదలయినవి తెలుగు 
దనాన్ని సంతరించుకున్నాయి. 


నేలతీరు, నీటి వనరులు, శీతోష్టస్థితులనుబట్టి కొన్నికొన్ని (ప్రాంతాలలో 
కొన్నికొన్ని పంటలు, పెద్ద అభివృద్ధి పొందుతాయి. కవులు వర్ణించిన చెట్టు 
చేమలు, పంటచేలు, పండ్లతోటలు మొదలయినవాటినిబట్టి అవి |పసిద్ధంగా, 
విస్తారంగా ఉండే పాంతాన్ని'. కొంతవరకు గుర్తించే అవకాశం ఉంది. రాయ 
(ప్రోలు రచనలను పరిశీలిస్తే తెలుగుదేశపు |ప్రకృతిసంపద | ప్రత్యక్షం అవుతుంది, 
కవులు పుట్టిపెరిగిన పరిసరాలు కవితలో (పతిబింబించడం సహజం. సుబ్బారావు 
గారి రచనలో తెలుగుదేళంలోని గుంటూరు, బాపట్ట, వెదుళ్ళపల్లి (ప్రాంతాలు 
కనుల ముందు కదలాడుతాయి. ముఖ్యంగా వెదుళ్ళపల్లి పరిసరాలు వీరిని అధి 
కంగా (పభావితులను చేసినట్టు తోస్తుంది. “బాపట్ల, స్టువర్దు పురం మధ్య 
ఇసుకదిబ్బల మధ్య వెదుళ్ళపల్లె ఉన్నది. ఆ పల్దె పరిసరాలు, ఈయన కవితను. 
ముఖ్యంగా తృణ కంకణాన్ని ఎట్టా (వభావితం చేసినవో చెపుతా వినండి.... 
వేదుళ్ళపల్లై ప్రయాణం నాకు సుబ్బారావు కవిత భూమికను (Background) 
తృణకంకణ కావ్యర గాన్ని చూపినది. వెదురు పొదలు, సొనల దరులలో 
మొగలి గుబురులు - ఇసుక తిన్నెలు - దూరాన తూర్పున వరిపొలాలు, తెల్లటి 


స్వాతికొంగల _ బారులు - పల్లెటూరివారి కోలాహలము - పశువుల మందలోళ్లా. ణా 


అన్నీ రమ్య(పకృతి దృశ్యాన్ని (గామీణ వాతావరణాన్ని (_పదర్శించినవి. 





1. రమ్యాలోకము - 2. 6. 


తెలుగుదనం 149 


ఇవే సుబ్బారావు రసమయ హృదయాన్ని _పేరేపించినవి.... తృణకంకణంలో 
ఆ తరుణ |ప్రణయిని - “అడుగులు బొబ్బలెత్త వదనౌంచలమందున చిన్కు 
చెమ్మటల్‌ మడుగులుగట్ట” “ఇసుక దిగబడు నడుగుల నీడ్చుకొనుట కన్నులకు 
గట్టినది.” 1 కనుకనే వీర రచనలు తెలుగుదేశ ప్లు. (పకృతికి నిలయంగా నిలబడ 
తాయ్యి వీరి రచనల్లోని పొడుపుటేర్లు, _ దీర్చికలలో ఊరే జలాలు, , సొనల కిరు 
వైపుల పెరిగిన పచ్చని ఫ్థచ్చిక బీళ్ళు, మజ్జిచెట్టకింద ఇసుకపడకలు, మల్లె 
పందిళ్ళు, ఆ పందిళ్శ (క్రింద చీర ఒడిపట్టి మొగ్గలుకో సే స్రీలు తెలుగుదేశానికి- 
ముఖ్యంగా బాపట్ట (ప్రాంతాలకు సజీవ రూపకల్పనలు. జొన్నచేలు, అరటి 
తోటలు, తమలపాకు తోటలు, నిమ్మ, నారింజ, దబ్బ చెట్లు తెలుగుదేశాన్ని 
(ప్రత్యక్షం చేస్తాయి “ఈ కావ్యము (తెనుగు తోట) చదువువారికి తెలుగుదేశ ము 
(పత్యక్షమగును. బాపట్ట, చీరాల, వేటపాలెము (పాంతములవారికే సొనలఆందము 
తెలియును. అవి ఆకస్మికముగా నిసుక పడకల జీల్చుకొని పుట్టి, లోతులేని 
స్వచ్చుజలముతో (పవహించును. సౌన రెండు (పక్కలను పచ్చగా పచ్చిక 
పొడలు, తోటలు పెరుగును.... 


“వీనులకు ముద్దుగొలుపు నవీన మధుర 
సుస్వరమ్ములు పాడెడు సొనలు నేడు 
మొలకలె త్తెడు పక్కల మోహనముగ 
నవతృణాంకుర జీవరత్నాల శయ్య” 


మరియు - 


+ 


“శుచి యయిన దోయికుల బట్టి సొనల నీరు 
వదలబోవుచున్నారలావలి మహర్షులు....” 


మహర్షులు వదలునది కూడా సొనల నీరేనట.... ఆ (ప్రాంతములలో మల్లె 
పందిళ్ళ (ప్రోది ఎక్కువ. / > 


జ 
ls “రాయప్రోలు సుబ్బారావు - కొన్ని స్మృతి శకలాలు” (వ్యాసము) 
మరుపూరు కోదండరామరెడ్డి - విమర్శిని - €. p. 66-67. 


150 రాయప్రోలువారి రచనల పరిశీలన-త త్త్యవివేచన 


“దివ్యమగు మల్లెపూల పందిళ్ళ పజ్జ 
చీర యొడిపట్టి మొగ్గలు చిదుపు చిన్ని 
కన్నియల ముద్దు నడకలన్‌ కాంక్షపడెదొ ? ” 


' అని లేఖిని నడిగినాడు.... బాపట్ల చుట్టు [పక్కల నున్న తోటలే సుబ్బా 
రావుగారికి కావ్యనామము స్ఫురింపజేసినవి”!.... ఈ' (పాంతాలలోని “మిసమిసలు 
మీరు మెత్తని ఇసుక నేలలు” థ పసుపు పూసిన ముత్తైదువుల ముఖాలను తలపించే ' 
పూలతో గుమ్మడిపాదులు,3- చెంపకు వంగిన సీతాఫలపు చెట్లు, చుక్కలతో 
ఆకాశంలాగా పిందెలతో నిండిన దోసపాదులు,” వనకుమారికలుంచిన పసుపు 
ముద్దలలాటి పండ్లతో నారింజచెట్టు, 6 ఇరువైపులా పెరిగిన అనాస మొక్కలతో 
దొరువులు,” దొరువు (క్రీదరికి పొందుగ వ్రాలి నీటిముత్యాల పూజలు చేయు దబ్బ 
చెట్టురి చిన్ని బంగారు పూసల చెండ్లవంటి జొన్నకంకులు పండిన సొగసు చేలు? 
తెలుగుదేశపు (గామసీమలను కనులముందుంచుతాయి. 


“గెలలు దిగిన చువ్వపు నారికేళ తరులు 
పూలగుత్తులు (వ్రేలాడు పొన్నచెట్టు 

మృదుర వమ్ముల పిలిచెడి వెదురుపొదలు 
కన్నెగందంపు మాకులున్‌ కలవు మజియు*19 





1. 'తెనుగుతోటి(వ్యాసము) - నోరి నరసింహశాన్రీ - భారతి-జనవరి, 1౪54. 

2, స్వప్నకుమారము - p. 20. 

8. “ఒకమాట - జడకుచ్చులు - p. 106. 

4. స్వప్నకుమీరము - 1. 20. 

ల్‌. “మంగళమాఘమ్‌' - మ్మిశమంజరి - p. 47. 

6. స్వప్నకుమారము - p. 20. 

7. - కష్టకమల'- అభినవకవిత - p. 255. 

8. స్వప్నకుమారము -p, 21, Mes 
9. - తెనుగుతోట - అభినవకవిత - p. 8922. హాల 
10. తృణకంకణం - అభినవకవిత - p. 280, 


తెలుగుదనం : 151 


“నిగనిగ లెగయు కన్నె చిగుళ్ళ గుత్తుల 
నీడలా రెడు చిరునిమ్మ చెట్టు 

పురివిచ్చి నట్టు చిమ్ముల కొమ్మ పందిళ్ళు 
సాచు కుమార రసాలతరులు' * 


“చువ్వలప్టెదిగి మంజుల గుచ్చముల (వేలు 
మెలక [ప్రాయపు పౌలపోక చాళ్ళు'2 
ఇటువంటివన్నీ తెలుగుదేశపు (పకృతిశోభకు (ప్రత్యక్ష నిదర్శనాలు. 


చిన్న పల్లెలోని ద్రాహ్మణ వాటికలో దూరదూరంగా ఉన్న తాటాకు 
కుటిరాలు, వాటి పరిసరాలు 'కష్టకమలిలో మనోహరంగా చిత్రించారు. కమల 
ఇంటి పరిసరాల వర్ణనను ఆధారంగా చేసుకుని సాధారణంగా పల్లెల్లో ఇంటి 
చుట్టుపట్ల ఉండే తోట వీరి రమ్యమయిన వర్ణనలో జీవం పోసుకుంది. ఆ ఇంటి 
తోటకు అందాన్ని చేకూరుస్తున్న వి మల్లెపందిరి, బచ్చలిపాదు; ఆర టిచాలు, 


నిగనిగలాడే నిమ్మచెట్టు, గుబురు కొమ్మలతో మామిడిచెట్టు, పోక మొక్క లు, 


వెదురులు, గున్న గోరంట పొదలు దట్టంగా పెరిగి జొరబడడానికి సాధ్యంకాని 
విధంగా తోటకు రక్షణచిచ్చే దడిగా ఏర్పడ్డాయి. 


“సోకలను కౌగిలించు తాంబూల లతలు 
పందిరులనెక్కు లే(దాక్షవల్లికలును 

పచ చేమంతి మడులును బంతిపూల 
కుదురులును కొన్ని కలవు కన్నదరజేయ 
మవ్యమలలోని మధ్యాహ్న మల్లికలును 
నవకమెలయు కాశీరత్న లవలికలును 
తులసితోటకు నావల నిలిపినట్టి 
యలవలకు నల్లియుండె నాయనటితోట.3 


కష్టకమల - అభినవ కవిత = p. 256. 
మల - అభినవ కవిత - 9 256. 


టబ 
కష్టక 
కష్టకమల - అభినవ కవిత - 2. 257. 


co 09 


12 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన త త్త్వవిశేచన 


వీటికి సమీపంలో ఉన్నవి తాటాకు థళ్ళు, సర్వశ్తాథారణంగా. తెలుగు" 
పల్లె ఇళ్ళలో కనబడే ఈ తాటాకు దళ్ళు, మృథ్ష్యాళ్ళూ మల్లీక లు, ఇాశీరత్నపు 
తీగెలు, తులసి మొక్కలు, అరటి మొక్కల. (శ్రస్తావన ఈ వర్ణనను సహజ 
త్వానికి దగ్గరగా తెచ్చింది. ఇది సహజత్వాన్ని కలిగించగా ఆ గృహఫరిసరాల 
చిత్రణకు జీవాన్ని చ్చింది [కింది పద్యంలోని “దానిమ్మ మీది చిలుక పస డ్రి. 

“అపుడు కిలకిల లాడుచు న్మగశాఖ 

నుండి దోరగా పండినీ పండు కొటికి 

మొలక కెంపుల వంటి గింజలను. రాళ్ళ్చి 

చిన్ని దానిమ్మ చెట్టుపె చిలుక యొకటి. ”! 


ఇంటి ఫర్తిసరాలు. ఈ విధంగా. ఉండగా ఇంట్లో వారి. జీవన విధానానికి 
రక్షుణీయ థాపకల్పన వీరి రచనల్లో కనబడుతుంది. వల్లె జీవనంలో ఒక 
రోజును (పదర్శిస్తుంది “పెండి లగ్నం” అన్న ఖండిక... కాపుధంవతుల జీవన 
విధానం, ఆలోచనా. సథళి, పెండ్లి సంబంధాన్ని నిర్ణయించుకోవక్షానికి వచ్చిన: 
ఊరి పెద్దలకు నత్కారం. దీనిలో చిత్రింపబికాయి, పల్టెల్లో రైతు కుటుంజాల 
సంఖ్య అధికం. రైతులకు ఫంటపొలాలు, పాడిపపవులే సిరిసంపదలు. కనుకనే 
పూర్తిగా తెల్లవార కముందే ని దమంచం మీదనే తమ సంటలను, పళువులను, 
పాకలను గూర్చిన ఆలోచన మొదలవుతుంది. 


నీళ్ళులేక వరిచేలు పొల్లుపోయాయని, సేద్యానికి వానలు ఆలస్యంగా పడ్డా 
యని, చెరువు నిండింది కాబట్టి కరువు రాదని, మిరపతోటక్ను అంతవరకు పురుగు 
పట్టలేదని, మొక్కజొన్న అప్పుడే పాలుపోసుకుంటోందనీ, పూతఫట్టిన కొతిమేర 
చేను మంచుతాకకుండా కాస్తే చాలునని, ఏవిధంగానయినా' ఎడ్డపాక ఆ సంవత్స 
రము కప్పించాలని, వానలకు కారిపోయిన గోడలు మె త్తించాలని, శిస్తుకోనంచేసిన 
అప్పుమీద వడ్డీ పెరిగిపోతోందనీ, పెయ్యదూడను. అమ్మి ఆ అప్పు తీర్చడానికి 
మససు ఒప్పటం లేదనీ రామన్న తలపోస్తున్నట్టు చేసిన, వర్ణన* గామవాసుల 
ఆలోచనా సరళికి అద్దం పడుతున్నది. 

కు య 


1. _ “ళష్టకములి = అభినవకవితి. - 0. 261. 
9g 'పెండ్రిలగ్నం a మిశ్ర మంజరి-p, ర్‌, 


తెలుగుదనం 158 


బయటకు వెళ్ళివచ్చిన భర్తకు ఉపచారాలు చేయడం, ఇంటికి వచ్చిన' ఆతి. 
థులను ఆదరించడంవంటి బాధ్యతల నిర్వహణతో. గృహాణి (పాలుమాలదు.. 
సూర్యోదయాన పొలానికివెళ్ళి కాయకష్టం చేసివచ్చిన రామన్నకు. 'కడవతో నీళ్ళు 
తోడి, ముక్కా-లీ పీటవేసి, 'చాకింటి ధోవతి తీసి” అందించి భార్యగా పరిచర్య 
చేస్తుంది “భూదేవి”. పెండ్లి మాటలకు ఊరి పెద్దలు." వచ్చిన సందర్భంలో గృహి 
జిగా ఆదరించి తగిన మర్యాద చేస్తుంది. 

ఖ్‌ 

“నిలువు చెంబుతో వేడినీళ్ళు తవ ఎ 

అనువు గనిపెట్టి భూదేవి అంతలోనె 

కిజ్ణుచెప్పులు విడిచి..కాల్కేలు కడిగి 

కూరుచుండిరి వారును కుశలమడిగి.”! 


ఇంటికి వచ్చినవారికి కాళ్ళు: డుగుకొనడానికి నీళ్ళు అందించడం తెలుగింటి 
మర్యాద, కాళ్ళుకడుగుకొని కూర్చోవడం అలవాటు. అతిథులను మంచాలువాల్చి 
కంబళి పరిచి కూర్చోబెట్టడం, స్నానాలకు నీళ్ళుతోడి భోజనాలు ఏర్పాటుచేయడం, 
అంచు దుప్పట్లు పరిచిన మంచాలు పంచలో కొన్ని, ఆరుబయట వెన్నెల్లో కొన్ని 
వేసి విశ మింపజేయడంవం3 వర్ణనలన్నీ పల్లె పజల మర్యాదలను చూపుతాయి, 


కట్టుబొట్టుతీరు, ఆటపాటలు, వేడుకలు, పండుగలు కూడా జీవనవిధానానికి 
సంబంధించినవే. 


“జిలుగుపూల కలంకారి చీరజార 
చిందు సందెడు కుచ్చెళ్ళు చెదరనీక 
మాటిమావీకిని కాలి కడియాలు మలుపుకొనుచు”2 


పాఠకుల కనులముందుకు నడిచివస్తుంది తృణకంకణ. నాయిక, “మగువకు 
మంగళస్థా నమయిని వదనంలో తిలకరేఖను దిద్దుకొని, కాటుకకళ్ళతో, ఎజుపం 
చుల గళ్ళపావడా పాదాలపై జీరాడగా, నిడుపాదిజడతో, జడలో పెకిజఢకు ప్పెలు 


1, పెండ్రిలగ్నం - మిశ్ర మంజరి. p. 61. 
2. తృణకంకణం - p. 1. 


a 


154 రాయ।|ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


అందగించగా, మెడలో కాసులదండతో తెలుగుపడుచు ముగ్ధ సౌందర్యం వీరి రచ 
నల్లో సాఇాత్క-రిస్తుంది. చెవులకమ్మలు, ముక్కుపుడకలు తీసిన బోసితనంకూడ 
వింత సింగారం చేకూర్చుగా జారుముడితో ఆ కన్య- 


. “పూతనలుగుల తలయంట్టు పోసికొనక + 
శ్ముకవాసర ముఖములు చూడలేదు. ! 


ఈ తెలుగు కన్నెల వ్యకవొరపు తలంటికి పరిపూర్ణతను, జీవాన్ని చ్చింది 
దూముడి విడిచి తల తుడుస్తున్న సందర్భం. 


ఎంత యాలసించితే తలంటునకయి ? 
నాన్న యింటిలోన నున్నవాడె! 
అనుచు నీళ్ళుగాబు నాకన్నె దూముడి 
విడిచి పైటలాగి తుడవ దొడగె,'2 


రాయప్రోలు వారు ప్రస్తావించిన పైడలు, కాళ్ళకడియాలు, చెంపసరులు, 
లోలకులు, కాళ్ళగజ్జెలు, పగడాల సరాలు, అందెలు, కాసుల దండలు, ఒడ్డాణాలు, 
జడకుచ్చులు, కమ్మలు, ముక్కు పుడకలు ఆంధ కన్యల అభిమాన ఆభరణాలు 
ఈ విధమైన ఆభర ణాలను అలంకరించుకుని వీరి రచనల్లో పడుచులు, 


'గాజులాడ గలగల మని 

పరికిణీలు విరిసి తిరుగి3 

“గిరగిర తిరిగే పరికిణీలలో, .... 
సమిటెలీ చెంగులు పంజల జాబగి 
“కాళ్ళ గజ్జెలును కంకణంబులును 

లయ తప్పని తాళములయి [మోయగి4 


.” “ఎవరు - జడకుచ్చులు - 1. 185. | 
కష్ట కమల - అభినవ కవిత 1. 268. స శం 
చెమ్మచెక్క - కన్నెపాటలు - p. 9. 
నాలుగు స్తంభాలాట - కన్నెపాటలు - 10. 


ప OD ౯ 


తెలుగుదనం 1 ర్‌ ర్‌ 


ఆటపాటలతో హాయిగా కాలం గడిపే దృశ్యం అది. ఈ కన్యలు ఆడిన 
| చెమ్మ చెక్కు, నాలుగు స్తంభాలాట, కోలాటము, గొబ్బిళ్ళు, బొమ్మల పెండ్రిండ్లు, 
అట్ట తద్దె ఉఊయ్యాలల వంటి ఆటలు ఆం|ధత్వాన్ని సంతరించుకున్నాయి. తెలుగు 
దనాన్ని “అభిమానించే రాయ్మప్రోలువారు కాల క్రమంగా ఈ (క్రీడలు క్షీణిస్తున్నాయనీ 
నేటివారు ఆదరించడం లేదనే అల్మీ సాయాన్ని వ్యక్త (ల చేశారు. 


“బువ్వమ్మ బంతులస్‌ క కవ్వించి వయసు కా: 

వరముబ్బ' పడతులు పాడలేరు, 

గొబ్బి తపడు వేళగూడ (ప్రాయపు కన్నె 
లరమర లేకాడ మటిీచినారు, 

తద్దె పండుగల సైతముయాల లూగుట 
మోటుగా ముగ్గలు మూసినారు, 

రుక్కిణి మొదలుగా రుచిగొన్న బొమ్మల 
పెండ్లిండ్లు బాలలు విడిచినారు.... 1 


అని అంటూ కన్యలలో “ఆనంద సౌందర్య సంచయాిన్ని పెంచిన [క్రీడ , 
లను గూర్చి విచారించడం వీరికి వాటి పెగల అభిమానాన్ని సూచిస్తుంది. కేవలం 
ఆటపాటలతో బాధ్యతారహితంగా జీవితం గడపడం కాక, ఇహపరాల దృష్ట్యా 
నోములు (వతాల వంటివికూడా అవసర మైనవే. అయితే వాటిని ఏదో బాధ్యత గా 
బరువుగా భావించడం కాక ఆహ్లాదంగా "చేసుకునే పద్ధతి పేరంటాలు, పండుగలు 
వంటివాటిలో కనబడుతుంది. తెలుగింటి పండుగల వేడుక, పేరంటాల ఉత్సాహం 
రాయ్మపోలువారి రచనల్లో వెల్లివిరుస్తుంది. 


తీరుతీరుల*ముగ్గులతో ఇళ్ళను, వాకిళ్ళను అలంకరించి తెలుగువారు సంబ 
రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి, ఏడాది పొడుగునా పడిన (మకు ఫలి 
తంగా పంటలు ఇంటికి వచ్చేకాలం అది. చేతినిండా పుష్కలంగావున్న పదార్థాలు 
వారి సంబరానికి, దానధర్మాలకు మరింత తోడ్పడతాయి. ఇండ్లకు చేరిన ఆ పంటలు 
“క్షేత్ర మాతృక లంపిన.... సంక్రాంతి సారెలు.'2 Fe ts rye ల. 
ఈం 


1. “ఆచారము - ఆం[ధావళి - p. 88. 
లి, (బ్రహ్మముడి = మ్మిశమంజరి - 2. 127, 


156 ర్లాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్యవివేచన 


“బూజు దులిపిన పూరి యిండ్లును 
వెల్లవేసిన వీధి గోడలు 

అతికి (ముగ్గుల నిడిన యరుగులు 
అందగించెను పల్లెలన్‌.”! 


ఉన్నవి పూరిండ్లే అయినా (గామవాసుల (శ్రద్ధాన క్లులవల్ల, “వన్నెముగ్గులు 
పెట్టి వాకిళ్ళ ముందు" చేసిన అలంకరణతో, కన్నెలు పెట్టిన గొబ్బిళ్ళతో కళకళ 
. లాడుతూ ఉంటుంది (గామం. 


“తెల్లవార గ మేలుకొలుపులు 
పాడుచును హరిదాసులాడగ”2 


పల్లె సందడిస్తుంది. కొత్త బియ్యము, కొత్త బెల్లము, ముజ్జుపాలు పోసి 
పొంగలి చేసుకుని పండుగ జరుపుకుంటారు. ఈ మకర సం, కాంతికి సూర్యుడు 
ఉత్తరాయణంలో (వవేశిస్తాడని, ఆనాడు స్వర్గద్వారాలు తెలుస్తారని, విష్ణువు 
వైకుంఠంలో నిద లేస్తాడని ఒక నమ్మకం వ్యాప్రిలో ఉంది. దీన్ని సూచిస్తూ 
సంకాంతికి పెట్టే ముగ్గులలో సహితం బోగిరోజు స్వర్గద్వారాలు ము-సివున్నట్లు, 
సంక్రాంతి రోజు స్వర్గద్వారాలు తెరచి ఉన్నట్టు ముగ్గుపెట్రే వాడుక ఉంది. 
మాఘమాసాన్ని ఉద్దేశించి ఇటువంటి భావాన్ని ధ్వనింపజేశారు రాయ్మపోలువారు. 


“బంతి మొక్క_లచాళ్ళు గొబ్బికి 
పసుష్మ ముద్దలు పెట్టగాన్‌ ... 
....శీత శుక్ట నిశీధమందున 
శౌరి నిద్దురలేవగా = వై 
కుంఠమున వాకిండ్లు తీయగ 
వచ్చినావే మాఘమా !”3 


న 


సవం క 
1,2; “సం్మకాంతి సంబరము" - మ్మిశమంజఠి 0. 64, 65. 
8, “మంగళ మాఘమ్‌' - మిశ్ర మంజరి: 0, 48. 








తెలుగుదనం 157 


ఆశ్వీయుజ కృష్ణ ద్వితీయ రోజు తలంట్లు ర్యాతి భోజనాల తరువాత 
గోరంటాకు చేతులకు పెట్టుకోవడం, సూర్యోదయానికి పూర్వమే వినవచ్చే 
“ముదురు. లేత' లనే గోఠంట. ముచ్చట్లు, వేకువజామునే లేచి స్న్యానొచికాలు : చేసి 


ఛోజశాలు చేసి తాంబూలం వేసుకుని అలంకరించుకోవడం, తెల్హపహారక పూర్వమే . 


ఉయాకల లూగే సందడి వంటి వాటి వర్ణన! తెలుస, కన్నెలు rete జరుపు 
కునే. తద్దె. “పండుగ వేడుకలను (ప్రతత్షం చేస్తుంది. 


వరలక్ష్మీ (వతానికీ ఆ త్తవారు పంపిన “ఎరుపంచుల పట్టుచీ రెలు, పసుపడ్డిన 


గళ్ళ రవికల? తొలి లా.ఛనాలను అందుకుంటారు తెలుగింటి కొత్త కోడళ్ళు. 
వీరు గౌరి* పూజళుచేసే ఏర్పాట్లు కనుల పండుగ కలిగిస్తాయి. 


“పసుపు కుంకుమ పూలు - బండ్లపయి తెచ్చితిమి.... 
ఆరటి స్తంభాలతో - అందమగు మంటపము 
తమలపాకుల తోర - 'ణముల సవరించితిమి. 
బంతిపూలరుగు చే - మంతి పువ్వుల పీట 
ఆమరించినాము నీ - ఆవాహనకు నేణె.”3 


ఉత్సాహంతో పూజా మందిరాలను అలంకరించడానికి, (శ ద్ధాసక్తులతో 
పూజకు ఆయ త్తం కావడానికి ఇది కమనీయరూపకల్పన: ఆ విధంగా ఆవాహన 
చేసిన జగదంబను భ క్రి శ్రద్ధలతో అర్చించి, 


“స్నేహదీపము వెలిగించి ద్మిత్రపీతి 

పసుపు కుంకుమపూలు కొసరి చల్లి 

చిన్నోకర్పూర హారతి చేతబట్టి.'* 

మంగళహారతి పట్టి నోచిననోమును పరిపూర్ణం గావిస్తారు. ఆ విధంగా 
చేసే పూజలను ఆనుసరిస్తుంటాయి పేరంటాలు. “మా యింట ఈనాడు పేరంట 





1. కష్ట కమల న్‌ 
లి “వరలక్ష్మీ (పర. - iiss p 35. b= 
లే. గౌరి పూజ = కన్నెపాటలు p. 38, 34. 
4, _ “తెనుగుతోటి - అభినవకవిత. 2. 840. 


155 రాయ, పోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


మున్నద'ని పిలిచి కుంకుమబొట్టు పెట్టి, పాదాలకు పసుపుపూసి, అక్షతలిచ్చి, 
వాయనాలనిచ్చే తెలుగుదేశపు పేరంటాలు సహితం రాయ్మపోలు వారి రచనలలో 
(పస్తావించబడ్డాయి. ! తులసికి నిత్యపూజలు చేయడం, చిట్టి బొట్టు నోములు 
నోయడం, పసినిమ్మ పండ్లు వాయనాలివ్వడర్న - లక్ష దీపాల నోములు చేసుకుని 
ఉద్యాపనలు తీర్చుకోవడం వంటి తెలుగుదేశ పు" ఆచారాలు - ఎన్నో వీరి సాహిత్య 
సీమలో దర్శనమిస్తాయి చద్దిఅన్నం తినడం వంటి సామాన్యమయిన అలవాటు 
నుంచి, ద్వితీయ విఘ్నం కూడోదనే విధమయిన నమ్మకాలవరకు వీరి కవిత్వంలో 
చోటు చేసుకున్నాయి. 


| ఇక వీరి రచనల్లో కనిపించే ఆహారపు ఆలవాట్లు కూడా ఆంధత్వాన్ని 
పుణికి పుచ్చుకున్నాయి. ఇంటికి వచ్చిన బంధువులకు భూదేవి వండి వడ్డించిన 
వంటలు తెలుగువారి భోజనాన్ని పరిపూర్ణంగా (పదర్శిస్తాయి. 


“కొత్త సాంబారు కారముల్‌ కొసరి కోర; 
పెరవంకాయ తాలింపు దోరవేపు 

కందిపప్పు కమ్మదనాలు చిమ్ముచుండ.... .... 
ఇంట కాచిన కపురము వంటి నెయ్యి 

జిడ్డు మీగడ గట్టిన గడ్డ పెరుగు.... ”౭ 


లతో భోజనాలు చేశారు [గామ పెద్దలు. “'దోరపాకపు గారెలు ఆరి సెలిితో 
కూడుకున్నది పుట్టిన రోజు పండుగనాటి (పత్యేక భోజనం. తద్దెపండుగ నాడు 
తెల్లవారక పూర్వమే కన్యలకు తల్లులు పెట్టిన భోజనం తెలుగింటి పల్లె భోజనం. 

“అరుగ దంచిన సన ఎబియ్యంబు వండి 

పొట్టకాయలు నేతిపోపుల నమరి ఓ 





1. “చుక్క” ఆ కన్నెపాటలు P- 4; “'మంగళాచర ణము” - తెనుగుతోట, 
అభినవ కవిత 0. 815, 816, 817; కష్టకమల - అభినవెకిజ్లిత్నా 
p. 275. 

“పెండ్రిలగ్నం' - మ్మిశమంజరి. 9. 61. 

“ఫాల్గుణ - మ్మిశమంజరి 1. 91. 


= 


69 09 





తెలుగుదనం 159 


పేర బెట్టిన మీగడ పెరుగుతలోడ 
నపుడు తినిపించి రెల్ల కన్యలను సతులు.” ! 


| రాయప్రోలు వారు (ప్రజలందరికీ -చేకూరాలని వాంఛించింది కూడా 
ఆంధుల భోజనంలో ముఖ్యమయిన నెయ్యి, అన్నమే. 


“నోరెడు తెల్లని యశ్నీము 1 
చేరెడు గుమగుమల నెయ్యి చేకుర (పజకున్‌. 2 


ఆం[ధత్వం మీద ఇంత అభిమానం ఉండడం వల్లనేనేమో వీరి భావనా 
(ప్రపంచంలో కూడా అది కనిపిస్తుంది. వీరికి నక్ష తాలు “నింగివాకిట పెండ్రి 
ముగ్గుల లాగా తోచాయి, పచ్చని పచ్చిక వీళ్ళ తోటి కళకళలాడే బృందావనం 
ముత్తైదువలు పట్టిన పచ్చల హారతి పళ్ళాన్ని తలపింపజేసింది.* (ప్రభాత కాలం 
లోని ఆరుణిమలు పండుకుంకుమ కలిపి తీర్చిన ముగ్గుల అల్లికలను తలపింప 
చేశాయి,” 


“చదలలికి యందముగ రంగ 
వల్లికలు తీర్చినట్టు రంజిల్లై తార 

ద క్ష 
లంతరమున దోచె శశి సంకాంతినాడు 
పాలుపొంగింపగా నిడ్డ భాండమట్టు.'* 


చంద్రుడు సంక్రాంతినాడు పాలు పొంగించడానికి పెట్టిన భాండంలాగా 
తోచడం వీరి తెలుగుదనానికి చక్కని నిదర్శన. 


కష్టకమల - అభినవ కవిత 1. 277. 
“తిక్కన జయంతినాడు' - వనమాల 1. 41. 
“బహ్మముడి" - మ్మిశమంజరి 1. 1268, 
జన్మాష్టమి - వనమాల p. 71 

(పభాతము - ఆంధధావళ p. 76 
రమ్యాలోకము - 1. లీక్‌ 


రాకా పా అక్ర గా 


మ. 


“460 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్యవీవేచన 


ఈ విధంగా వీరి రచనల్లో ఆచార వ్యవహారాలు, అలవాట్లు, ఆటపాటలు 
వంటివాటిలో తెలుగుదనం వ్యకృమవుతుంది. ఇది వీరికి తెలుగుచనం పై ఉన్న 
ఆభిమానాన్ని స్పష్టం చేస్తుంది. తెలుగుదనం మీది (పేమాదరాలు తెలుగుదేశాన్ని 
అభిమానించడానికి సహాయవడ్డాయి. ఆ 'చేశొబిమానం ఆర్య ధరోష్టాభిమాన కవి 
తగా రూపుదిద్దుకుంది. ఈ రాష్ట్రాభిమాన కవిత వెల్లువగా. (పవహించడానికి 
రోజకీయ పరిస్థితులు దోష్థాదం చేశాయి, 


భాషలను బట్టి |ప్రత్యేకరాష్ట్రాలు ఏర్పడోలనే నినొదం ఆంధ్రదేశంలో 
బయలుదేరింది, (క్రమంగా ఆది ఉద్యమమై వ్యాపించింది. 1818లో బాపట్టలో 
(పథమార్యధ మహాసభ జరిగింది. రాయ|పోలువారు శాంతినికేతన౨ నుండి వచ్చే 
సమయానికి ఈ ఉద్యమానికి చెందిన ఆం|ధనాయకులలో స ఎర్టలు బయలుదేరాయి. 


.... “1917లో నెల్లూరులోకూడిన ఐదవ ఆంధ్ర మహాజనసభలో ఉద్యమ 
విరోధులు రగడ లేవదీశారు. శాంతినికేతనము నుండి మరలివచ్చిన రాయ్మప్రోలు 
ఈర్ష్యామగు ఎలా, స ఎర్జాబద్ధులూనై న ఆంధనాయకులను చూచాడు. ఉద్యమానికి 
రాగల ముప్పును పసిగట్టాడు.... వర్తమానదుర వస్థ నంత మొందించేందుకు పూర్వ 
మహా చరితాంతర్గతాలై న ఊఉ త్రేజకర సంఘటనలు జ్ఞ ప్రకెలయించ సాగినాడు. 
(పతినిధులముందు అమరావతీ .నగరాన విశ్వవిద్యాలయములు స్థాపించిన బౌద్దులు 
(ప్రత్యక్షమయ్యేసరికి (ఏ) మహజర్లకూ సిద్ధించని స్వప్నం సభాసదుల తలలు 
వంచేసింది......ఎక్కడి స్పర్థలు అక్కడనే అణగిపోయాయి. తత్కాలానికై నా 
ఇంత గొప్పవిజయాన్ని కవిత్వం ద్వారా సాధించిన కవి నాడు తిక్కన. శ్రీనాథుల 
వలె నిన్న మొన్న రాయప్రోలు తప్ప మరెవరున్నారు ?”! ఆ వధంగా విజయం 
సాధించిన అం[ధపళ స్తీ, ఆంధ రాష్ట్రాభిమాన కవిత్వంగా రాయ్మప్రోలువారి రచ 
నల్లో స్ఫుటాకృతి దాల్చింది, ఆం|ధోద్యమ స్ఫూర్తి వీరి కవిత్వంపై ప్రసరించింది. 
తెలుగుదనం 'పె వీరికున్న అభిమానం దానికి మెరుగులు పెట్టింది. “తెనుగు తల్లి" 
అను పదమును మొదట (ప్రయోగించినది వీరే. “తెనుగువాణి, “తెనుగుక త్తి 
“తెనుగు భూమి' మొదలై న వాని వెనుకగల ఆంధ జాతీయావేశమునకు దోరోట్టు 


li; 'ఆం|ధరాష్ట్రోద్యమ దర్పణంి-రాయ| ప్రోలు జాతీయక విత (వ్యాసము) 
K. V. రమణారెడ్డి. అభ్యుదయ - ఆగష్టు 1957 p, 28. 


£ జొ 


తెలుగుదనం 161 


తీసినది వీరే. తెలుగు నదులను, తెలుగు రాజుల శౌర్యపరా[కమములను, తెలుగు 
సిరిని స్ఫుటమైన రేఖలతో చిత్రించిన (ప్రథములు వీకే.”! పూర్వ చర్మితలోని 
ఆంధుల విజయాలు, వైభవాలు, ఆంధతేజస్సు, ఆం(ధపౌరుషం వంటి వాటి 
నెన్నిటినో బహుముఖాలుగా స్తుతించారు. " ఆర్మభభూమిలోని (పతి ప్రాంతాన్ని 
విశేషంగా కీర్తించారు. . ఇ 
నందనోద్యాన సాందర్యమ్ము నెగబోయ 
గోదావరి ముఖాన కోనసీమ 
సుఫల సంపత్సస్య సురభియె మెరయు కృ 
ష్టారసశ్యామ గుంటూరు సీమ 
ధవుని పోరి కదల్చి కవిని నేరిమి గెల్చి 
మీరిన జాణ నెల్లూరి సీమ 
ఆంధ దిగ్గయ పతాకాలంకృత మైన 
రతనాల యంగడి రాయసీమ 

నేల నాలుగు చెబగుల నిగ్గుదేలె 

రాణసూయాణమై తెలంగాణ రేఖ”? 

“తెనుగుతల్లి' అంగాంగం ఐశ్వర్యోపేతమే, ఆ (పాంళాలన్నీ ఆంధమాత 
ఆభరణాలే. అటువంటి వన్నెచిన్నెలు చెక్కుచెదరకుండా కాపాడడం ఆంధ్ర 
పుతుల కర్తవ్యం అని _(పబోధిస్తూ “తెనుగుతల్లి లాలాటికా తిలక దీప్తిని" 
ఎన్నోరకాలుగా (ప్రత్యక్షం చేశారు. “చావలేదు, చావలేదు ఆం(ధుల మహోజ్వల 
చర్విత' అని చాటిచెప్పిన వీరి కవితలో గతవైభవం పునరుజ్జీవనం పొందింది. 
ఆం|ధ్రావనిని కీర్తిస్తూ, పురావై భవాన్ని చాటిచెప్తూ, ఆం్యధమాతను స్తుతిస్తూ 
ఉద్యమానికి ఉ త్రేజాన్న ందించారు. 

తెలుగువాణి ఎంతో మంది గాయకులకు సంగీతపాఠాన్ని అందించగా, 


సౌందర్యాభిరుచిని పెంపొందింపజేసింది తెనుగురేఖ. వసుంధరను సస్యశ్యామలగా 
తెనుగుభూమి చేయగా విరోధి సమూహానికి సహింపరానిదై మెరిసింది తెనుగుక త్తి, 


1. ‘ఆధునికాంధ్ర కవిత్వము: సం పదాయములు-|పయోగములు’ సి స్మావా ps 
యణరెడ్డి ౨. 293, న 
2. _ తెనుగుతల్లి = ఆంధావళి = p. 86. 
RRP-11 


162 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


ఇది ఖడ్గ తిక్కన కత్తిని కడిగిన కదన భూమి, అమృతాక్షర వికాసమయిన 
పోతన లేఖిని ప్రకాశించిన (ప్రదేశ ౦ ఆంధ్రదేశం అని ఆంధపశ స్తిని |ప్రక 
టించారు సుబ్బారావుగారు. 

ఇక్కడ గత వైభవాలు క్షీణించి _శిలావశిష్టమై కూడా |బతికిచెడ్డ 
ఆంధుల. (ప్రాభవాన్ని చాటిచెప్తున్నా యంటారు వీరు.. నిండారగా పారే అఖండ 
గోదావరి (ప్రాంతాలలో చాళుక్య నాగరికత 'దాగింది. కోటగోడల శిథిలాలలో 
కాకతీయుల (ప్రాభవం నిద్రిసోతీది. షల్రిపడాలలో పల్నాటి వీరుల శౌర్యం జీవం 
నిలుపుకుంటోంది అని చెప్తూ అఖిల పురుషార్థ సిద్ధిపొందిన మాతామహ పితా 
మహుల సం్యపదాయాన్ని మాయనీయవద్దని (ప్రబోధించారు. 

“ఉత్కలాళా నితంబమ్ములొ త్తి హత్తె ఆంధుల యశోదుకూల సితాంచల 
ములు" అంటూ తెలుగు శిక్ష, తెనుగు కుంచె, తెనుగు కవితలతో తెనుగు (ప్రతిభ 
జగద్వ్యాప్తం అయిందన్నారు. 'గంగ తలనుండి కావేరి కాళ్ళదాకొ తెలుగురీవి 
వెలిగింది. త్యాగరాజు, నారాయణ తీర్థులు, క్నేతయ్య, మల్లినాథుడు, అన్నం 
భట్టు పండితుడు, పంపడు, అక్కన్న; మాదన్నల వంటి ఆంధులు సంగీత 
సాహిత్య కళల నుగ్గుబాలతో (తాగి ఆం్యధుల సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారని 
రాయ్మప్రోలు వారు గర్వించారు." కర్ణాట రాజ్యరంగం ఆంధ కవులకు (బహ్మ 
రథం పట్టడం ఆంధ్రులకు గర్వకారణం అని గుర్తు చేశారు. తెలుగు (ప్రజల 
యశోవై భవం వీరివల్ల పెంపొందిందసి సూచించారు. 

' “అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వ 
విద్యాలయములు స్థా పించునాడు 
ఓరుగల్లున రాజవీర లాంఛనముగా 
బల్జుళ స్త్రశాలలు నిలుపునాడు 
విద్యానగర రాజ వీథులన్‌ కవితకు 
పెండ్లి పందిళ్ళు కప్పించునాడు 
పొట్నూరికి సమీపమున ఆంధ స్మామాజ్య 
దిగయ స్తంభమె త్తించునాడు 

ఆంధ సంతతికే మహితాభిమాన 

దివ్యదీశాముఖ స్ఫూర్తి తీవరించె 

ఆ మహావేళ మర్థించి యాంధులార 

చల్జుడాంధ్రలోకమున నక్షతలు నేడు.” 


జబ 


తెలుగుదనం 168 


ఇది వీరి ప్రబోధ కవితలో |పముఖమైనది. ఈ (ప్రబోధం ద్వారా పాచీన 
కాలం నుంచి కనబడుతున్న శ _క్రిసామర్థాలను, శౌర్య. పరాక్రమాలను దృష్టిలో 
నిలుపుకుని మహితాభిమానాన్ని పెంచుకొని దీశాబర్ధులు కావాలని ఆంధులను 
ఊఉ శ్రేజపరిచారు. య” 


 యద్ధంలో వెనుదిరిగి వచ్చిన భర్తకు పసుపిచ్చి వేడినీళ్ళు తోడిన వీర ' 
పత్నులు, విశాల సా మాజ్యొన్ని చాకచక్యంతో .ఏలిన వీర వనితలు “విమల 


సాహస సౌకుమార్యాలను' వెలయించి” చరిత్రలో చిర స్థాయి పొందారు. కొండవీటి 
వీరులు, పల్నాటి హూరులు, తెలంగాణ భటులు, అద్ధంకి మేటి మగలు ఆం(ధుల 
ప్రతిష్టను పటిష్టం చేశారు. వారి చరితను దృష్టిలో ఉంచుకుని దానికి 
అనుగుణంగా (ప్రవర్తించడం ఆంధధుఐ విధి అంటూ ఉత్సాహాన్నందించారు 
సుబ్బారావుగారు. | 

విశేషమైన భాషాసేవ చేసిన కృష్ణరాయల కీర్తి ధ్వజమెత్తిన పవి|త 
భూమి ఇది. ఎన్నో విదేశ నౌకల కా్రయమై మోటుపల్లి రేవు వెలసింది ఆంధ్ర 
భూమిలో, పంజాబు కర్పూరపు మొక్కలను పెరటి తోటల్లో పెంచిన దేశం 
ఇది, అటువంటి ఆంధ దేశంపై “చల్లుడాంధ మహోద్యమ (పథమ పూజా 
పుష్పముల్‌ * అని (ప్రబోధించారు. 

రాయ] పో లువారి దృష్టిలో పూర్వ్యాం[ధ్ర చరిత యావత్తూ స్వర్ణ యుగమే, 

ఆ స్వర్ణమయమైన మహోజ్జ్వల “ps ఆంధులకు వినిపించి, ఆం|ధ దీ ప్తిని 

కొనియాడి 'బోయవలె తల్లీ పల్లకీని మోయుమని బోధించారు. అంధులి (ప్రావీన 
(షాభవాన్నీ' క్రి ర్తిస్తూనే (పస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని “నాదు జాతి = 
నా దేశము - నాదు భాష అనే అహంకార ౦ అందరూ పొందాలని ఆకాంక్షించారు. 
ఆంధులందరూ “సమైక్యం కావాలని ఆశించారు. 

'జాటీన దేశ గౌరవము 'చక్క-నదిద్ది మహాం్యధ మండలీ 

భారము శ్ఞాఘనీయముగ పాలన చేసి సమాన రాష్ట్రముల్‌ 

కూరిమి నాసజేయు తెనుగుం బుడమిన్‌ కయిసేయరయ్య... 


అంటూ ఆంధ రాష్ట్రాన్ని కోరారు. తమ POE కవిత్వం 
భావావేశ ంతో ఇతర కవులకెందరికో ఉత్సాహాన్ని, ఉ్నదేకాన్ని అందించారు. ! 


lL. “ఆంధ ప్రశస్తి నేను (వాశానంటే ఆ ఉద్వేగం నాడు రాయప్రోలు వలన 


కలిగినదే,.' = విశ్వనాథ. = ఆంధ పభ. 11-8-66, 


te 


ne) 


164 రాయ[ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


వీరి కోరిక నెరవేరింది. ఆంధ్ర రాష్ట్ర్రం అవతరించింది. అయితే దానితో 
ఆంతా తీరిపోతుందనుకున్న వ్య క్తికాదు రాయ! పోలువారు. ఉద్యమంతో (ప్రారంభం 
అయిన అభిమానం రాష్ట్ర సిద్ధితో ఆగిపోలేదు. వీరి అభిమానం సహజ సిద్ధం 
అయింది. రాష్ట్ర్రం ఏర్పడగానే ఆంధుల బాధ్యత తీరిపోదు. ఆ రాష్ట్రాన్ని 
సమర్థవంతంగా ఆదర్శప్రాయంగా పాలన: చేయడం కూడా ఆంధ్రుల బాధ్యతే, 
కనుకనే ఈ బాధ్యతను మరేదిపోకూడదన్నట్లుగా ఆంధ్రులకు గు ర్తుచేశారు. 


“నాలుగుకోట్ట మహాం[ధ నాగరిక జనకాంక్ష 
నలుబదేండ్డ నిరూఢ బలవదుద్యమ దీక్ష 
ఈడేరినది ఆంధులేకీభవింపండి 

ఇరుగు పొరుగులు నచ్చ 

హితులు నహితులు మెచ్చ 

ఈడేరినది ఆంధులేకీభవింపండి 

(పజల శ్నేమమునెంచి పక్షకక్షలు డించి 
నడపండి రాష్ట్ర తంత్రము ముళ్ళుపడకుండ 
దేశ (పతిష్టల్‌ (ప 


కొశంబు కావలె....”1 


అంటూ కలతలు కల్లోలాలు వీడి ప్రజాశేయస్సు ఆకాంక్షిస్తూ పాలించ 
మని బోధించారు. 


ఈవిధంగా రాయ్మప్రోలువారి కావ్యాలను స్థూలంగా పరిశీలించినపుడు కొని లే 
సామాజిక సమస్యలు (ప్రతిఫలించడం, రచనా విధానంలో కొత్తదనం, తెలుగు 
దనం మీద అభిమానం కనబడతాయి. సూక్ష్మంగా పరిశీలిస్తే వీరి కవిత్వంలో 
ఆంతర్రీనంగా కనబడే సత్యాలు వీరి త తదర్శనాన్ని చూపుతాయి. ఆ త్త 
వివేచన వీరిని దార్శనిక కవిగా నిరూపిస్తుంది. 


భా వ 


1. “ఆంధాభిషేకమ్‌' అ మిశ్ర మంజరి ~p 15 





రాయ]పోలువారి 


త్తత్త్వచింతన_పై _పభావాలు 





రాయ (పోలువారి పై వైదికవాజ్యయ (_పభావం 


రాయ ప్రోలువారి కావ్యాలలో పతకము కనబడే తాత్త్విక దర్శనాన్ని 
అవగాహన చేసుకోవడానికి వారి వ్యక్తిత్వం ఏ విధంగా రూపుదిద్దుకుందో పరిశీ 
లించడం సహాయపడుతుంది. వ్యక్తిత్వవికాసం పె పుట్టి పెరిగిన వాతావరణ, పరి 
సరాలు, చదివిన సాహిత్యం, పెంచి పెద్దచేసిన వ్యక్తులు, విద్యాబుద్ధులు నేర్చిన 
పెద్దలు, పరిచితులు - ఇలాటివి (పభావాన్ని చూపుతాయి. 

వేదపండితుల వంశంలో జన్మించిన రాయ్మపోలు సుబ్బారావుగారు తాము 
పెరిగిన వెదుళ్ళపల్లి వేద ఘోషతో (పతిధ్వనించే మునివాటికలా ఉండేదంటుంటారు . 
పుట్టి పెరిగిన ఈ వాతావరణం వీరి వై దికాభిమానానికి దోహదం చేసి ఉంటుంది. 
(ప్రాచ్యసం[పదాయాలపట్ట, ఆర్షధర్యాలపట్ట, వేదోపనిషత్‌ సూక్తులపట్ట గౌరవాభి 
మానాలకు ఈ వాతావరణం కొంత కారణం అయి ఉంటుంది. ఈ (పభావంతో 
వీరు ఆర్ష సంస (కీ సంప్రదాయాలను పవ్మితంగా భావించి గౌరవించారు. 
'వేదశాఖలు పెరిగె నిచ్చట....ఉపనిషన్మధు వొలికె నిచ్చట....' ఆంటూ వేదోప 
నిషత్తులను తలచుకొని ఉప్పొంగిపోయారు. ఉదారచరితులయిన బుషులను పదే 
పదే (ప్రస్తుతించారు. వైదిక సాహిత్యం పూర్వులు మనకిచ్చిపోయిన మాన్యమని, 
అమూల్య సంపద అని అభిమానించారు. 


ఇంత గాఢంగా వీరి హృదయంలో స్థిరపడివున్న వై దికాభిమానం వీరి 
సాహిత్యం ఫ్రె అధిక! పభావాన్ని చూపింది. వీరి రచనలో వేదోపనిషత్‌ ప్రభావం 
ఒకచోట ఉన్నదని చెప్పటానికి వీలులేకుండా పాలలో వెన్నలాగా సర్వ్య|తా 
వ్యాపించి ఉంది. వీరి కావ్యభాషలో వైదిక పదజాలం (పత్యేక స్థానం పొందింది. 
వీ$ రచనలో వైదిక స్పర్శలేని పద్యాలు ఆతిస్వల్పం అనవచ్చు. వీరి వైదిక 
ధర్మాభినినివేళం సాహిత్యంలో వై వెదిక వాతావరణ చ్మితణగా (వతిఫలించింది. 
భారతీయమైన వీరి వ్యుత్పత్తి కికి మూలాధారంగా చెప్పదగ్గది వైదిక వాజక్రైకిష్టం. ఇ 
వీరి సాంఘిక బీవిత సత్యాన్వేషణకు, సాహిత్య దర్శనానికి దోప పనిషత్తులు 
పూర్వరంగంగా భాసించాయి. . పాప పుణ్య కర్మల నమ్మకం, జన్మ సిద్ధాంతం, 
భగవత్తత్త్వచింతన, దైవచింతన వంటి వీరి సనాతన సం|ప్రదాయ భావాలకు 





క <4 


168 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


వైదిక వాజ్మయం ఆధారభూతం. వైదిక సంస్కృతీ సంప్రదాయాల్లోని జొన్న 
త్యాన్ని గుర్తించి కీ రించడం ద్వారా ఆనాటి సాహిత్యసీమలో ఒకవిధంగా వాటిని 
వీరు పునరుద్ధరించారని చెప్పవచ్చు. 


"కనుకనే వేదోపనిషత్‌ సూక్తులకు, భావాలకు" (పతిబింబాలవంటి భావాలు 
వీరి రచనల్లో కనబడతాయి. . “నీవారహూకవత్‌ తన్వీపీతా భాస్వత్యనూపమా” 1 
అని | ప్రాచీనులచే పరత త్త రేఖీ భావింపబడ్డది. ఇదే భావాన్ని అనుసరిస్తూ రాయ 
(ప్రోలువారు. “నీవార్మాగము' మాద్రి "సూక్ష్మమయి. హృన్నీల్నాభమధ్యస్థ లీలా 
విద్యుచ్చిఖబోని జీవుని మొదల్‌ దర్శించి సూ క్రించె....”? అంటూ మహర్షులకు 
దర్శనీయమైన పరతత్ర్యాన్ని స్మరించారు. ఆ పర్మబహ్మ నిర్వికారము, నిరంజ 
నము అని అంటూ ఆది సామాన్యులకు అందనిదని భావించారు. శుద్ధవిజ్ఞానాంశ, 
నిర్వికల్ప బహ్మ అయిన పరతత్త్వ రేఖ తపోధనులయిన మహర్షుల హృత్కమల 
భాసితం. కనుకనే తపోవిదగ్గులు 'కలడో లేడో యనుచు భూమ్యాకాళములు 
వెదుకన్‌ హృదంతిక కోశమున నీవారకూక్కాగ ముగ మెజసె తదంశయున్‌” 3 
అన్నారు. ఇదే భావాన్ని “చిన్ని నివ్వరి సిగవలె సన్నగా తళుక్కుమన జీవి 
లక్షించె నొక్కదష్ట'* అని వ్యక్తం చేశారు. “యతో వాచో నివర్తంతే అ్యపాప్య 
మనసాసహ'5 అన్న ఊఉపనిషదుక్తి ఛాయలో పరతత్త్వాన్ని ' వాగతీతంగా 
భావించి “వాచామగోచరం బనిరి దానిని అని అన్నారు రాయ్యప్రోలువారు. 


జగదాధారమయిన భగవత్‌ స్వరూపాన్ని సచ్చిదానంద రూపంగా భావిం 

చడం (సిద్ధి పొందిన విషయం. “రసోవై సః రసం హ్యేవాయం లబ్ధాఒనందీ 
భవతి"? అని అంటూ తీ త్తిరనామక బుషి[పోక్తంగా భావింపబడే తై త్తిరీయో 
1, తై తి రీయార ణ్యకం 10-18 యజుర్వేదం. 

£. “ఉగాది నివేదన' - వనమాల - 1. 15. 

8. 'బహ్మముడి' = మి్మిశమంజరి - 9. 190. 
4, రమ్యాలోకం -p. 15, 
5 
6 
7 


తె తిరీయోపనిషతు - |బహానందవలి - చతురానువాకం. n= © 
య ఆహ — U ఠి ౧ థి 


రమ్యాలోకము - 2. 12, 
తైత్తిరీయోపనిషత్తు - (బహ్మానందవల్లి - స ప్పమానువాకం, 


a 


ర్లాయ్మపోలువారి త త్త్యచింతన పె ప్రభావాలు 169 


పనిషత్తు ఆనందమే |బహ్మమని తెలియజేస్తుంది. దీనిలోని |బహ్మానందవల్లి అనే 
విభాగంలో ఆనందమయకో శ స్వరూపాన్ని ఆనందత త్వాన్ని మీమాంస చేయబడి, 
ఆనంద స్వరూపమైన (బహ్మము వివరింపబడింది. 


జీవుడు శభావభ కర్మఫలాల ననుభవించడానికీ ఆధారంగా పాంచభౌతిక 
మైన శరీరఠి ఏర్పడింది. ఇది అన్నమయ శరీరం. అన్నమయ,' (ప్రాణమయ, 
మనోమయ, విజ్ఞానమయ, ,ఆశీందమయ కోశాలు ఒకదానిలో ఒకటి ఇమిడి ' 
ఉన్నాయి. ఇవి [క్రమంగా ఒకదానికంటె వేరొకటి సూక్ష్మమైనవి. ఆ క్రమంలో 
చివరిదయిన ఆనందమయ కోశము అన్నిటికంటె సూక్ష్మమయింది.. ఈ ఆనంద 
మయ కోశానికి ప్రియము” శిరస్సు. “మోదము” దక్షిణభాగం. “ప్రమోదము' 
ఉత్తరభాగం. ఆనందమే ఆత్మ. |బహ్మ ఆధారం.! ఆని అంటూ ఆనందమయ 
కోశాన్ని భావన చేసింది తై తిరీయో పనిషత్తు. 


జీవులు సుఖరూపంగా భావించి ఆనందించే మానుషానలదము నుంచి 
ఉత్క్బృష్టమయి, సర్వో త్తమమయిన |బహ్మానందం వరకు గల అంతరాలు వివ 
రించింది తైత్తిరీయోపనిషత్తు. “మానుషానందము, మనుష్య గంధర్వానందము, 
దేవగంధర్వానందము, పితురానందము, ఆజానజానందము, కర్మదేవానందము, 
(పజాపత్యానందము, (బహ్మానందము” అనే అంతరాలను చెప్తూ (బహ్మానంధం 
సర్వో త్తమం అన్నది. “'బహ్మము” అనంతం కనుక (బహ్మములోని ఆనందం 
కూడా అనంతమే, 


“భృగువల్లి' అనే వేరొక విభాగంలో అన్నము, [పాణము, మనస్సు, 
విజ్ఞానము, ఆనరీదము - వీటిలో ఒక్కొక్క. దానిని |బహ్మముగా తెలుసుకోడానికి 





1... “తస్మాద్‌ వా ఏ తస్మాద్‌ విజ్ఞానమయాత్‌ అన్యోఒన్తర ఆత్మా ఆనంద 
మయః। తేనైష పూర్ణః। సవా ఏష పురుషవిధ ఏవ! తస్యపురుష 
విధతామ్‌। అన్వయం పురుషవిధః। తస్య(ప్రియమేవ శిరః; మోదో 

సొదకిణః పక్షః। (ప్రమోద 4 తర 8 పక్షః। ఆనంద ఆత్మా! (బ్రహ్మపుచ్చరేఖి. 
(పతిష్టా;” 

(కై త్రిరీయోపనిషత్తు - (బ్రహ్మాసందవల్లి - పంచమానువాకము ) 


జో శ 


170 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 


(పయత్నం చేస్తూ భృగువు ఆనందస్వరూపుడై న “_బహ్మమును కనుగొని ఆనం 
దమే |బహ్మగా గుర్తించిన విధం వివరింపబడింది. 


“ఆనందో (బహ్మేతి వ్యజనాత్‌ | 

ఆనందాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే | 
'” _ఆనందేన జాతాని జీవంతి | ' 

ఆనందం (ప్రయీం త్యగ్శిసంవిశంతీతి 11 


ఆనందరూపమయిన (బ్రహ్మను తెలుసుకుని, ఆ (బ్రహ్మానందం పొంద 

డమే మానవ జిజ్ఞాసకు పరమావధి. రాయప్రోలు వారు సాహిత్యంలో ఆనందా 
నికి (పాధాన్యం ఇవ్వడానికి ఈ ఉపనిషత్‌ (ప్రభావం పూర్వరంగంగా ఉపక 
రించిందనవచ్చు. సృష్టి, స్థితి, లయ విన్యాసం ఆనందము*లమని, అటువంటి 
ఆనంద సాధన సాహిత్యానికి లక్ష్యమని అంటారు సుబ్బారావుగారు. సాహిత్యం 
అమంగళం పలుకకూడదని, అశుభం వాంఛించకూడదన్న వీరి విశ్వాసానికి 
పై ఉపనిషద్వచనం ఆలంబనం. వీరు ఆనందానికిచ్చే (ప్రాధాన్యానికి ప్రాతిపదిక 
లాంటి ఈ సూ క్రిని రాయప్రోలు వారు తరచుగా ఉల్లేఖిస్తుంటారు.2 సాహిత్యం 
అశుభం, ఆమంగళం పలుక కూడదన్న అభ్మిపాయం వీరికున్నా వీరి రచనలలో 
విషాదాంతంతోపాటు విషాదారంభం కూడా ఉంది.” 'అయితే ఇది వీరు గహిం 
_ చిన కావ్యవస్తువును, రసపోషణను, సమస్యా సరిష్కారాన్ని దృష్టిలో పెట్టుకుని 
కథా వస్తువుకు అనుగుణంగా స్వీకరించిన నవ్యమార్గమేనని చెప్పుకోవచ్చు. 
అంతేకాని వారి తత్వంలో, వ్యక్తిత్వంలో అకభం, ఆమంగళం అంగీకరిస్తు 


1, తైత్తిరీయోపనిషత్తు - భృగువల్లి - షష్టానువాకము. 

2. “అకృ్ళర్‌ హైదరీతో మాట్లాడుతూ “ఆనందాద్ధ్యేవ ఖల్విమాని భూతాని” 
అన్న వాదం ఉపనిషత్తుల్లోంచి పలుకుతూ వచ్చారు. అక్పర్‌ హైదరీ 
చాలా హర్షించారు. ఆనందం నుంచి ఉద్భవం ఆనందంలోనే లయం 


పొందడం చాలా బాగున్నది ఈ తత్త్వం అన్నారు.... . అని చెశారు 
- జ్యో క్యు 


రాయప్రోలు.” 
Interview with Sri J. Madhava Rama Sarma, 80-8-81, 
శి, “కష్టకమలి, “స్నేహలతి అటువంటి రచనలు, 


రాయ పోలువారి త _త్త్వచింతన పె (ప్రభావాలు 171 


న్నట్లు కనబడదు. ఈ జగత్తు 'సచ్చిదానంద కల్యాణ నిలయంగా నమ్మి వీరు 
“కావ్యము వలన ఆర్థింపదగిన పరమ (ప్రయోజనము ఆనందము, ఆ ఆనందో 
పాసన కావించువాడే కవి.....మీరు ఆనందగీతమునే పాడుడు. ఆనందస్తూత 
ములనే అల్లుడు, ఆనందమూ  ర్రినే చి తింపుడు"! అని ప్రబోధించారు. ఈ 
విధంగా. వీరి విశ్వాసానికి (ప్రాతిపదికగా ఉపనిషద్వాణి గోచరిస్తోంది. 


© 


ఖ 

“ పజాతంతుం మా వ్యవచ్చేత్సీః' అన్న సూక్తిని అనుసరిస్తూ “లవియిం 
పకుమి (పజాతంతువు' నను [శతి శాసనము పాలించడం మానవాళికి ధర్మం 
అని రాయ్మపోలువారు భావించారు. ఆ సూక్తిని శాసనంగా తలదాలుస్తూనే 
తమదైన అమలిన శృంగార సిద్ధాంతానికి రూపకల్పన గావించారు. ఉపనిష 
దుక్తిలోని (పజాతంతు ధర్మానికి భంగం వాటిల్లకుండా నవ్య సిద్దాంతాన్ని 
ప్రతిపాదించారు. దీనినిబట్టి వేదోపనిషత్‌ సూక్తులు వీరి దృష్టిలో తగిన గౌరవా 
దరాలను కలిగి ఉన్నాయని తోస్తుంది. 


వైదిక సంప్రదాయంలో అగ్నికి ప్రముఖ స్థానం ఉంది. ఎన్నో వెదిక 
కర్మలకు అగ్నిహో|త్రం సాక్షీభూతంగా అత్యావశ్యకంగా ఉంది. హవిర్భాగాలను 
ఆయా దేవతలకందజేసే వాహకుడై న దేవునిగా అగ్నికి (ప్రధాన పాత్ర ఉంది, 
అగ్నిని భగవత్స్వరూపంగా భావించి, ఆరాధించి, పూజించడం బుగ్వేద కాలం 
నుంచి వస్తున్న సం పదాయం, “అగ్నిర్దేవో ద్విజాతీనాం' అని (ప్రసిద్ధి, నిత్యాగ్ని 
హోత్రం విధిగా నిర్వహించడం అనాదిగా వస్తున్న. వై దికాచారం. “అగ్నిర్మూర్గా 
దివః కుకుత్చతి పృథివ్యా అయమ్‌. అపాం రేతాంసి జిన్వతి' - “అగ్నిరస్మి 
జన్మనా జాత వేదాఘృతం మే చక్షుకమృతం మ ఆసన్‌*2 అని అగ్ని ధ్యానింప 
బడింది. ఈ విధమైన సంప్రదాయ ఛాయలో- 





1. అభినవాం ధ కవి పండిత సమ్మేళనము - ద్వితీయ సమావేశం. > 
"రాజమహేంద్రవరము - 28-12-88 = భారతి, ఫ్మిబవరి 1984. 
2. బుగ్వేదము 9-44-16; 8-26-7 - “భారతీ నిరు క్తి'-(హరిసోదరులు) లో 
ఉల్లేఖింపబడినది, అవతారిక - ఇ. 20, 21. 


భో 


172 రాయ, ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవి వేచన 


వినబడియె నొక,సూ క్రి హృద్వివరమందు 
స్మృతులు మూసి ముక్కోటి దేవతల వదలి 
(బహ్మ విష్ణు ర్ముదుల పరంపర త్యజించి 
అగ్ని ముఖమందె అమృతమ్ము నందు మనుచు! 
అని రాయ ప్రోలువారు అగ్నిని స్మరించారు.. 


హిందువుల దృష్టిలో ఓంకారానికి పవిత్రస్థానం ఉంది, వేదవిహిత శుభ 
కర్మలకు, భగవదారాధనకు, వేదాధ్యయనానికి ఓంకారోచ్చారణే |ప్రారంభం. 
ఓంకొరం భగవత్స్వరూపంగా పూజలందుకోవడం, ఓంకారోపాసనా కూడా 
సనాతన సంప్రదాయంలో ఉన్నాయి. 


“ఓమితి (బ్రహ్మ ఓమితీదం సర్వమ్‌” £ అంటుంది తై త్రిరీయోపనిషత్తు, 
సంపదాయజ్ఞులచే “ఓం అన్న (ప్రణవం శివశ క్రి సమ్మేళనంగా (త్రిమూర్హాత్మ 
కంగా భావింపబడింది.3 (ప్రణవనాదం పవి్శితతను ఉద్దాటిస్తూ “ఓమిత్యేకాక్షరం 
(బ్రహ్మ వ్యాహరన్మా మనుస్యరన్‌*........ అంటుంది భగవద్గీత. మాధురీ దర్శన 
(పారంభంలో దర్శనమిచ్చే--- 


“ఓమిత్యేకాక్షరమ్‌ (బ్రహ్మ 
(శుతీనాం ముఖమక్షరమ్‌ 


1. _ “ధ్యానగీతము' - జడకుచ్చులు - 2. 119. 

2, తై త్రిరీయో పనిషత్తు జా శిశావల్లి - అష్టమానువాకం. 
“శక్తి అ--ల; శివుడు ఉ-|-మ్‌. ఈ రెండును జేరినపుడే |ప్రణవమనెడి 
ఓంకార మేర్పడుచున్నది. ఆ నాదము నుండియే పరాపళ్యంత్యాదుల 
యుక్ప్తి. దాని నుండియే స్వరవర్ణపద వాక్యాదుల |ప్రపంచము. 
ఆ,ఉ,మ్‌ అను వాని సంయోగమే |(ప్రణవము....అవియే హరిహర 
విరించులు.' “శంక Sa - పంచమ సంపుటము = k 
సౌందర్యలహరి - వివృతిక్నర్త -' శ్రీ [శియానందనాథుండు. ఈశ్వర *: ఈ 
సత్యనారాయణ శర్మ. 1. 7. 

4. భగవద్గీత - అష్టమాధ్యాయం ణు అక్షర పర|బహ్మయో గర శ్లోకం 18. 





రాయ్మపోలువారి త త్యచింతన పె (భావాలు 178 


(పసీదతు సతాం స్వాంతే 
ష్వేకమ్‌ |తిపురుష మయమ్‌'! 


, అన్న శ్లోకం (త్రిమూర్త్యాత్మక మైన ఓంకారంపై రాయ్మప్రోలువారి భక్తి 
(ప్రపత్తులను సూచిస్తుంది. రూప నవనీతంలో కూడా శబ్ద బ్రహ్మ పామి త్యాన్ని 
(ప్రకటించారు. ? i 

నరజన్మ దుర్లభం. మానవునిగా జన్మించడమే పుణ్యఫలం కాగా, అందు 
లోనూ సంస్కార వంతునిగా జ్ఞానిగా జన్మించడానికి మరింత పుణ్యం చేసుకుని 
ఉండాలి, జీవి పుట్టుకకు, జ్రీవితకాలంలోని మంచి అనుభవానికి పూర్వపుణ్యమే 


కొరణం అంటుంది వైదికసాహిత్యం. 


“జంతూనాం నరజన్మ దుర్త్ణభమతః పుంస్త్వంతతో వ్మిపతా 
తస్మాదై దిక ధర్మమార్గపరతా విద్వ త్త్వమస్మాత్పరమ్‌ 
ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో (_బహ్మాత్మనా సంస్థితి 
ర్ముక్తిక్నో శతకోటి జన్మ సుకృతై 8 పుణ్యర్వినా లభ్యలే.'3 
“యేషా మసి పరిజ్ఞానం వినైవ జ్ఞాన సాధనం కల్ప్యం 
తత్సాధనం తేషాం పూర్వజన్మసు సూరిభిః.** 


ఇదేవిధంగా రాయ్మప్రోలువారు కూడా అభ్మిపాయపడ్డారు. నర జన్మ 
దుర్గభమని, అందులోనూ విద్వాంసునిగా-జన్మించడం మరింత పుణ్య ఫలమని, 





1. మాధురీ దర్శనము. 

2, రూపనవనీతం ఇ. 1981. 

8. వివేకచూడామణి - శ్రీ శంకరా చార్యులు - కంక తరలి 
Vol. 6- 9. 9. స్ట 

4. శ్రీ స్కాంద మహాపురాణము - సూతసంహిత “వై దికమత చరిితము'- 
గోపరాజు వైకుంఠరావు. . 117లో ఉల్లేఖింపబడింది. 











174 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త _త్హ్య వివేచన ' 


మానవుని సంస్కృతికి బహు జన్మల పుణ్యం దోహదం చేస్తుందనే నమ్మకం వీరి 
సాహిత్యంలో కనబడుతుంది.! 


“ప్రారబ్ధ కర్మణామ్‌ లోకే భోగాదేవ పరిక్షయః 
ఆగామి న స్త్వ్వనారంభాత్‌ సంచితస్యతు ధర్మతః |” 
“హరిణాపి హరేణాపి (బహ్మణాపి సురైరపి 
లలాట లిఖితారేఖా హీమార్డుం నళక్యతే, ” 
ఇ ట 


అని ఆర్యో క్రి, పాప పుణ్య కర్మల ఫలం ఏదయినా అనుభవించడం 
అనివార్యం, ప్రారబ్ధం, సంచితం, ఆగామి అని మూడు విధాలుగా చెప్పబడ్డ కర్మలు 
జీవిని వెంటనంటే ఉంటాయి. వాటి ఫలం ఎటువంటిదయినా దాన్ని అనుభవిం 
చాల్సినదే కాని దానిని మార్చడం (బ్రహ్మర్నుదాదులకయినా సాధ్యం కానిది. 
సాం[పదాయికమైన ఈ నమ్మకాలు, భావాలు రాయ్మపోలువారి సాహిత్యంలోనూ 
కనబడతాయి, ఈ విధమైన వారి ఆలోచనావిధానం వైదిక సాం పదాయిక 
మార్గంలోనిదనే చెప్పవచ్చు.? 

జీవి కర్మ ఫలాన్ని అనుభవించిన తరువాత తిరిగి వేరే జన్మ ఎత్తుతుం 
దన్నది వైదిక విశ్వాసం. జీవికి పునర్జన్మ ఉందనే నమ్మకాన్ని చాలా సందర్భా 
లలోని' గీతా వాక్యాలు దృఢపరుస్తాయి. జీవి ఒక శరీరాన్ని వదలి వేరే శరీరంలో 
(ప్రవేశిస్తుందని చెబుతూ, జీర్ణ నస్తాన్ని వదలి నూతన వస్తా9ిన్ని మానవులు 
ధరించినథ్రు జీవి వేరొక శరీరాన్ని ఆశ్రయిస్తుందని అంటుంది భగవద్గీత. 

“వాసాంసి జీర్ణాని యథా విహాయ 

నవాని గృహ్హాతి నరోఒపరాణి 

తథా శరీరాణీ విహాయ జీర్ణా 

న్యన్యాని సంయాతి నవాని దేహీ. "3 


1,2 రాయప్రోలు వారి “త త్త్వచింతన” విభాగంలో '“జన్మకర్మ సిద్ధాంతాలు" = 
(రాయ్మపోలు వారి దృష్టి) అన్న శీర్షికలో ఈ భావాలు సోదాహర ణంగౌళ్ని. 
వివరింపబడ్డాయి. కనుక వారి రచనల నుంచి ఉదాహరణలు ఇక్కడ 
చూపలేదు. 

8. భగవద్గీత - సాజ్థ్య యోగము - 22 వ శ్లోకం, 





రాయ ప్రోలువారి త_త్త్వచింతనపై (ప్రభావాలు 175 


దీనికి (పతిబింబంలాగా కనబడుతుంది రాయ్మప్రోలువారు ఒక సందర ఫంలో 


వెలిబుచ్చిన అభ్మిపాయం: 


“పాత గుడ్డలు పార వేతుము 
(కొత్త మడతలు కట్టుకొందుము 
చావు బ్రతుకుల సత్యమ్మితే....*! 


అంటూ పునర్జన్మ సిద్ధాంతం పట్ట తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 


ఆత్మలో ఛాయా వాసనాదికంగా గతజన్మ రాగరసాలు నిలిచి ఉంటాయని 


తైత్తిరీయం చెబుతుంది. 


“యథా పవృషస్య సంపుమ్పి తస్య దూరాద్గన్లో వాత్యేవం వుణ్యస్య కర్మణో 


దూరాదనోవాతి.... *£ 
గొం 


ఇటువంటి భావాన్నే భగ వద్గీత కూడా వ్యక్తం చేస్తుంది. 
“శరీరం యద వాప్నోతి 

యచ్చాప్యుత్కా)మతీశ రః 

గృహీతై తాని సంయాతి 


| వాయుర్గం ధానివాశ యాత్‌ .'3 


సంప్రదాయ సిద్ధమయిన ఇటువంటి భావాన్నే రాయ్మపోలువారు సహితం 


తమ రచనలో కనబరచారు. 


=... ఆ కన్నెకే నోములిచ్చె 


రాలుగరగించు గాంధర్వలాలనమ్ము? 
జన్మవాసనలెంత నై జములొ జగతి.” ఉ 


1. భద యాత - మిశ్ర మంజరి = 1. 28, oS 

న సే! 
లి తై త్తిరీయారణ్యకం. స్ప 
లి, భగవద్గీత 3 పురుషో త్తమ (పొప్తియోగము = రీ వ శ్లోకం. 


iE 


“ఎవరు - జడకుచ్చులు. p. 187. 


176 రాయ(ప్రోలువారి రచనల పరిశీలన-త ర్హ్యవివేచన 


అని జన్మాంతరాలలో ఆత్మగతమైన కొన్ని భావాలు స్థిరంగా ఉంటాయన్న 
అభి పాయాన్ని వ్యక్తం చేశారు. 


_ మాయా మోహితుడయిన మానవుడు క్షణభంగురం అయిన జీవితంలో 
యదార్థజ్ఞానాన్ని పొందలే3 అసత్యాలను సత్యాలుగా (భమిస్తాడు. ఈ బంధాల 
వ్యామోహం మానవుని భగవత్‌జ్ఞానానికి దూరం చేస్తోంది. కనుకనే వేదాంతులు-- 

న 


“కిం యానేన ధనేన వాజికరిభిః [పాప్తేన రాజ్యేన కిం 

కిం వా పుతకళ త్ర మిత్ర పళుబిర్దే హేన గేహేన కిం 
జ్ఞాత్వెతత్‌ క్షణభంగురం సపదిరే త్యాజ్యం మనోదూరతః 
స్వాఒత్మార్థం గురువాక్యతో భజభజ (శ్రీపార్వతీ భల్పభం. ”1 


ఆంటూ (ప్రాపంచిక విషయాలు అశాశ్వతాలని గు ర్తుచేస్తుంటారు. ఆళాశ 3 
తాలయిన ఈ బంధాల వ్యామోహం వదలి జ్ఞానాభివృద్ధితో పరమాత్మ ధ్యానతత్స 
రత పెంచుకోవాలంటుంది వై దికవాజ్మయం. రాయ పోలువారుకూడా ఈ బంధాలు 
ఆశాశ్వతాలని అంటూ వాటికోసం శాంతిని వీడి అశాంతి పాలు కావద్దని (ప్రబోధిం 
చారు. 


EE EA “బుద్భుద చంచలంబులయి మాయుంగాదె (ప్రాపంచికా 
1 థేయ స్నేహ విరోధ భావములు; శాంతిన్‌ వీడగా నేతాకో!”?2 


“మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః' అని ఆర్యులన్నట్టుగా 
మన సే బంధాలు పెంచుకోవడానికి గాని, ఆ బంధాలనుంగి విము క్తి పొందడానికిగాని 
కారణం. మనస్సుననుసరించే వాక్కు, కర్మ ఉంటాయి. (తికర ణశుద్ధిగాచేసే 
(పతి పనికి ఆధారం మనస్సే కనుక మనసుకు ఈ బంధాలు అశాశ్వ్యతాంన్న 
భావాన్ని అలవరచినపుడు దానిని అనుసరించి కర్మ దానంతట అదే సాధ్యం అవు 
తుంది, ఆ స్థితికి ముందుగా మనసుకు సైర్యం. ధైర్యం చిక్కి శాంతి పొందడం 


1. “శివాపరాధ క్షమాపణ స్తోత్రం = థ్రీ శంకరాచార్యులు. 
శంకర (గ్రంథ రత్నావళి - ౪౦1. 8 - p. 88. 
2, “లలిత = అభినవ కవిత = ఇ. 210. 


ఇక్క 


రాయ్మప్రోలువారి త _త్వచింతన పై (ప్రభావాలు 177 


ఆవసరం. కనుకనేనేమో క్షణికాలయిన ఈ బంధాలకోసం శాంతిని వీడవద్దని 
అన్నారు. చిత్తశాంతి కలిగినపుడే మానవుడాశించిన. పరమార్థాన్ని పొందడానికి 
(పయత్నించి కృతకృత్యుడు కాగలడు అని సూచించారు. 


క్‌ వైగ్గిక సంప్రదాయంలో గోవుకు (ప్రత్యేకస్థానం ఉంది. 


“గో బ్రాహ్మ బేభ్యః[వభమస్తు నిత్యం 
లోకాః సమస్తాః సుఖినో భవంతు” 


అని సమ స్తలోకాల సౌఖ్యాన్ని ఆశిస్తో మంగళవచనం పలుకుతారు సంప్ర 
దాయజ్ఞులు. లోకకల్యాణంతోపాటు గోవులకు సహితం శుభం కలగాలని, సుఖంగా 
వర్ధిల్లాలని ఆకాంక్షించడం వాటికిచ్చే (పాధాన్యాన్ని చూపుతుంది. హిందువుల 
దృష్టిలో గోవు పొందిన జాన్నత్యాన్ని వైదిక వాజ్మయం చూపుతుంది, 


“నమో (బ్రహ్మణ్య దేవాయ గో ద్రాహ్మణ హితాయచ 
జగచ్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమః” 1 


. అని గోవులకు హితమొనర్చేవానిగా భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుడు 
(పణామాలందుకుంటున్నాడు. ఉపనిషత్తులతోపాటుగా గోవుకు ఉన్న పవిత్రతను 
సూచిస్తూ సర్వోపనిషత్తులు ధేనువుతో పోల్చబడ్డాయి. 


“'సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః 
పార్ధోవత్సః సుధీర్‌ భోకా దుగ్గం గీతామృతం మహర్‌ '2 


అని ఉపనిషత్తులు ధేనువులుగా, వానిని పితికే గోపాలనందనుడుశ్రీక ఎష్టునిగా,. 


అర్జునుడు లేగదూడగా, ఆ ధేనువు లిచ్చిన పాలు గీతామృతంగా భావన చేయ 
బడింది. 


1. మహాభారతము - శాంతిపర్యము, రెండవ అధ్యాయం, 19వ శ్లోకం, 
లి, గీతాధ్యాన శ్లోకం. 
RRP.12 


జీ ™ 


బ్‌. 


178 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త _త్వవివేచన. 


“దేవాన్‌ భావయ తానేన తేదేవా భావయంతు వః 
పరస్పరం భావయంతః (శ్రేయః పర మవాప్స్యథ."”! 


యజ్ఞం చేత దేవతలను తృ ప్తిపరచి, సంతుష్టులయిన ఆ దేవతలవల్ల సర్వో 
తృమమైన సంతోషాలు పొందడం వేదోక్త కర్మలిలో ఒకటి. యాగంలో (ప్రధాన 
మయినస్థి మంతం - దేవత - హవిస్సు. [బాహ్మణుడు మంతం చదవగా, 
యాగానికి తృ ప్తిపొంది యోగ ఫలాన్ని చ్చేది యాగదేవత, హోమానికి కావలసింది 
గోఘృతం. యాగానికి ముఖ్యమయిన హోమ ద్రవ్యాన్ని ఇచ్చేది గనుక |బాహ్మ 
ణులతో పాటు (ప్రత్యేకంగా గోవును పేర్కొనడం జరిగి ఉంటుంది. ఆ విధంగా 
పవ్మితమైన గోవును పూజించడం అనాదిగా వస్తున్న హైందవ ఆచారం. 


రాయ్మప్రోలువారు గోవును (ప్రత్యేకంగా గౌరవ దృష్టితో వీక్షించడానికి, 
అభిమానించడానికి ఈ సంప్రదాయాన్ని పూర్వరంగంగా చెప్పుకోవచ్చు. 


“నిర్మల కుటుంబ సుపయస్వినీమ తల్లి 
కోనల తనంత పెరిగీన కసపు మెసవి 
(ప్రేమ దుగ్ధమ్మ ముప్పూట పిదుకదేల ? 
పాల్నుదావ పూజించెడి |బాహ్మ ణులును 
మాంసము భుజింప ఖండించు హింసకులును 
ఒక్కటయి యేల గోవుల నుండనీరు 
పుట్టిపెరిగిన ఇష్టభూముల సుఖాన!”2 


అంటూ గోవుల పట్ట వారికున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. వారి 
రచనలో గోవు పదే పదే 'పేర్కొనబడుతూ ఉంటుంది. ఆవూ దూడల అనురా 
గాన్ని అధికంగా (పస్తావిస్తుంటారు. మాతృవాత్సల్య (పస్తావం వచ్చినపుడు 
ఆవూ దూడల వాత్సల్య [క్రీడలను అతి రమ్యంగా చెప్తుంటారు. కావ్యాన్నికూ | 
ఎలి టై థ్‌ డా న 
"1. భగవద్గీత - కర్మయోగము = 11వ శ్లోకం. 
2, _ తెనుగుతోట - అభినవకవిత = p. 880. 





రాయ్మప్రోలువారి త _త్వచింతన పై (పభావాలు 179 


అపూర్వంగా ఆవుతోపోల్చి తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు.! “సందెకడల 
పల్లె |పవేశించు ధేను దేవతల దర్శించి ఆనందిస్తుంటే దినాలు నిమిషాలుగా గడిచి 
పోయినవి”? ఆని అంటూ గోవు దేవత అన్న ళా వ్యక్తం చేశారు. 


జ్‌ 


“న శివేన వినాదేవీ దేవ్యాచ నవినా శివః 
నై తయో రంతరం నాస్తి చంద్ర చందిక యోరివి 


అని చంద చం|ద్రికలవలె శివశక్తుల ఆభేదం ప్రాదీనులతో భావింప 
బడింది. 


“శివః శ కాయుకో యది భవతి శక్తః (పభవితుం 
నచే దేవందేవో నఖలు కుశలః స్పందితు మపి 
అతస్త్వామారాధ్యాం హరిహర విరించాది భిరపి 
(పణంతుం స్తోతుం వా కథ మకృత పుణ్యః (పభవతి”3 


ఆని శ _క్రియుక్తుడయినపుడే భగవంతుడయినా శ _క్రివంతుడు, అభివ్యక్తుడు 
కాగలడని, లేకుంటే స్పందన కూడా సాధ్యం కాదన్న భావం శ క్తి పాధాన్మా న్ని 
సూచిస్తుంది. 


రాయ్మప్రోలువారు న్రీకి పముఖ స్థానం ఇచ్చి గౌరవించడానికి శివశక్తుల 
లోని ఈ శ శక్తి పాశ స్త దృష్షి పూర్వరంగంగా భాసించిందనవచ్చు. “పూర్యజా 
(తిపురాంబికా' అని భావించిన సుబ్బారావుగారు స్త్రీని ప్రథమురాలిగా పరిగ 
ణించారు. “స్త్రీపురుషులకు పరంపరాగతముగానే (ప్రధాన, ద్వితీయ స్థానము 





1. “పచ్చి పాడి యావు వంటిది కావ్యంబు 
లేగ( గుడిపి చేపురాగ దువ్వి 
పిదుక నమృతమిచ్చు పొదుగు (గుద్దుతివేని ల 
కాలువిసరు జున్ను పాలురావు' ల 
“తెలుగుబంతి' - వనమాల 2. 2శి. 

2. 'రూపనవనీతమ్‌* - మొదటి రంగము - 2. 15. 

శి. సౌందర్యలహరి థీ శంకరాచార్యులు శ్లోకం-1. 


180 రాయ|పోలువారి రచనల పరిశీలన=-త _త్తువివేచన 


లబ్బినవి'.... త్రీ లేకపోతే బ్రేయస్సు లేదు. (ప్రపంచం అరిష్టదష్టమై. నష్టమన్న, 
తుంది. .... గ్రీలోకమందు అదృష్టంగా ఉన్న దివ్యస్వరూపం నేడ్తు నాకు, దర్శన 
మయింది.'”* అంటూ త్రీలో వారు భావనచేసిన. శక్తిని, దివ్యత్వాన్ని అభివ్యక్తం 
చేశారు, కంత్రీ గర్భంలో పురుషుడు " సర్వసాధారణం, అందుకే లలితా 
సహ్మసనామాల్లొ “పూర గిజా (తిపురాంబికా' అని నామం. అంటే. ఈశ్వరుడికన్నా 
లలిత ముందు పుట్టిందీ ఆన్షి నేను తీసుకున్నా. క్నేత్రానికే: ప్రాముఖ్యం.....బలం 
ఆంతా స్రీది అని ఒక 'సిద్ధాంతం "ఉంది. బిడ్డను మోసేది త్రీ కనుక మాతృ 
గర్భానికి, మాతృమూర్తికి గౌరవం ఎక్కువ ఉంచాలి”? ఆంటూ శ్రీని గూర్చిన 
వారి తాత్త్విక దర్శనాన్ని వెల్లడి చేశారు సుబ్బారావుగారు. ఈ విధమైన వీరి 
త _త్తచింతనకు ఆది క్రి (ప్రాధాన్యం కొంక దోహదం చేసినట్టు కనబడుతుంది. 
ఈ సృష్టి సమస్తం శివశక్తుల విన్యాసం అనే భావం వీరి ఊహలో కనబడుతుంది. 

శివళ క్తి సమ్మేళనం వంటిదే (ప్రకృతి పురుషత త్వం. నిర్గణమయిన పర 
(బహ్మ అవ్యక్తుడు. ఆ వ్యక్తం చిల్టీలా విలాసంగా (పకృతి పురుషులుగా వ్యక్త 
మయి, తిరిగి ఆ (ప్రకృతి పురుషుల కలయిక వల్లనే జగత్తులో సృష్టిరూపంగా 
వ్యక్తమవుతున్నది. ఈ చరాచర [ప్రపంచమంతా (పకృతే. ఆ (ప్రకృతి జడం. 
అటువంటి (పకృతికి (పాణము, చైతన్యమూ కలిగించింది పురుషుడు, అనాదీ, 
ఆనంతమూ అయిన సృష్టికి (పకృతి పురుషులు కారకులు. (పకృతి దేహంకాగా: 
పురుషుడు చైతన్యం అయ్యాడు. సర్వభూతాలూ ఆ సంయోగంవల్లనే కలిగాయి. 
వారి సంబంధం అవినాభావముూ?, పరస్పరాశయమూ. ఠాధాకృష్ణ తత్వ్వాన్ని ఈ 
విధమైన (పకృతి పురుష యోగంగా భావనచేసే సంపదాయం ఉంది. 

రాయ్యప్రోలువారు త్రీ పురుష దాంపత్య ధర్మాన్ని దర్శించిన పద్ధతి వనుక 
ఈ తాత్త్విక దర్శన |పభావం కొంత ఉన్నట్టు తోస్తుంది. దాంపత్య ప్రసక్తి 
వచ్చినప్పుడు “స్రీ పుంసయోగంి అన్న పదబంధాన్ని ఎక్కువగా (ప్రయోగి 
స్తుంటారు. “స్రీ పుంసయోగోద్భవా అన్నట్టు వాడతాను. ఎక్కడా సంభోగం 
అన్న పదం వాడను.'3 


1. *రూపనవనీతమ్‌' - ఆరవ రంగము, ఆయిదవ రంగము - 1. 86, 56. 
2, Interview with Sri Rayaprolu on 8-17-81. 
3, Interveiw with Sri Rayaprolu on 11-6-81. 


heat శ్‌ 





రాయ్మప్రోలువారి త _రచింతన పె ప్రభావాలు 181 


సీతారాముల అనురాగాన్ని, స్రీ పురుష సంబంధాన్ని (పకృతి పురుష 
యోగాన్ని గూర్చి వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారు 'దాంపత్య ధర్మంలో 
(పకృతి పురుష యోగాన్ని, శివశక్తి సమ్మేళనాన్ని దర్శించార నడానికి బలా 
న్నిస్తాయి, 


పక ఎతి పురుషుల దివ్య (ప్రభావ. రుచుల ' 
సృష్టియందు దర్శిళచ హర్షింపనయ్యె 
ఏతదమలిన చృాయలన్‌ గృహ ముఖాన 
ఆదరించి ఆరాధింపరాదదేల ?! 


ఈ భావన వీరిలో ఉంది కాబమే వీరి “మాధురీదర్శనమ్‌' రచనలో శివళ క్తి 
సమ్మేళనాత్మకమైన యోగస్పర్శ లీలగా గోచరిస్తుంది. ఇదే అభి పాయాన్ని 
“రూపనవనీతమ్‌'లో ఒక సందర్భంలో ఇలా అన్నారు : “రామాయణములో 
సీతారాముల మిధునకామము విపాకమును పొందింది.... దంపతీ ధౌతమయిన 
ఆ కోమం (త్రివర్శ పరిణద్ధమైన శుద్ధకామం.... (పక బతి పురుషుల (బ్రహ్మాండ 
లీలయే కామం. ఏ తన్మహా మధుర యోగస్థాయియే రతి. సామాన్యజంతు సంతా 
నమునందు రతి అంతటను బుజు బుతూద్దీపన లక్షితంగా ఉంది. పుష్చిత బుద్ధీం 
(ద్రియలై న మానవులలో అది స్త్రీ పుంసయోగమై అలౌకిక సుఖానుభూతి నందింప 
గల సత్వాంశగా సిద్ధి పొందింది... |ప్రాణిపాయకమైన పాశవిక నైజం ఇరువురి 
లోనూ అపరిహార్యంగా ఉన్నది. ఆ పశు[పస క్రి (పసారములను మానుషంగా 
మార్దవించి స్గుమానుషంగా సౌష్టవించి సురభూయ సుందరం కావించడమే త్రీ పుం 
సంయోగం.... మానవ స్వరూపంలోనే ఈ వ్యవస్థ రెండు సగసగాలుగా ఉన్నది. 
ఈ రండు సగాలూ (పకృతి పురుష (పతిపత్తిలోనే ఉన్నవని కొందరు పురాణ 
(బహ్మవాదు లనకపోలేదు. అకామంగా సృష్టి జరిగింది. నాడు మొదలు నేటి 
వరకును (పకృతి పురుషులు ఏకం కావలెననే అవ్యక్త సూతం ఇద్దరినీ సమంగానే 
లాగుతున్నది. అందువల్ల స్రీ పుంసయె గంలో కూడా ఈ ద్వంద్వ స్థితి విరోక్టై 


1: “అర్థమాలలు” = వనమాల - 1. 44. 


182 రాయ, ప్రోలువారి రచనల పరిశీలన-త త్త వివేచన 


కానక్కరలేదు” 1, ఈ విధంగా వీరు భావించిన నరనారీ సంబంధం అయిన 
దాంపత్య ధర్మంలో (పకృతి పురుష లీలాత్మకమైన యోగ పవిత్రత తొంగి 
చూస్తుంది. 
(పాచీన సాహిత్య _పభావం 

సీతారాముల అనురాగాన్ని అద్వైత మిథున యోగంగా “చాక్షుష 
(కతువుగా “(శ్రవణ సవనంిగా భావించిన రాయ్మపోలువారికి రామాయణం అభి 
మాన (గంథం, కనుక్తనే “రామాయణం మీద faith పెట్టు....అది first 
poetry work” అని అంటారు 2, 


“కూజంతం రామరామేతి 
మధురం మధురాక్షరం 
ఆరుహ్య కవితా శాఖాం 
వందే వాల్మీకి కోకిలం” 3 


ఆన్న జ్ఞోకచ్చాయలో “మామిడికొమ్మమీద కలమంత పరాయణుడై న 
కోకిలస్వామికి (మొక్కి-....అంటూ వాల్మీకిపట్టగల గౌరవం చూపారు. “ఉత్తర 
రామచర్శిత' పె అభిమానానికి రామాయణం మీద ఉన్న గౌరవం దోహదంచేసి 
ఉంటుంది. | 


రాయ, ప్రోలువారి తార్సికచింతనపై అమిత (పభావాన్ని చూపినవాడు 
భవభూతి. భవభూతి అభివ్య కం చేసిన సుమానుష (ప్రేమను ఆదర్శంగా 
(గహించారు రాయ్మపోలువారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అమలిన శృంగార 
సిద్ధాంతానికి రూపకల్పన చేశారు. దాంపత్య శృంగారంలో కాల క్రమంగా 
స్థిరంగా నిలిచి ఉండేది స్నేహమేనని వీరు అభ్మిపాయపడడానికి భవభూతి 
గురుతుల్యుడు. 


a 
1. '“రూపనవనీతమ్‌ి - ఏడవ రంగము = p. 112, 118, ఆరవ రంగమ్మ 
A చ 


78, 74. 
2, Interview with Sri Rayaprolu on 11-6-81. 
8. “శ్రీ సుందరకాండి - రాయప్రోలు -plలో ఉఊల్టే భింపబడింది, 


cn 





రాయ ప్రోలువారి త _త్త్వచింతన పై (ప్రభావాలు 188 


“....కాలేనావరణా త్యయా త్పరిణతే యత్స్నేహసారే స్థితం....'! అన్న 


భవభూతి వాక్కు. సుబ్బారావుగారు స్నేహానికి (పముఖస్థానం ఇవ్వడానికి 
ఆలంబనం అనవచ్చు, ఈ సుమానుష (పేమ వీరి ధ్యేయం. ఇటువంటి అభి 
(పాయాన్నే ఒక సందర్భంలో వెలిబుచ్చారు. _“మిథునానురాగమునందు కూడ 
సంభోగ శృంగారమును గాక ఉపనాగరక సాహచర్యమునే . యుత్పాదించును. 
భవభూతి ఆదేశించిన “సుమ్టానుష్యపేమ'ను భావకవి |ప్రాహ్యముగా నారాధించు 
చున్నాడు. అతని రసోపొసనకూ అధిష్టాన దేవత కూడా ఆ (ప్రేమయే. '2 ఈ 


విధంగా దాంపత్యంలో ఇం(ద్రియాతీతమైన అనురాగబంధాన్ని స్నేహంగా 


గుర్తించడంలో భవభూతి ప్రభావము రాయ్మప్రోలువారి మీద బలంగా కనబడు 


తుంది. 


“ఇయడ్లే హే లక్ష్మీ రియ మమృతవ _ర్తిర్నయనయో 
రసావస్యాస్పర్శోవపుషి బహుళశ్చందనరసః ఫ్రీ 


వంటి వర్ణన రాయ్మప్రోలువారు వర్ణించిన శ్రీ సౌందర్యవర్ణనకు తోడ్పడి 


ఉంటుంది. (పబంధకవుల శృంగార వర్ణనలు నచ్చని సుబ్బారావుగారి వంటి 
నవ్యకవికి స్నిగ్గ సుకుమారమయిన ఇటువంటి వర్ణన ఆదర్శప్రాయం అయింది. 
ఉ_త్తరరామచరితలో సీతాదేవి వర్ణన తమకు నిచ్చినట్టు మాటలలో కూడా అప్పు 
డప్పుడు చెప్తుంటారు. 


“బక్క పలచని నెమ్మేను పచ్చిపసుపు 
కొమ్మువలె మంగళ చ్భాయ (కుమ్మరింప 
ఇంతలేసి కాటుక కండ్ల యింపుతోడ 
మగువ ఆకలిదప్పులు మాయచేయు.” 





4. 


అభినవాం[ధకవి పండిత సమ్మేళనము - ద్వితీయ సమావేశం. భారోత్య్యి 


ఉత్తరరామచరిత్ర - |ప్రథమాంకం. 


స్‌ ఖ్‌ 


ఫ్మిబ. 1984. 
“ఉత్తర రామచరిత” - (పథ మాంకం. 
“పెండి లగ్నం” - మిశ్ర మంజరి -p. 59. 





184 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్స వివేచన 


రాయ్మప్రోలువారి రచనలో కనబడే ఇటువంటి సుకుమార మైన వర్ణ నకు 
భవభూతి వర్ణానా విధానం [ప్రాతిపదికగా తోడ్పడి ఉంటుంది. “ఉత్తరామచరిత' పై 
అభిమానంతో తెలుగులోకి అనువదించారు. 


రాయ|ప్రోలువారు అభిమానించే మరొక మహాకవి కాళిదాసు.! కాళిదాసును 
గూర్చిన (పసి లేకుండా వారు (ప్రసంగించే సందర్భాలు చాలా తక్కువని 
చెప్పవచ్చు. పెంచిన |పేమకు[ఉదాహర ణగా శకుంతలమై కణ్వుని అనురాగాన్ని 
వీరు తరచు |పుస్తావిస్తుంటారు. తొలకరి మేఘాన్ని చూడగానే అప్రయత్నంగా 
“ఆషాడస్య [పథమ దివసే' అని కాళిదాసును స్మరిస్తారు.? “శకుంతల”, “దూత 
మత్తేభము" వంటి వీరి రచనలకు కాళిదాసుపైగల అభిమానం కారణం కావచ్చు. 
ఇంతగా వీరభిమానించే కాళిదాసు (ప్రభావం వీరి రచనపై ఉండడం సహజం+ 
“మేఘదూతం' నన్ను inspire చేసింది”? అంటూ మేఘసందేళం తనకు 
ప్రేరణ కలిగించిన రచనగా చెప్తారు. రాయ[పోలువారి రచనల్లో ముఖ్యంగా 
పేర్కొనబడే తృణకంకణ రచనకు కాళిదాసు రఘువంశం దోహదం చేసిందని 
ఒక సందర్భంలో పేర్కొన్నారు. 'రఘువంశంలో అజవిలాప ఘట్టం నన్ను బాగా 
ఆకట్టుకుంది. అజమహారాజు అనుభవించిన వియోగ దుఃఖాన్ని కాళిదాసు వర్ణించిన 
విధం నా హృదయంలో ము[ద్రపడింది. తృణకంకణం (వాయటానికి అదొక 
కారణమైంది. అని రఘువంశం ఆకర్షించినట్లు స్పష్టం చేశారు.అజవిలాప ఘట్టం 
మీద ఉన్న ఈ అభిమానం వల్లనేమో “కష్టకమల”ో లో సందర్భోచితంగా 


1. “నాకు మొదటి నుంచీ భవభూతి, దాశిదాసు అంటే చాలా పీతి. ముఖా 
ముఖి 1, విమర్శిని 4. అనుబంధం - 1. 8. 

2. 1910 (ప్రాంతంలో బందరు (ప్రయాణం గూర్చిచెప్తూ “(గ్రీష్మం బాగా 
భీష్మంగా మండింది. రోళ్ళు పగిలినవి. అయితే ఆషాఢ (పథమ దివసం. 
దానితో (పథమ పయోధరం, తొలకరి కన్నె పరికిణీ పయిట లాగ ఆకాశ 
వీధిలో కన్పించినవి'. 
మధురస్కృతులు - ముట్నూరి కృష్ణారావు (వ్యాసము) > 
రాయ్మప్రోలు సుబ్బారావు. కృష్ణా ప| తిక వజోత్సవ సంచిక 14-2-64, ౯ జా 

8. 15-6-79 రేడియో (ప్రసంగము. 

“ముఖాముఖి” 111 రాయప్రోలు వాజ్మయ సూచిక, p. కిల్‌, 


4 





రాయ ప్రోలువారి తత్త్వచింతన పె (పభావాలు 1838 


“....కాలేనావరణా త్యయా త్పరిణతే యత్స్నేహసారే స్థితం....”] అన్న 
భవభూతి వాక్కు సుబ్బారావుగారు స్నేహానికి (పముఖస్థానం ఇవ్వడానికి 
ఆలంబనం అనవచ్చు, ఈ సుమానుష (పేమ వీరి ధ్యేయం. ఇటువంటి అభి 
(పాయాన్నే ఒక సందర్భంలో వెలిబుచ్చారు. “మిథునానురాగమునందు కూడ 
సంభోగ శృంగారమును గాక ఉపనాగరక సాహచర్యమునే _ యుత్పాదించును. 
భవభూతి ఆదేశించిన “సుమ్మూనుష పేమ'ను భావకవి |ప్రాహ్యముగా నారాధించు 
చున్నాడు. అతని రసోపాసనకూ అధిష్టాన దేవత కూడా ఆ (ప్రేమయే. "2 ఈ 
' విధంగా దాంపత్యంలో ఇం[ద్రియాతీతమైన అనురాగబంధాన్ని స్నేహంగా 
గుర్తించడంలో భవభూతి ద్రభావము[ద రాయ్మపోలువారి మీద బలంగా కనబడు 
తుంది, 


“ఇయడ్లే హే లక్ష్మీ రియ మమృతవ _ర్తిర్నయనయో 
రసావస్యాస్పర్శోవపుషి బహుళశ్చందనరసః ర. 


వంటి వర్ణన రాయ్యపోలువారు వర్ణించిన త్రీ సౌందర్యవర్గనకు తోడ్పడి 
ఉంటుంది. (పబంధక వుల. శృంగార వర్ణనలు నచ్చని సుబ్బారావుగారి వంటి 
నవ్యకవికి స్నిగ్ధ సుకుమారమయిన ఇటువంటి వర్ణన ఆదర్శ పాయం అయింది. 
ఊత్తరరామచరితలో సీతాదేవి వర్ణన తమకు నిచ్చినట్లు ' మాటలలో కూడా అప్పు 
డప్పుడు చెప్తుంటారు. 


“బక గ్రా పలచని నెమ్మేను పచ్చిపసుపు 
కొమ్ము వలె మంగళచ్చాయ (కుమ్మరింప 
ఇంతలేసి కాటుక కండ్ల యింపుతోడ 
మగువ ఆకలిదప్పులు మాయచేయు. 





1. ఉఊత్తరరామచరిత - (ప్రథమాంకం. 

2, _అభినవాంధకవి పండిత సమ్మేళనము - ద్వితీయ సమావేశం. భారోళ్య్య 
ఫ్మబ, 1984. 

8. “ఉత్తర రామచరిత” - పథ మాంకం, 

4. “పెండి లగ్నం' = మిశ్రమంజరి - p. 59, 


184 రాయ హ్రోలువారి రచనల పరిశీలన -త త్య వివేచన 


రాయ్మపోలువారి రచనలో కనబడే ఇటువంటి సుకుమారమైన వర్ణనకు 
భవభూతి వర్ణానా విధానం (ప్రాతిపదికగా తోడ్పడి ఉంటుంది. “ఉత్తరామచరిత' పై 
అభిమానంతో తెలుగులోకి -అనువదించారు. 


రాయ।ప్రోలువారు అభిమానించే మరొక"మహాకవి కాళదాసు.! కాళిదాసును 
గూర్చిన (సి లేకుండా వారు (ప్రసంగించే సందర్భాలు చాలా తక్కువని 
చెప్పవచ్చు. పెంచిన ( పేమ్‌కు ఉదాహరణగా శ కుంతలమై కణ్వుని అనురాగాన్ని 
వీరు తరచు |పుస్తావిస్తుంటారు. తొలకరి మేఘాన్ని చూడగానే అ్యపయత్నంగా 
“ఆషాడస్య [పథమ దివసే' అని కాళిదాసును స్మరిస్తారు.2 “శకుంతల, “దూత 
మత్తేభము” వంటి వీరి రచనలకు కాళిదాసు పైగల అభిమానం కారణం కావచ్చు. 
ఇంతగా వీరభిమానించే కాళిదాసు (ప్రభావం వీరి రచనపె ఉండడం సహజం. 
““మేఘదూతంి నన్ను inspire చేసింది” అంటూ మేఘసందేశం తనకు 
(పీరణ కలిగించిన రచనగా చెప్తారు. రాయ్యపోలువారి రచనల్లో ముఖ్యంగా 
పేర్కొనబడే తృణకంకణ రచనకు కాళిదాసు రఘువంశం దోహదం చేసిందని 
ఒక సందర్భంలో పేర్కొన్నారు. “ర ఘువంశంలో అజవిలాప ఘట్టం నన్ను బాగా 
ఆకట్టుకుంది. అజమహారాజు అనుభవించిన వియోగ దుఃఖాన్ని కాళిదాసు వర్ణించిన 
విధం నా హృదయంలో ముుద్రపడింది. .తృణకంకణం (వాయటానికి అదొక 
కారణమైంది. * అని రఘువంశం ఆకర్షించినట్లు స్పష్టం చేశారు.అజవిలాప ఘట్టం 
మీద ఉన్న ఈ అభిమానం వల్లనేమో “కష్టకమల”లో సందర్భోచితంగా 





1. “నాకు మొదటి నుంచీ భవభూతి, దాళిదాసు అంటే చాలా (పీతి'. ముఖా 
ముఖి 1, విమర్శిని 4. అనుబంధం - 1. 82, 
1910 (పాంతంలో బందరు ప్రయాణం గూర్చిచెప్తూ “గ్రీష్మం బాగా 
భీష్మంగా మండింది. రోళ్ళు పగిలినవి. అయితే ఆషాఢ (పథమ దివసం, 
దానితో (పథమ పయోధరం. తొలకరి కన్నె పరికిణీ పయిట లాగ ఆకాశ 
వీధిలో కన్పించినవి'. 
మధుర స్మృతులు - ముట్నూరి కృష్ణారావు (వ్యాసము) న్న 
రాయప్రోలు సుబ్బారావు. కృష్ణా పత్రిక వ(జోత్సవ సంచిక 14-2-64. 
15-6-'9 రేడియో (పసంగము. 
4. “ముఖాముఖి 1 రాయప్రోలు వాజ్మయ సూచిక. p. లిక్‌, 





రాయ్మపోలువారి త _త్వీచింతన పె (ప్రభావాలు 185 


ఆ ఘట్టాన్ని తెలుగుచేసి కావ్యంలో ఇమిడ్చారు. కేవలం ఒక్క. అజవిలాపమే కాద 
న్నట్లుగా “కాళిదాసకవీం్యదుని నాటక్యతయము బహుపఠ్యాయములు సాకల్యముగా 
సమాలోచనచేసి, ఆ మీద తృణకంకణము కూర్చినారు.' నాటక క్రయ ప్రభావాన్ని 
స్తా వించారు తల్లావజ్ఞ్యల శివళంకర శాస్త్రిగారు. ఓ." తృణకంకణంలో నాయకుడు 
నాయిక క్రై చింతిస్తున్న ఘట్టంలో అజవిలాపము[ద కొంత కనబడుతుంది, 
పాతల tas అనుగుణంగా అనుభూతులకు అధిక (పాధాన్యం 


ఇవ్వాలని రాయ ప్రోలువారి అభిప్రాయం, అప్పుడు రచనకు జీవం వస్తుందని వీరి 


ఉద్దేశం. ఈ విధమైన వీరి దృష్టికి కూడా కొంతవరకు కాళిదాసు కారణం అని 
అనుకోవచ్చు. కాళిదాసు శకుంతలలోని ప్మాతల అనుభూతుల వర్ణన వీరిని ఆకట్టు 
కుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 'శకుంతల'అనువాదం చేసినట్టు కనబడుతుంది:2 


“పురాణమిత్యేవ నసాధు సర్వం నచాపికావ్యం 
నవ మిత్యవద్యమ్‌ి .... .... త 


అన్న కాళిదాసు భావానికి | పతిబింబంలా గా--- 

1. “తృణకంకణ నీరాజనము' - తల్దావజ్ష్యల శివళంకరశాన్త్రి , 

£. “పాతలకు ఇంటిమసీని, పాత్రల ఫీలింగ్స్‌లో ఇంటెన్సిటీని కాళిదాసు 
నిరూపణ చేశాడు. అదీ ఆ నాటకంలో కీలకం. ఇంటిమసీవల్లనే కణ్యుడు, 
శకుంతల నాటకంలో పాత్రలయినారు, శకుంతలా దుష్యంతుల సంగతి 
కణ్బునికి తెలిసింది. శకుంతలను ఏమీ అనలేదు. ఆమెను భర్త దగ్గరకు 
పంపటానికి అన్నీ సిద్ధం చేశాడు. ఆ నాల్గవ అంకం అంతా పాతల 


ఫీలింగ్స్‌ను ఒలకబోయటమే. పొయ్యిటియే ఆలా ఉండాలి, ముఖ్యంగా 


[(డామా . అలా ఉంటేనే (డ్రామా. నా శాకుంతలానువాదం చూడండి... సిజి. 


“ముఖాముఖి 1 రాయప్రోలు వాజ్మయ జీవిత సూచిక. . శిలి, 
8. _“మాళవికాగ్నిమ్మితము' - కాళిదాసు - (పస్తానన - 2 వ శోకం. 


* 


బ్‌. 








186 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన -త త్య వివేచన 


“ప్రాతగిలిన మా(తాన భవ్యములు కావు 
నవ్యమైన మ్మాతన నింద్యములు కావు"! 


అని అన్నారు రాయ్మపోలువారు. 


తృణకంకణనాయిక వర్ణనలో “కన్నెగేదంగి చెండునా కళుకు లొలయు, 
నా వెలంది యొడల్‌ నగ్భలేవి లేక?........ సహజ సౌందర్యాన్ని వెదజల్లుతున్న 
దనే సందర్భం- శ 


....'ఇయమధిక మనోజ్ఞా వల్కలేనాపి తన్వీ 
కిమివహి మధురాణాం మండనం నాక తీనామ్‌'3 
అని వర్ణించిన కాళిదాసును తలపింప చేస్తుంది. ఈ స్నిగ్ధ సౌందర్యవర్ణ నే 
కాదు:' పెంపుడు లేడిని ఒక దానిని క ల్పించడం, ఆ పెంపుడు లేడితో నాయిక 
జరిపిన ముద్దు ముచ్చట్లు శకుంతలను జ్ఞప్తికి తెస్తాయి, 


“శ్యామా శ్యామల తామలమ్మగు (పవాసస్నాన పుణ్యోదక 

(శ్రీమద్వాటికలన్‌”* స 

అనే విధమయిన ఎత్తుగడలో కాళిదాసు (ప్రభావము[ద్ర అతి స్పష్టంగా 
కనబడుతుంది. | 

'వాగర్థావివసంపృకౌ వాగర్థ (పతిపత్తయే 

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా” 


కాళిదాసు ఆదిదంపతుల స్తుతిలోని ఈ వాగ ర బాంధవ్యాన్ని అనుసరిస్తూ 
రాయ[పోలువారు ఇ వ 


రమ్యాలోకము = ఫై. 28. 
అభిజ్ఞాన శాకుంతలము అ పథమాంకం = 18వ శ్లోకం, 


స్వప్నకుమారము - p. 22, 
రఘువంశము - 1 వ శ్లోకం. 


నాసా రం ఫం గా 


తృణకంకణము - p. 1, i 





రాయ[ప్రోలువారి త కచింతనపై (వభావాలు 187 


విగశిత ముఖమై శబ్దము 
తగిలెడి అర్థము వధువు ధవుని విధమునన్‌”! 
అని శబ్దారాల సంబంధాన్ని పేర్కొన్నారు. ఈ అర్థాన్నే ధ్యనింపచేస్తూ 


థి 


“వాగర్థ” శద్దాన్ని అక్కడక్కడ (పయోగించారు.8 కాళిదాసుని స్తుతించడం 


కూడా వాగర్గపణయ పరంగానే కీర్తించారు. ” 

“యావద్ధర్మాచరణకు తావలము శరీరమనిరి'* అని సుబ్బారావుగారనడం 
“శరీర మాద్యం ఖలు ధరశ్రీసాధనమ్‌్‌ అన్న కాళిదాసు బాక్కును గుర్తుకు 
తెస్తుంది, + 

స్వప్నకుమారములో  తెల్హసురపొన్నపూల _ సంకెళ్ళను (తెంచనని 
(ప్రమాణం చేస్తూ నాయకుడు. 

ర (తెంచలేనెట్టులో సహియించువాడ 

సన్నగిల్లు హస్తము నుండి జాజుదాక'6 
అని అనడం '“కనకవలయ (భంశరిక్త (పకోన్టః'? అన్న కాళిదాసు వర్ణనను 


తలపిస్తుంది * 


1. మాధురీ దర్శనము - p. 24. 
2, (2) విహిత వాగర్థ శోభన వికృతి కల్పన 
శ బ్బకాండ మనంతమై శాఖసాగె - (రమ్యాలోకం ,p. 11) 
(b) వాగర్థ విశ్వముఖమున 
భోగింపనగు అనంత భూతంబులలో 
రాగిలు మధు హవి 
ర్భాగము ree 
(0) సుక్టవి వాగర్థ బాంధవస్ఫోటర కక్తి.... శబ్బమునించు 
(6) “వాగర్థంబుల బాంధవంబు చివిరింపన్‌' whe “నివేదన*= వనమాల 
p. 78. 
లి. “వాగర్థ _పణయము గీర్తించెడు మృదుగుణులను భావింతుము” తృణ 
కంకణము p. 9* 


“కుమార సంభవము - పంచమ సర్గము = 88వ శ్లోకం, 
స్వప్న కుమారము - p ౨8. 
మేఘసందేశము - 2వ శోకం, 


వేరా ఈ ౫ 


“నందా - మిశ్రమంజరి - p 119. ' >. 
= వకు 





188 రాయ్మపోలువారి రచనల పరిశీలన త _త్త్వవివేచన 


ప్రాచీన ఆంధ కవులలో నన షయ ఛాయ కొంత: ఠాయ్మపోలుబారి పై పెకన 
బడుతుంది. “శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వశోముఖాబ్లేషు, యే లోకానాం స్థిత 
మావహ స స్త్య విహతాం స్రీపుంస యోగోద్భృవాం” అనే స్తుత్యాత్మక పద్యంతో 
నన్న య (గంధారంభం చేశాడు. దీనికి సన్నిహిత మైనది రాయ।పోలువారు. భావన 

చేసిన్‌ నరనారీయోగం. కనుకనే స్రీపుం పుంసయోగద్భవా ఆన్న నన్నయ దృష్టి 

వీరిని (ఆకర్షించిఉండవచ్చు. దీనితోపాటు నన్నయలో వీరిని ఆకర్షించిన లక్షణం 
ఆకర రమ్యత. ¥ 

“సారమతిం గోవీందులు (ప్రసన్న కథా కలితార్థయు క్తిలో 

నారసిమేలు నానితరు లక్షర రమ్యత నాదరింపీ], re 

"అని నన్నయ పాఠకాదర ణ పొందుతుందని భావించిన అక్షర రమ్యత పె 
సుబ్బారావుగారికి అభిమానం ఉన్నట్టు తోస్తుంది. 


... ఈ వేగాతివేగో క్తిదు 

ర్వ్యసనం బేటికి (త్రిప్పుమింక జననీ! రమ్యాక్షరవోణికిన్‌ 2 
అని వీరు _ప్రార్థనచేయఢడంలో నన్నయ ఉద్దేశించిన అక్షర రమ్యత ధ్వనిస్తుంది- 
అక్షరరమ్యత (శవణసుథాన్ని ఇస్తుందని వీరు భావించారు. సవ్యకవులు :డాసికి 
(పాథాన్యం ఇస్తారంటూ-= 

“మృదుల సరళాక్షరముల సమ్మేళనమున 

ఆర్ట్ర నవనీత మార్జవ మందు నుడులు'3 

ఆని అన్నారు. నన్నయ (ప్రసక్తి వచ్చినపుడు అక్షర రమ్యతనుగూర్చి 
(ప్రస్తావించడం కనబడుతుంది. 

కొన్ని వర్ణనలమీద( పద్యపు ఎత్తుగడమీద, పదబంధాలలో, క్రియారూపా 
లలో వీరిమీద తిక్కన, పోతన, శ్రీనాథుడు, పెద్దనవంటి [పాచీనాల్యధ కవుల 
(ప్రభావం కొంత కనబడుతుంది. కాని వీరి తాత్త్విక చింతనపై విశేషంగా వారి 
(ప్రభావం కనబడదు. అయితే వీరికి పరిచితులు సన్నిహితులు ఆయిన కొందరు 
వ్యక్తులు వీరి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశారు. ఆ ప్రభావం వీరి తాత్త్విక 
దర్శనానికి కొంత దోహదం చేసింది. 


1. శ్రీమదాం్యధ మహాభారతము - అవతారిక - 26వ పద్యం, 
£. ‘సతమున్‌ ధేనువకొండవారి” = వనమాల - 1. 89. టట. ల్‌ 
8. రమ్యాలోకము - p. 20. J 
4. “నన్నయాక్షర రమ్య (ప్రసన్న ఫణితి....' రమ్యాలోకము = 1. 1. 

“అక్షర రమ్యతనెరిగిన దకుడు....” మాధురీ దర్శనమ్‌ - 2. 9. 


రాయ్మపోలువారి మీద _పభావం చూపిన వ్యక్తులు 


పినత ల్లి: రాయ్మపోలువారి మీద అధిక (ప్రభావం చూపిన వ్యక్తులలో 
“ప్రథమురాలు వారి పినతల్టి, శ్రీమతి రామడుగు నరసమ్మ గారు. వారి మనసులో 
. శ్రీ వర్ణనలపట్ట ఆలోచన సాగి, ్రీని గూర్చి కొన్ని స్థిరభావాలను ఏర్పరచుకోవ 
డానికి" ఆవిడే ముఖ్యకారణం అని చెప్పవచ్చు. రాయప్రోలు వారు స్రీ పట్ల చూపే 
గౌరవానికి, వారి రచనల్లో త్రీ గుణాలకు (పొధాన్యం లభించడానికి, స్త్రీలో వారు 
మాతృమూర్తిని దర్శించడానికి మూలాధారంగా వారి పినతల్లి నిలబడుతుంది. 
సుబ్బారావుగారు. కవిగా రూపుదిద్దుకుంటున్న కాలంలో ఆవిడ మాటలు వారి 
మనసులో చెరగని ముద్ర వేశాయి. వారి ఆలోచనలకు ఆవిడ ఏవిధంగా (పేరేపణ 
నిచ్చిందో స్పష్టంగా చూపుతాయి వారు చెప్పిన ఈ మాటలు: 


“అయితే. నా ఆంతః కరణ తంగ్యతులను (వతి చేసిన ఛాయా సంధ్య 
మాతం గుర్తున్నది; అది నివేదిస్తాను. వండి అన్నం ఆరకుండా పాలూ మీగడా 
కలిపి తినిపించి నన్ను పెంచింది మా పిన్ని. (ప్రతి దినమూ ఏ రామాయణమో, 
పురాణమో చదివి ఆవిడకు వినిపించే వాడుక ఉండేది. 


ఒకనాడు అనసూయ చరి|త చదివి ముగించితిని. అది అంతా సొంతంగా 
విన్నది. చిట్టచివరకు “నాన్నా ! చూచావురా ! తిమూర్తులు కూడా ఎలా తల్లి 
కంటితో చూస్తే చంటి పిల్లలై.నారో ? ఈలాంటి భావం మన కథా కలాపాలలో 
ఇంకా అధికంగా ఉంటే (పేమ భాండం తొణికేదా? ఏ (గ్రంథంలో విన్నా ఆడ 
వాళ్ళను గురించి ఏమేమో (వాస్తారు మగవాళ్ళు” అని అన్నది. కథ కంచికి 
పోయింది. ఆ పలుకూ, ఆ స్వరమూ, ఆ (శతీ కూడా నాలో ఏ పచ్చని పళ్యు 
మీదనో శయనించి నిదురపోయినవి. కాని అనంతరం ము క్తకంఠమైన నా రాగాని 
కంతా ఆదే అమృత బీజమని విధేయ విజ్ఞాపన. అది మొదలుకొని “క్షీరసాగర 
శయనా” అనే గీతం పినబడితే (ప్రేమరూపిణియైన తల్టీ ఆమె వక్షస్థలం మీద 


= 


"ty 





190 రాయ[పోలువారి రచనల పరిశీలన-త _ర్హ్యవివేచన 


స్తన్యపానంచేసే శిశవూ హృదయం మీద దర్శనమయ్యేవారు.”! రాయప్రోలు 
వారు సమస్త (ప్రకృతిలో మాతృమూర్తిని దర్శించడానికి వారి పినతల్లి పలుకులే 
నేపధ్యంగా నిలిచి ఉంటాయి. పద్మ|భమరాలకు వినూత్నంగా మాతాపు[త్ర 
భావం 'కల్పించడం,2 ఆకాశం నీళ్ళాడబోయే ఇల్దాలుగా వీరి మనో నేత్రాలకు 
భాసించడం.3 భూదేవి సుఖపసూతగా గోచరించడం* వంటి" వీరి (పత్యేక 
తలకు పరోక్షంగా వారి పినళల్రి కొంతవరకు కార ణభూతురాలనుకో వచ్చు. 


(ప్రాచీన సాహిత్యంలో స్త్రీ వర్ణనలను గూర్చి వీరికి విమర్శనాత్మక. 


దృక్పధం ఏర్పడడానికి, స్రీ వర్ణనలలో “కచకుచాభి వర్ణనలతో అలంకృతము 
కాకపోతే కాంతాసొందర్యము రూపుకట్టదా” అనే “మనోరిరంసి వీరిలో కలగ 
డానికి, వారి పినతల్లి వారిలో అనసూయ కథా ముఖంగా కలిగించిన చిన్న 
ఆధారం కారణం. 


కావ్యవస్తు నిర్ణయంలో కూడా వారి పినతల్లి (ప్రభావం కనిపిస్తుంది, 





1. “నా తొలి రచన' (రేడియో (ప్రసంగము) - (ప్రతిభ - అక్టోబరు 1941. 
2, “దప్పిగొని చేరిన మిళింద తనయులకును 
పూలపాలిచ్చి చీకట్టు పోవకుండ 


కడువులో దాచుకొనదె పంకజము” - స్వప్నకుమారము - p. 26. 

8. “ఆకాశము నీళ్ళాడనున్న _ ఇల్లాలివలె కనబడ్డది” ఆముఖము - దూత 
మత్తేభము. 

4. “....భూదేవి సుఖ్బపసూత పగిదిన్‌....” 
“జన్మాష్టమి - వనమాల - p, 71. 

5. నివేదన - తృణకంకణము. 

6. “సుబ్బారావుగారికి తమ పినతల్లిమీద మిక్కిలి భ క్తి. వారిని ఉత్తేజితులను 
గావించినవారిలో ఆ చల్లని తల్లికి ప్రత్యేక గౌరవస్థానము కలదు. ఉదాత్త 


మైన సంస్కృతికల ఆ సాధ్వి (ప్రభావము సుబ్బారావుగారు ఉపయోగిందో © 


పదజాలముమీదనేకాక వారు స్వీకరించిన కథావస్తువుమీద, వర్ణనలమీద 
కన్పట్టుచున్నది.' 
“సారస్వత నవనీతము” - దేవులపల్లి రామానుజరావు - 1. 98. 


= 


రాయ్మప్రోలువారి త ఎక్లగింతన్నను ప్రభావాలు . 191 


ధృతిః క్షమాదయాళౌచం 
కారుణ్యం వాగనిష్ణురా 
మ్మితాణాం చానభిిదోహః.... 


అనే ఏడు గుణాలకు ప్రాధాన్యాన్ని స్తూ రాయ|ప్రోలువారి కావ్యనాయికలు సృష్టించ 
బడ్డారు. రూపనవనీతంలో ఒక ప్మాతముఖంగా ఆ గుణాలు “పినతల్లి చెప్తుండే 
దని” చెప్పించారు.! కష్టక్షమేల కావ్యానికి ఆధారం అనదగిన సంఘటన వారి 
పినతల్లి చెప్పగా విన్నట్టు పీఠికలో (వాళారు.2 పినతల్లి కోరికమీద భజగోవింద 
శ్లోకాలను అనువదించారు. వారి పినతల్లిని సూచిస్తూ రచనలలో అక్కడక్కడా 
పినతల్లి పాత్ర సృష్టించడం కనబడుతుంది. రచనలో అసంకల్పితంగా “పిన్ని 'ని 
గూర్చిన (ప్రస్తావన వీరికి పినతల్లి పెగల అభిమానాన్ని సూచిస్తుంది. “కొడుకా! 
చెప్పిన మాటలన్‌ వినవు, నీకుం దోచదు....” అని వారి పినతల్లి ఆంటుండేదని 
ఆవిడ మాటలనే పెట్టి (వాశానని ఒక సందర్భంలో రాయ్మప్రోలువారు అన్నారు. 


రూపనవనీతమ్‌ - 1. 86. 

2. “ఇది జరిగిన ఆగంతుకమని మా పిన్ని చెప్పగా ఎప్పుడో విన్నాను. 
....మనసులో మసలుతున్న ఆ భావన కొంతకాలానికి ఈ కృతిగా 
రూపొందినది”. “కష్టకమలి - (పకరిక, 

శి.. “వకుళ = ఆహా, స్మృతికి వస్తున్నది. ఆభరణాలు ధరించేటప్పుడు పాడ 
వలసిందని మా పిన్ని ఎప్పుడూ చెప్పేది. 

.. చెంపలు దువ్వి, తిలకము దిద్ది, చీరా రెవికా సవరించి కన్నాను తీర్చే 
పిన్ని (పేమనూ.... విప్పారేటట్లు రచించాలె'. రూపనవనీతమ్‌-3. 86, 65. 
“నన్నుగనీ పాఅవైచి [ప్రాణములు విడిచె 
అనటి చందాన మా యమ్మ అది మొదలుగ 
"పెంచి రఅచేతులంబెట్టి పిన్నితోడ 
సకల బాంధవులు వాత్సల్యదృష్టి' - “ఎవరు” - జడకుచ్చులు, 1. 185. 
| _..నిద్దురలు వాయక యుండి రనుంగు చెల్లెలున్‌ 


జ్ఞానవతీ శిరోమణి (పసన్నగుణోదయ నాదు పిన్నియున్‌' be శ 


“కనకము' - జడకుచ్చులు - p. 151. 
“పిన్నితో వన్కవచ్చుచు వింటి నేను'- స్నేహలత-అభినవకవిత p.298, 
4, “కనకము - జడకుచ్చులు 1. 150. 


192. రాయ।ప్రోలువారి రచనల పరిశీలన-త-త్వ్వవివేదన 


ఈ విధంగా వీరికి జ్ఞానచక్షువు నిచ్చి తాత్త్వికదర్శనానికి దోహదం చేసిన 
విదుషీమణి వీరి పినతల్లి. అందుకే “ఈణకవికి పినతల్రిమీద '|పీతి చాలా హెచ్చు. 
ఆమె వాక్యామృతము ఆస్వాదిస్తూ కొన్ని సందర్భాలలో ఆమె పలుకులే పద్యా 
లలో చొప్పించారు. ఆమె అనేక విషయాలు _అవగాహన చేసుకున్న విశాల 
హృదయ్య లోకయా[త్రలో క్లిష్ట గ్రంథులు విప్పివేయగలిగిన- వివేకవతి. ఆమె 
సూక్తులు ఈ కవీం|దుని కళ్ళకు దోహదం చేసినవి! అని తల్జావజ్ఞల శివశంక్షర, 
శాన్రిగారన్నారు. సి స్ట 


మేనమామ. :-' ఒక విధంగా రాయ్మప్రోలువారి మేనమామను వారికి 
గురువుగా చెప్పుకోవచ్చు.- సుబ్బారావుగారికి- వేలు విడిచిన మేనమామ అవ్వారి" 
స్క్ముజహ్మణ్యశా స్రీగారు, వీరు. సంస్కృృతాం(ధాలలో గొప్ప పండితులు. తిరుపతో 
వేంకట.కవులతో= 


“అన్నంబెక్కడనో భుజించితివి విద్యన్నాకడన్‌ నేర్చి తెం 
దున్నీయందు లవంబు గాననుజుమీ దోషంబు 'ధుశ్ళా[త్రవుల్‌ 
నన్నున్‌ మార్కొన వారి యాశువుల చందంబెల్ల, నవ్వారి సు 
బృన్నా ! చూపి-బుణమ్ము. .దీర్చితివి సుమ్మా శిష్య చూడామణీ2. 


,. అని (ప్రశంసింపబడిన శిష్యులు. విద్వాంసులై న మేనమామవద్ద సుబ్బా 
రావుగారు సంస్కృతాం|ధ్ర కావ్యాలను కొన్నింటిని పఠించారు. “తనకు సాహిత్య 
విద్యాగురువు మామయ్యే” అని వారంటారు. అభిజ్ఞాన శాకుంతలం, ఉత్తర 
రామచరితల్ము మేనమామ వద్ద కూలంకషంగా చదివారు: ఇంట్లో గురువు దగ్గర 
చదువుకొన్న ఆ చదువు ఆ కావ్యాల మీద అభిమానం పెరగడానికి దోహదం 
చేసింది. 

మేనమామ (ప్రోత్సాహంతో రాయ్మపోలువారు కవిత్వం చెప్పడం నేర్చు 
కున్నారు. వీరి ఆశు కవితా ధోరణికి కూడా వీరి మేనమామే కారణమయ్యారు. 


1. “నీరాజనము - తృణకంకణము జ తల్దావజ్ఞల శివశంక రళాస్త్రి. 
లె, వేంకటళాన్రి ఎ ఫ్రీ వేమవర్శాగ హార శత్తావధానము. 'నానారాజ సందర్శ 
నము = 1. 188. ' 


ఖా , 





రాయ్మప్రోలువారి త_త్త్వచింతనపై (ప్రభావాలు 198 


మేనమామతో కలిసి కొంతకాలం అవధానాలు చేసేవారు. . మేనమామ తమ ఆశు 


కవితా ధోరణి [ప్రారంభానికి ఏ విధంగా 'ప్రోత్సాహాన్నందించేవారో ఇలా' 


వివరించారు. 

“థ్రీ శాస్త్రిగారు ఆసకవిత్వ కలాపం [ప్రోరంభించారు. గార్హపాడు చెరువు 
మీద వృద్ధ వటవృక్షమున్నది. ఆ చెట్టు చల్లని నీడలలో ఆవవుగా వాచాధోరణి 
సాగింది. నన్ను పిలిపించి వెంట ఉండమన్నారు. అక్క: డక్కడ “అందుకోరా” 
అనేవారు. ఏదో నేనుకూడా అనుసరించేవొడిని. తరువాత శ్రీ శాన్ర్రీగారు ఆవధాన 
ఆభ కవితా దీక్షతో బయలుదేరిర. నన్ను వెంటరమ్మన్నారు. మొట్టమొదట 
' కావలిలో దిగినాము.... అక్కడినుండి నెల్లూరు వెళ్ళాము.... నెల్లూరులో ఆశు 
కవితా సభకు వావిలికొలను సుబ్బారావుగారు అధ్యక్షత వహించారు, ప్రభావతీ 
(పద్యుమ్నము ఆపవుగా చెప్పమన్నారు. అది ఆశవులో రక్తి కట్టుతుందా...... 
సభ నీరసంగా ముగుస్తుందను శంక తగిలింది. (శ్రీ శాస్త్రిగారు ధ్యానాదికం జరిపి 
నెల్లూరి రసిక జనానికి స్వాగత పద్యాలు చెప్తున్నారు. ఇంతలో నేనొక పద్యం 
కూర్చాను.”! ఆ విధంగా రాయప్రోలు వారి కవితాధోరణికి చేయూత నిచ్చారు 
వారి మేనమామ. సుబ్బారావు గారికి కవితాధార, ధారణా శ క్తి పట్టుబడడానికి, 
సంస్కృృతాంధ సాహిత్యాభిమానం ఏర్పడడానికి, పాండిత్యం వృద్ధి చెందడానికి 
వీరి మేనమామ కారణభూతమయ్యారు. వీరి ఆధ్యాత్మిక చింతనకు కూడా వీరికి 
మేనమామతో ఉన్న సాన్నిహిత్యం కొంత దోహదం చేసింది.2 


రపీందుడు : - “గీతాంజలి నోబుల్‌ బహుమతి పొందడంతో రవీంధ 
నాథ్‌ ఠాకుర్‌ | పపంచ (వసిద్ధడయ్యాడు. గురుదేవుడనీ విశ్వకవి అనీ పేరు 


Gre na Mee ric EP TEs 
1. తెలుగు కొవ్యాదర్శము” అ ఆంధీకర్త అవ్వారి సు[బహ్మణ్య శాస్త్రి. 
పీఠిక = రాయ। పోలు సుబ్బారావు. 


0౨ 


“ఈ కవిశేఖరునిలోని ఆధ్యాత్మిక దృష్టికి అవ్వారి స్ముబహ్మణ్యశాన్త్రగారి 


యనుగ్రహము పుష్టినిచ్చినది. ఆ |బ్రహ్మణ్యుని పోలిక ఈయనలో చౌఖ్మ 


2. te 


భాగమున్నది.” 
“ఆంధ రచయితలు” - మధునాపంతుల సత్యనారాయణశాన్త్రి. 9. 462, 
RRP-18 


స జ్య 


194 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-తత్స వివేచన 


(పథ్యాతులు విస్తరించాయి. రాయ ప్రోలువారు మద్రాసులో ఉన్న కాలంలో 
గీతాంజలిని గూర్చిన వార్తలు వెలువడ్డాయి. భారతీయులలో చాలామంది లాగానే 
రాయ్మప్రోలువారు కూడా గీతాంజలి మీద అభిమానంతో దానిని చదవాలనే ఆతుత 
కనబరిచారు. గీతాంజలి చదివిన తరువాత 'ఆ రచనమీది అభిమానం రచయిత 
మీదకు మళ్ళింది. రవీం(దుని చూడాలని, ఆయనవద్ద ఉండాలనే కోరిక జనిం. 
చింది. దీని ఫలితమే రాయ్మప్రోలువారి శాంతినికేతన నివాసం. *....ఆ సమయం 
లోనే గీతాంజలి జయటికి వచ్చింది. _ పేపర్టలో దానిని గురించి (వ్రాస్తున్నారు. 
చదువుదామంటే పుస్తకం బజార్లో దొరికేదికాదు. బసవరాజు అప్పారావుగారు ఆ 
పుస్తకాన్ని ఒక క్రిష్టియన్‌ దగ్గరనుండి పట్టుకొచ్చారు. అప్పుడు నేను కూడా 
దానిని చదివాను. ఏమీ అర్భం కాలేదు. ఆయితే రవీంద్రనాధ ఠాగూరును చూడా 
లని, ళాంతినికేతనంలో చదవాలని బాగా అనిపించసాగింది. రవీం[దనాథ 
ఠాగూరుకు ఉత్తరం (వాళాను.... ఆయన రమ్మని ఉత్తరం (వాళారు ... కలకత్తా 
వెళ్ళాను”! అని అన్నారు సుబ్బారావుగారు. 


రాయ్మపోలు వారిలో రవీంద్రుని మీద ఉన్న అవ్య క్రాభిమానం శాంతి 
నికేతన [ప్రయాణంలో గురుభావంగా స్థిరపడింది. తమ అభిప్రాయాలకు దగ్గరి 
పోలికలున్న అభి పాయాలుగల రవీంద్రుని పట్ట భక్తి గౌరవాలు వృద్ధిపొందాయి. 
దారిలో అంతకు పూర్వం ఉన్న భావాలు గురుదేవుని శుశూషతో స్థిరరూపాన్ని 
పొందాయి. శాంతినికేతనంలో సాహిత్య విద్యారహస్యాలు, కవితారహస్యాలు 
తెలుసుకునే ఆవకాశం సుబ్బారావుగారికి కలిగింది. విధుశేఖర భట్టాచార్య, 
నందలాల్‌ బోస్‌, ఆం|డూస్‌, పియర్సన్‌ మొదలై న పండితుల పరిచయం వారి 
లోని ఎన్నో సందేహాలను తీర్చింది. కోనా సందేహాలన్నిటికీ శాంతినికేతనంలో 
సమాథానాలు దొరికాయి“? అని అంటారు సుబ్బారావుగారు. 


రాయ్మపోలువారు శాంతినికేతనానికి వెశ్ళేటప్పటికే కొన్ని రచన్నల్లు 
చేళారు. వారి రచనలలో (ప్రసిద్ధమైన తృణ కంకణం కూడా రవీందుని వద్దకు" ఈ 


1, 2, విమర్శిని - ఓ, అనుబంధం = p. 86. 





రాయ ప్రోలువారి త _త్త్వచింతన పై (ప్రభావాలు 195 


వెళ్ళక పూర్వమే (వాశారు.! అందే న్రీని గూర్చి, _పేమతత్త్వాన్ని గూర్చి, 
అమలిన శృంగార సిద్ధాంతాన్ని గూర్చి వీరి అభిప్రాయాలు రవీంద్రుని పరిచ 
యానికి పూర్వుపువే అని చెప్పుకోవచ్చు. కాని రాయ్మప్రోలువారి ఆభ్మిపాయాలకు 
రవీందుని అభి పాయాలకు చాలా దగ్గర పోలికలున్నాయి. రవీందునికి అంతే 
వాసికావడం రాయ్మప్రోలువారి భావాలకు స్థిరరూపొన్నెచ్చింది. ' 


© 


ఖ్‌ 
“పకపక నవ్వేటి పసిబాలి పెదవులన్‌ 


పొడుపు వన్నెలు పూచు పడతి (కాల్గన్నులన్‌ 
చనుబాలు జడిగొనే జనని నిండు మొగాన 
(పేమ కళాంశలే వీక్షించినావు 

కోమల హృదయాన గురుదేవ నీవు, ”2 


రవీం|దుని పేమ భావనారీతి వీరి నాక ర్షించినట్టు ఇక్కడ తెలుస్తున్నది. 
రవీం|దునిపట్ట ఆకర్షణ పెరగడానికి, గౌరవాభిమానాలు ఆభివృద్ధికావడానికి ఈ 
(పేమ లక్షణంకూడా కొంత దోహదం చేసివుంటుందని ఊహించవచ్చు. ఎందు 
కంటే వీ5 అమలిన శృంగార సిద్ధాంతంలో మౌలికంగా వీరు (పతిపాదించదలచు 
కున్న (పేమతత్త్వంలో పైవికూడా భాగాలే పుత్ర వాత్సల్యాన్ని, తల్లిపట్ట ఆర్మీ 
యతానురాగాలను, యౌవన శృంగార భావనను ఒకే (పేమదృష్టితో వీక్షించడం 
వీరి ఉద్దేశ్యం. అదే (పేమభావన రవీం|దునిలో వీరు గమనించారు. దానివల్ల గురు 
దేవునివై పు ఆత్తిత్వరగా ఆకర్షితులయి ఉంటారు. కనుకనే రవీం్యదుని (ప్రతిభను 
గూర్చి చెప్పేటప్పుడు ఆ పేమ వైశిష్ట్యాన్ని ముందుగా (ప్రత్యేకించి పేర్కొని 
ఉంటారు, 

8. “నవ్యసాహిత్య పరిషతు నవమ. వార్షికపుటుపన్యాసములో రాయప్రోలు 
తన రచనలు జరిగిన తరువాతే తాను శాంతినిక్రేతనము వెళ్ళివచ్చిస్తొట్ల ఇ 
చెప్పినాడు.” నవ్యాంధ సాహిత్య వీథులు - కురుగంటి సీతారామయ్య. 
p. 212, 

1. “శ్రీర ఏం దకవి” = ఆం[ధావళి - p. 44. 








196 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్యవివేచన 


శ్రీని కేవలం కామదృష్టితోకాక హృదయపూర్వకంగా ఆమె. దివ్యగుణా 
లను ఆరాధించడం రవీంద్రుని విశిష్టలక్షణం. 1 “స్వర్గ హైతే బిదాయ'లో రవీం 
(దుడు స్రీమూలర్తికిచ్చిన స్థానం సరిగా రాయ్మపోలువారి భావాలకు దగ్గరిది.“ ... 
(పేమకీ మంచితనానికి సంకేతంగా స్రీయొక్క రెండోపకాన్ని ఠాకుర్‌ ' “స్వర్గ హౌతే 
బిదాయ్‌'లో (ప్రదర్శించాడు. మాతృమూర్తిగా అవతరించి ఓర్పుతో సమస్తం 
సహించే శ్రీకి ఇది సోతర్లూటీ నివేదన.....”* స్త్రీని దేవీ స్వరూపంగా మాతృ 
మూర్తిగా దర్శించడం రాయ[ప్రోలువారి అభీష్టం. “రవీం[ద మహాకవి వలప్తూ 
స్నేహమూ, అభిమానమూ, సానుభూతీ, ఇష్టమూ అన్న ఆకర్షణలకు [ప్రాయమైన 
(పేమ విశ్వవ్యాప్తి అని గుర్తించాడు రవీందుని సాహచర్యముతో రాయప్రోలు 
వారికి ఆయనగారి విశ్వ [పేమానుభవము గట్టిగా తాకింది. రాయ్మప్రోలువారు 
అప్పటికప్పుడే హెర్మిట్‌, డోరా అన్న కావ్యాల్లో శరీరాకర్షణను దాటిన (ప్రేమను 
(పపంచించి ఉన్నారు. రవీంద్రుని కావ్యాల తాకిడికూడా తాకేసరికి వారు (ప్రేమను 
గురించి భగ వద్గీతలు పలకడం (పారంభించారు.* 


రవీంద్రుడు ఆధ్యాత్మిక నైతిక విలువలకు [ప్రాధాన్యం ఇచ్చేవ్యక్తి. 
మానవత్వాన్ని నమ్మిన జాతి మత విచక్షణారహిత దృక్పథం ఆయనది. ఆయన 
(ప్రేమ విశ్వవ్యా ప్తమనీ సృష్టి (ప్రేమమయం అనీ నమ్మినవాడు. సుఖదుఃఖాలు 
(ప్రాణికి సహజమైనవే అయినా దుఃఖానికి (కుంగిపోక ఆనందాన్వేషణలో సాగి 
పోవాలనే ఆదర్శం రవీందునిది. ఈ అభి పాయాలన్నీ సుబ్బారావుగారి రచనల్లో ' 
కనబడతాయి. రవీందదుని కవితామాధుర్యం రాయ్మప్రోలువారి గేయ రచనలలో 





1. “దివ్య స్ర్రీమూర్తిని ఇంత హృదయపూర్వకంగా ఆరాధించడం మనకు 
నేర్చినది ర వీందుడే.' 
“సాగుతున్న యాతి - ఆచంట జానకిరామ్‌ - p. 100. 
2. “వంగ సాహిత్య చరి[తి - సుకుమార్‌ సేన్‌. ఇ 
అనువాదం - కొ త్తపల్లి వీరభద్రరావు - p. 288. క 
తి. “ఆంధ కవిత్వముమీద రవీందకవి (పభావము” (వ్యాసము) 
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి - ఆం్భధప్యతిక ఉగాది సంచిక 1968-64. 


ర్త ప 


రాయ్యపోలువారి తత్త్వచింతన పె (ప్రభావాలు 197 


తొంగిచూస్తుంది. వీరిలోని సౌందర్యారాధనకు, కవితా దర్శాలకు రవీందునికి 
అంతేవాసి కావడం మెరుగులు పెట్టిందనుకోవచ్చు. 


స్వాతం్యత్యం, సర్వమానవ సౌభ్రాత్రం, మానవత్వం |పదర్శిస్తూ దేశభ క్రి 
గేయాల నెన్నిటినో ఠాకుర్‌ (వాశారు. ఈ దేశభక్తిని సాంగత్యం రాయ। పోలు 
వారిలో అచంచల మాతృదేశాభిమానానికి, నాదు జాతి - నా దేశము - నాదు భాష 
అనే భావం బలపడడానికో కొంతవరకు పోద్బలక మై ఉండవచ్చు. 


రవీం|దుని సాహిత్య|పభావం దాదాపుగా ఆనాటి కవులందరి మీదా (పస 
రించింది. ఆటువంటప్పుడు ర వీందునితో (పత ఫకంగా సంబంధం ఉన్న రాయ 
(ప్రోలు వారి మీద గురుదేవుని భావాలు (ప్రభావం చూపడంలో ఆశ్చర్యం లేదు.! 
రాయ|పోలువారి రచనలలో “వసంతము”, “అభ్యర్థని రవీందుని గీతాలకు అను 
వాదాలు, “తెలుగు తోట'లోని “ఆవాహనిలో “జడకుచ్చులు'లోని “విరహవీధిలో 
ఠాకుర్‌ పద్ధతిలో వాసకసజ్జిక వేచివుండడం వర్ణించారు. రవీందుని మార్మిక వాదం 
సుబ్బారావుగారి మీద కొంత (ప్రభావం వేసింది. ర వీం్యదుని (యా! (ప్రభావం 
“రూపనవనీతమ్‌' రచనా విధానం మీద కనబడుతుంది.2 సంక్రాంతి యను 
గేయముపై వ్యావహారిక పద్యపయో గ విషయములో రవీంద్రుని [పభావమున్నదని 
రాయప్రోలువారే... .అన్నారు.. 'బుద్ధదీక్ష' లోని కథ రవీందుడు (వాసిన “గో 
బిక్ష' అన్న గేయములోనిది. “పాలబాని (ఆం|ధావళి) పె రవీంద్రుని భావనా 





1. “భారతీయ నవ్యసారసత్వ [పటోధానికి ois న రవీంద్రః 
అరవింద, సరోజినుల కావ్యకల్పనలలో వికసించిన ఆదర్శాన్వేషణ, 
సదాశేయ ప్రశస్తి, సౌందర్యపిపాస -, ఈ మూడు గుణాలూ - తెలుగు 
దేశంలో వారి అనుయాయలై న రాయప్రోలు, అబ్బూరి కవులిరువురి 
కావ్యాలలోను ముఖ్యంగా (ప్రతిబింబిత మవుతాయి.... ....” 
“నవ్యకవిత్వము - భావచిత్రణ' (వ్యాసము) మల్లవరపు విశ్వేశ్వరరావు. 
భారతి - 1989 ఏపిల్‌. 3 
“మా గురుదేవులు ఇలాటి రీతిలో చిన్న చిన్న రచనలు (వాసి నాటికలని 
పేరు పెట్టారు. న 

“రూపనవనీతమ్‌' - నివేదన. 


లలి 





198 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్వ వివేచన 


(పభావమున్నది ........ “సఖీ సంవరణము పై గీతాంజలిలోని ఎనిమిదవ 
గీతము, ఇరువది ఆరవ గీతము (ప్రభావము రేఖా పాయముగా కనిపించుచున్నది. 
గీతాంజలి లోని ఈ రెండు గీతములలో భక్తుడు (ప్రేయసి) భగవంతుని 
(ప్రియని) కొరకు చేసిన నిరీక్షణము చ్నితింపబడినది. భక్తుడు భగవంతుని 
కొరకు నిరీక్షించగా అతడెంతకూ రాలేదు. కొరత సేపటి కతని పదధ్వనులింటి 
ముంగిట వినిపించినవి. 


‘Ihave not seen hisface, non have I listened to his 
voice; only I have heard his gentle footsteps from the road 
before my house.’ (గీతాంజలి 18 వ గీతము). 


ఈ భావమే కించిద్భేదముతో - 


“బేలతనంబున వేచిననాడు 
నా చాయ రాడేమి నా నాయకుండు” (జడకుచ్చులు) 


అని రాయప్రోలు వారి కవిత్వములో తొంగిచూచినది. 

“వాకిట పొంత నా వల్లభుడుండ 

చూచి సైపగ లేదె సుదతి నా మనసు" 

అన్న పంక్తులలో ఈ భావమే మందహాసము చేసినది. అల్లే గీతాంజలిలోని- 
‘He came when the night was still; he has his harp in 


hands; and my dreams became resonant with its melodies.’ 
(26 వ గీతములోని భాగం) 


ల 


అను పంక్తులలోని అభి[ప్రాయమే ఇంకొక విధముగా రాయ।పోలువారి, 


'.... దీపము తీసి శయనింప బోయెడు సమయమునందు చోటిమ్మనుచు 
సోలుచును వచ్చు సఖిరొ' 


సఖీసంవర' 
(స సం ణమ తే 


అను పాదములలో వ్య క్తమైనది. రవీంద్రుని గేయములో భక్తుడు ఎదురు 
చూచి ఎదురుచూచి న్మిదించుచుండగా (ప్రభువు వచ్చును. రాయప్రోలు వారి రచ్ష 


52) 


రాయ్మపోలువారి త _త్వీచింతన పె (పభావాలు 199 


నలో ఎదురుచూచి ఎదురుచూచి విసిగి నిద్రించుట కున్ముఖుడగుచుండగా (ప్రభువు 
వచ్చును, ఇంతే భేదము, కాని ఈ రచనలో రవీం్యదుని తత్త్వము స్పష్టంగా కని 
పించును,''! 


రవీంద్రుని మీది అభిమానంతో ఆయన ' కవితామాధుర్యం తెలుగులోకి 
తేవాలనే కోరిక వీరి కవితలోని ఈ ఛాయలకు, వీరి ఆనువాదాలకు (రవీంద్రుని 
గీతాలకు) (పోత్సాహాన్నిట్చే ఉంటుంది. ర వీందుని ఆదరాభిమానాలు వీరిని తీర్చు 
. కోలేని బుణ్యగస్తుల్ని చేశాయని సుబ్బారావుగారి భావన. అందుచేతనే నేమో 
“రవీంద వ్యాసావళి'ని అనువాదం చేస్తూ---- 


“గురుదేవుల బుణం ఈ రూపంగా లవలేశమైనా తీరితే కృతజ్ఞుడను' అని 
అంటారు? 


రాయ।|పోలువారు రవీ౫దుని ఆదరాభిమానాలను సంపూర్ణంగా అనుభ 
వించారు, రవీందునిచే క్రి _ర్తింపబడ్డ ఘనత సుబ్బారావుగారికి దక్కింది. “ఆందు 
లకు ఒక అధునాతన మహాకవి ఉన్నాడు. ఆయనే యువకుడైన రాయప్రోలు 
సుబ్బారావు? అని విశ్వకవిచే కరతాళ ధ్వనుల మధ్య బహిరంగ సభలో 
కీ ర్తింపబడటం అసాధారణ విషయం. రాయపోలువారు ర వీం్యదునిపైగల ఆత్య 
ధిక గౌరవాభిమానాలతో గురుదేవుడని ఆయనను స్మరిస్తుంటారు. రవీంద్రుడు 
సరస్వతీ స్వరూపుడనీ ఆయన భావనాళ రి అత్యద్భుతమనీ రాయ్యపోలువారి 
భావన. విశ్వకవి శ్ముశూష వీరు దార్శనికులు కావడానికి తోడ్పడింది. 


1. 'ఆధునికాలి ధ్రకవిత్వము-సం|పదాయములు.| పయో గములు.'సి. నారాయణ 
రెడ్డి, 9. 296-297. 

2. 'రవీం[ద వ్యాసావళి - ద్వితీయ సంపుటము - అనువాదకులు : రాయ 
(ప్రోలు సుబ్బారావు. నివేదన. p. ౫౧౦౮౦౪. 

8, “రాయ పోలు సుబ్బారావు = కొన్ని స్మృతిశ కలాలు’ (వ్యాసము) చు 
పూరు. కోదండరామరెడ్డి - విమర్శిని-4. p. 668. వ 

4, “గురుదేవుల దర్శనం కాగానే పావాభివందనము చేసితిని. _ వారు 
‘How are you ? అంటూ శిరస్సున చేయి పెట్టారు. 


200 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వపివేచన 


రాయ్మపోలువారి దృష్టిలో శాంతినిక్తేకతం బుషివాటిక లాగా - పరమ 
పవ్మితం. ఈనాటికీ రవీందుని పేరే వీరిని తన్మయులను చేస్తుంది. ఇన్ని ఏండ్ల 
తరువాత కూడా వీరు ఆ శాంతినికేతన జీవితానుభూతిని మధురభావనంగా పది 
లంగా. మనస్సులో భ్యదపరచుకున్నారు. స్ట అటువంటి గురుదేవుని సాహిత్య 
ఛాయలు న్ధారి రచనలో కనిషించఢం అతి సహజం. 


© 


ఖ్‌ 
శ్రీ అరవిందులు: = రాయే| పోలు వారి తాత్త్విక భావాలకు బలాన్ని 


ఇచ్చిన వ్యక్తిగా శ్రీ అరవిందులను చెప్పవచ్చు. వీరిద్దరి భావాలలోని సామ్యం 
రాయప్రోలు వారు శ్రీ అర విందులను అభిమానించేలా చేసి ఉంటుంది. సుబ్బారావు 
గారు అమిత భక్తి గౌరవాలతో గురుదేవులుగా చెప్పే రవీం|దుడు కూడా 
శ్రీ అరవిందుల పట్ట అభిమానం కల వ్య _క్తి.! తమ గురుదేవులు అభిమానించే 
వ్యక్తిగా కూడా వీరికి శ్రీ అరవిందుల పట్ట కొంత ప్రత్యేక శ్రద్ధ ఉండే. అవకాశం 
ఉంది. (శ్రీ అరవిందులను సుబ్బారావు గారు రెండు మూడు సార్టు కలిశారు.? 
శ్రీ అరవిందులు పాండిచేరిలో స్థిరపడిన కొద్ది కాలానికే మొదటి మారు వారిని 
రాయప్రోలు వారు కలిశారు. శ్రీ అర విందుల పట్ట గౌరవంతో “శ్రీ ఆరవిందులు 





ఒడలు పులకించినది, సరస్వతీ హస్తము 'తాకినట్టుండెను.... గురుదేవుల 
భావనా విహంగము అటు చ్మకవాకి వలె [ప్రాతః సంధ్యలలో [ప్రాతః 
సంగీతం పాడగలదు. సంధ్యాకాల విరహంలా విలపించగలదు.” 
“మా గురుదేవులు - నేను" (వ్యాసము) రాయ్మపోలు సుబ్బారావు* 
“రాయప్రోలు వారి సాహిత్య సౌందర్య దర్శనం' 1. 12, 18. 

1. ‘Homage to Sri Aurobindo’ అనే ప్లేరుతో రవీం[దనాథ్‌ ఠాకుర్‌ 
ఒక ప్రసిద్ధ రచన చేశాడు. 

2. శ్రీ ఆరవింధులను రెండు మూడు, సార్లు కలిశారనీ, “యోగసాధన వల్లెాజ్న. 
అదివరకటి కంటె రంగు వచ్చి బంగారం లాగా అయ్యాడని" వ్యాఖ్యానం 
కూడా చేశారని ఆధార్య కొత్తపల్లి వీరభ్యదరావు గారు (18-5-1981) 
చెప్పారు. 


శల శి \ 





రాయ|పోలువారి తత్త్వచింతన పె (ప్రభావాలు 201 


ఒక అవతారము అని పేర్కొంటూ వారిని మహాయోగిగా స్మధించారు.! బెంగాలు 
విభజన గూర్చి (పస్తావిస్తూ “అరవిందుని కూడా బంధింఛారని2 ప్రత్యేకంగా 
వారిని పేర్కొనడం సుబ్బారావు గారికి శ్రీ ఆరవిందుల పై కల అభిమానాన్ని 
సూచిస్తుంది. 


సుబ్బారావుగారు సృష్టి స్థితి లయకారిణిగా ఆదిశక్తిని, భావన చేయ 
డానికి, ఆ ఆదిళ డిని తూతృమూర్తిగా ధ్యానించడానికి, సృష్ట సమస్తంలో 
. మాతృమహత్క_ళను " దర్శించడానికి శ్రీ అరవిందుల త త్వదర్శనం 
మహత్తరమైన నూనసిక దార్థ్యాన్నిచ్చింది. ఆద్యాశ క్తి సృష్టికి మూలం 
అనీ, ఆ అదిళ క్తిది అనంతమైన మాతృవాత్సల్యమనీ, పకృతి సమస్తంలో తానే 
అభివ్యక్తం అవుతూ ఉంటుందనీ, దేవతలందరూ ఆమె అభివ్యక్తులేననే భావాలు 
శ్రీ అరవిందులలో, రాయ[ప్రోలువారిలో ఇద్దరిలో కనబడతాయి. (శ్రీ ఆర విందులు 
శక్తికి, |పకృతికి పాధాన్యం ఇవ్వడం 'దివ్యమాతి అని తల్లిగా ఆద్యాళ కిని 
స్మరించడం శ్రీ అర విందులపట్ట రాయప్రోలు వారికిగల ఆకర్షణకు కొంత 
కారణం అయిఉండవచ్చు. పినతల్లి మాటలవల్ల . (_పభావితులై, మాతృమహ 
త్వాన్ని దర్శించడం (పారంభించిన సుబ్బారావుగారికి ఆ అధి పాయం దృఢపడ 
డానికి శ్రీ ఆరవిందుల తత్త్వం దోహదం చేసింది. వీరి దృష్టిలో మాతృవాత్స 
ల్యానికి ఉన్న జొన్నత్యం ఆధ్యాత్మిక స్యరూపాన్ని పొంది స్థిరపడడానికి 
శ్రీ అరవిందుల దర్శనం సహాయకారి అయింది. రాయప్రోలు వారిలో తత్పూ 
ర్వమే ఉన్న భావాలు శ్రీ అరవిందుల శ క్తి స్వరూప ఆవిష్క రణ సిద్ధాంతంతో 
బలబడి ఉంటాయి, 


సృష్టికో మూలం మహాళ క్రి అని శ్రీ అరవిందుల అధి ప్రాయం, మహా 
శ క్తిది మాతృహృదయం. మాతృవాత్సల్యంతో సృష్టి సమస్తాన్ని వీక్షిస్తుంది. 


సృష్ట స్థితి లయకారిణి ఈ ఆదిశక్తి, ఆమె దృష్టికి అంధర్లూ బిడ్డలే, దుష్టులను 





లా. 


1. “మహాయోగి - (వ్యాసము) రాయ్మపోలు సుబ్బారావు, “థ్రీ అరవీంరల్ల్యు 


- 'అతిమానసిక అవతారమూర్తి" వ్యాస సంకలనం. 
2, “మధుర స్మృతులు - ముట్నూరి కృష్ణారావు (వ్యాసము) రాయ్మప్రోలు 
సుబ్బారావు; కృష్ణాపత్రిక, ra 2-.190 4. 


"te 


202 రాయ|ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్యవివేచన 


శిక్షించినా అది ఆమె కృషే. ఆమె కారుణ్యం అపరిమితమూ అనంతమూ, 
మహా క్రి తన వివిధ శక్తుల ద్వారా వివిధ దేవతలుగా అభివ్యక్తం అవుతుంది. 
అందులో (పముఖమైన శక్తులు మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహా 
సరస్వతి. మహేశ్వరి జ్ఞాన స్వరూపిణి, జ్ఞాన పదాయిని, మహాకాళ శక్తి, 
దార్థ్యం కలిగిన ఉగభీకర స్వరూపిణి మహాకాళ? తమస్సు, మౌఢ్యం, అజ్ఞానం 
వంటి వాటి పట్ట కొంత een భీకరంగా వ్యవహరిస్తుంది. అయితే ఈమె 
కోధం వెనుక కూడా [పేమ ఉంది. మహాలక్షి ఆనందస్వరూపిణి. సౌందార్యా 
" రాధనం, భగవదభి మఖమైన దివ్యానందం, (పేమ ఆమెకు (పీతిపాాతమైనవి. 
ఈమె సౌందర్యాధిదేవత. సన్యాస జీవనం గాని, దారి(ద్యమూ, కఠినమూ 
అయిన జీవనం గాని ఈమెకు సంతోషదాయకం కాదు. ఈమె (పేమ సౌంద 
ర్యాల ద్వారా భగవంతునికి మానవులకు మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది. మహా 
సరస్వతి కార్యనిర్వహణ చతురురాలు. శాస్త్ర, (క్రియాకౌళలం, విషయ సాంకేతిక 
పరిజ్ఞానం మహా సరస్వతి అధీనాలు. ఈమె నిర్దుష్టంగా వ్యవహరిస్తుంది. పరి 
పూర్ణత్వం ఈమె లక్ష్యం. ఇతర మహాశక్తుల కార్యమంతా పూర్తి అవడానికి ఈమె 
కార ణమవుతుంది. ఈ నాలుగు శక్తులూ విడివిడిగా అభివ్య క్రమయ్యే ఆదిశ క్రి 
రూపాలేనని (శ్రీ ఆరవిందులు అభిప్రాయపడ్డారు. ! 


ఆ దివ్యమాత అంతశ క్రిగా, సర్వపోషకళ కక్తిగా ఈ సృష్టి సమస్తానికి 
ఆధారం అవుతుంది. సృష్టి సర్వాన్ని రక్షించి, పాలిస్తూ శాశ్యత శక్తిగా ఈ 


1. “Adya shakti is the original Shakti, therefore the 
highest form of the Mother....the four powers of the 
Mother are four of her outstanding personalities, por- 
tions and embodiments of her divinity through whom 
she acts on her creatures, orders and harmonises her cre- 
ations in the worlds and directs the working out of her 
thousand forces....to the four we give the four gxgat 
names - Maheshwari, Mahakali, Mahalakshmi, Maha- 
sarswathi.” 

‘The mother’ - Sri Aurobindo p. 65, 19 & 26. 


Oe 


రాయ్మపోలువారి తత్త్వచింతన పై ప్రభావాలు 208 


విశ్వానికి పెన నిలిచి ఉంటుంది. ఈ సృష్టిలోని వస్తువులన్నీ ఆమే, (పకృతి 
“సమస్తానికి ఆధారం అయి (పకృతి అంతటా అభివ్య క్తమయే పరమశక్తి ఆ 
జగన్మాత. ఆ జగజ్జనని సృష్టి స్థితి లయకారిణి. ఆమే జ్ఞాతాజ్ఞాత సమస్త లోకాల 
లోని సర్వరూపాలను కల్పిస్తూ వాటిద్వారా వ్యక్తం అవుతూ ఉంది. సృష్టి ఆంతా 
ఆమె ఆవిష్కరణే - అని సృష్టికి ఆదిశక్తికి ఉన్నాసంబంధాన్ని (శ్రీ ఆర విందులు 
స్పష్టం చేశారు. : | గ 


© 


ఖ్‌ 
శ్రీ అరవిందుల తీ త్త్వదర్శనంలో మహాళ క్రిని గూర్చి ఇటువంటి భావాలు 
రాయప్రోలు సుబ్బారావుగారి రచనల్లో సహితం కనబడతాయి. ఆద్యాశ ర్తి 
సృష్టికి మూలం అనీ, ఆమె మాతృవాత్సల్యానికి అంతులేదనీ, ఆమె విశ్వ 
వ్యాప్తంగా విలసిల్లుతోందనీ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆదిశక్తి 
“అవస్థాంతరాలే' ననీ రాయప్రోలు వారు భావన చేయడం కనబడుతుంది. 


“కేవల నిర్గుణ భావమౌ ఈశ్వరు 
నంశకాదిమ నిష్టయయిన (పక బతి 
సంహార సమయ రూక్ష రుషా _పచండ క 
ల్లోల తాండవమున (వాలు కాళి 
సకల కల్యాణ లక్షణ పూర్ణ గాతి యె 
తమ్ముల పుట్టిల్లు తనుపు లక్ష్మి 
సంగీత సాహిత్య సామాజ్య నేతిలై 
మగని వాకిండ్ర నేమరని వాణి 
సృష్టి చక్రము చక్కగా (తిప్పచున్న 
ఆదిళ క్రి అవస్థాంతరాకృతులుగ 
ధ్యానవీధి నధ్యయనించు డాంధ సతులు!....” 


ఈ సందర్భంలో మహాళ క్రిలోనే మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, 
మహాసరస్వతి అంతర్భూతం అన్న శ్రీ ఆరవిందుల సిద్ధాంతాన్ని పోలిన భావాన్నే 


రాయ|ప్రోలువారు అధివ్య_క్షం చేశారు. శ్రీ అరవిందులు చెప్పిన నాలుగు కట్లుల 
te 





1, ఉగాది - మ్మిశమంజరి - p: 66, 


ఆ 


204 రాయ, ప్రోలువారి రచనల పరిశీలన -త _త్త్య వివేచన 


లోని మహేశ్వరి ఇక్కడ (ప్రత్యక్షంగా కనబడదుగాని మొదటి పాదంలో “నిర్గుణ 
భావమయిన ఈశ్వరునికి ఆదిమనిష్టయయిన (పకృతి అనడంలో విశ్వవ్యాప్తంగా 
అన్నీ తానే అయి విలసిల్లే మహాశక్తి రూపం అయిన మహేశ్వరిని (ప్రకృతిగా 
'వీరు స్మరించి ఉంటారనుకోవచ్చు. (పకృతిరూపంగా అభివ్య క్తమయ్యే ఆదిశ కక్తిని 
వీరు మాతృమూర్తిగా భావించడం ఇతర సందర్భాలలో కూడా కనబడుతుంది. 


దేవీ ఉపాసకులయిన సుజ్బారావుగారి దృష్టికి పకృతి జడం కాదు. సర్వ 
శ క్యాత్మకం, వీరు “మాతృమూర్తిం దరిశింతు నీ (పకృతి దివ్య శుభావర ణాని 
అంటూ (పకృతి సమస్తంలో ఆ మాతృమూ ర్తిని భావన చేశారు. సృష్టి యావత్తూ 
శివశక్తుల విన్యాసంగా భావించిన రాయ్మప్రోలువారు “నేడు పట్టితినిట్లు తల్లి చల్లని 
కొంగు తండి జాడ నెరుంగి అని అంటూ తండి జాడ తెలుసుకొనడానికి తాము 
పట్టిన ఆ తల్లి చల్లని కొంగు సహాయపడగలదని ఆశించారు. కనుకనే కళ్ళకు 
కనబడక అనుమాన (పమాణానికి కూడా అందీ అందని అనాది పితను గూర్చిన 
తర్క_వితర్కాలకంటె వీరికి “పకృతి యొకటె సన్నిపాత లక్ష్యం.” 


వీరి ఈ (ప్రకృత్యారాధన పృథివ్యారాధనగా వ్యక్తం అయింది. ఆ పృథివ్యా 
రాధన రాజకీయ కారణాల (ప్రోద్బలంతో దేశభ క్తిగా స్థిర పడింది. జగన్మాత భరత 
మాత రూపంలో వీరికి ఆరాధ్య అయింది. ఈవిధంగా వీరి దేశభక్తికి ఆధార మయిన 
ఆధ్యాత్మిక (ప్రాతిపదికకు (శ్రీ అర విందుల దివ్యమాత తత్త్వం కొంత దోహదకారి 
అయిందనుకోవచ్చు. శ్రీ ఆర విందులు దేశాన్ని దివ్యమాతగా ఆరాధించారు.! ఈ 
రకంగా వీరిద్దరిలో ఆదిశక్తిని, |ప్రకృతిని, దేశాన్ని గూర్చిన భావాల్లో కొంత 
సామ్యం కనబడుతుంది. తమ ఆలోచనాసరళ సరయినదే అనే భావాన్ని కలిగించి 





1. “Ihave three madnesses .... the third folly is this : 


where as others regard the country as an inert object 


and know it as the plains, the fields, the forests. the: 


mountains. and rivers, I look upon my country as the 
Mother, I worship her and adore her as the Mother” 
‘Sri Aurobindo’ - Navajatha. p. 50. 


ad 





"a 





రాయ్మప్రోలువారి తత్త్వ్వచింతన పె (ప్రభావాలు 205: 


సుబ్బారావుగారి తత్త్వచింతనను బలాన్ని చేకూర్చింది శ్రీ ఆరవిందుల దివ్యమాత 
త త్త్వదర్శనం. అరవిందుని భావాలు వీరికి అండగా నిలిచాయి. 


ఇతర పరిచితులు : రాయ్మప్రోలువారి పినతల్లి వారి ఆలోచనావిధానాన్ని 
కొంత [ప్రభావితం చేయగా, మేనమామ తగిన పారడిత్యాన్ని కవితాళ క్తిని కలిగిం 
చాడు.గురుదేవుడు రవీంద్రనాథ్‌ ఠాకుర్‌, (శ్రీ అరవిందులు వీరి తాత్త్విక భావస్థయి 
ర్యానికి కావలసిన మానసికజీలాన్ని_ అందించారు. వీరేకాక రాయ(ప్రోలువారికి పరి 
చితులై సన్నిహితంగా మెలిగిన మరికొందరు వ్యక్తులుకూడా వారిని కొంత (ప్రభా 
. వితం చేశారని చెప్పవచ్చు. వారిలో కొందరు ఆశీర్వదించిన పెద్దలు, కొందరు 
వివేచనాళ క్రికి దోహదం చేసిన మేధావులు, మరికొందరు వీరి తత్త్వ్వచింతనలోని 
మంచిని గుర్తించి ప్రోత్సహించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇటువంటివాళ్ళలో 
ముఖ్యంగా వెప్పదగ్గవారు తిరుపతి వేంకటకవులు, చిలుకూరి వీరభ్మదరావుగారు, 
ఆత్తిలి సూర కనారాయణగారు, గంటి లక్ష్మన్న పంతులుగారు, కొమ్మరాజు లక్ష్మణ 
రావుగారు, విధుశేఖర భట్టాచార్య, పియర్సన్‌. కాళిమోహన ఘోష్‌, క్షితిమోహన 
సేన్‌, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, కట్టమంచి రామలింగారెడ్డిగారు, సర్వేపల్లి 
రాధాకృష్ణన్‌ గారు. వీ తో రాయ్మపోలువారికివున్న పరిచయాన్ని, వాళ్ళ (పోత్సా 
హాన్ని క్లుప్తంగా పరిశీలించడంవల్ల వాళ్ళ (ప్రభావం రాయ, పోలువారి సాహితీ 
వ్యక్తిత్వ నిర్మాణానికి ఏవిధంగా దోహదం చేసిందో స్పష్టం అవుతుంది. 


తిరుపతి వేంకట కవులు సుబ్బారావుగారి మేనమామకు గురువులు కావడం 
వారిపై రాయప్రోలు వారికి గౌరవం కలగడానికి కొంత కారణం కావచ్చును. 
దీనికి తోడు రాయ్టుప్రోలువారు మేనమామతో కలిసి అవధానాలు చేయడం వల్ల 
ఆ రంగంలో అప్పటికి లబ్ద పతిష్లులె అ|గేసరులయిన తిరుపతి వేకంకట కవులపై 
భ క్తి గౌరవాలు పెరిగివుండవచ్చును. తిరుపతి వేంకట కవుల అవధాన సభలకు 
వెళ్ళడం, వారిపై గౌరవం, గురుభావం ఉండడం వల్ల రాయ। పోలు వారిపై వారి 
(ప్రభావం కొంత కనబడుతుంరి. ప్రారంభంలో అవధానాలు చేసిన తకు 
గారికి a ఎత్తుగడకు కవితాధారకు తిరుపతి వేంకట ba కొంత ఆదరంగా" హో య 
కొంత మార్గదర్శకంగా నిలిచి ఉంటారు. తిరుపతి వేంకటకవుల అవధానం తరు 


వాత నరసరావు పేటలో- 





206 రాయ్యప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వ్వవివేచన 


“చం| దుడెవ్వరికై న చల్లగా నుండడా 
పద్మాల భాగ్యమాపాటిగాక 
వెలుగేరికై నను చెలువుగా నుండదా 
| (గుడ్డిగూబల నోము కొరతగాక _. 
" కలకండ తీయని వలపు(బుట్టింపదా 
పైత్యరోగుల్ణ పాప ఫలముగాక 
కోయిల గానంబు. హాయిగా నుండదా 
విరహుల దుర్దశా విధముగాక 
మీ కవిత్వంబు మీ లీల మీదు ఫణితి 
సరసులకు గాదె కర్ణరసాయనంబు 
సరస తిరుపతి వేంక టేశ్వుర కవీం|[దు 
లార శాశ్యత కీర్తి విస్తారులార!”! 


అనే పద్యాన్ని సుబ్బారావుగారు చెప్పారు. తిరుపతి వేంకట కవులు 
ఆత్మకూరు రాజు “50 రూపికలను సేల్టోడును' మ్మాతమిచ్చెదము సభ చే సెదరా 
అని 'కబురంపినపుడు కొంత బాధపడ్డ ఆ జంటకవులు ఆ రాజుగారికిలా బదులు 
చెప్పారట: 


“శివుడెవ్వరికై న సేవనీయుడు గాడె 
వైష్ణవోత్తముల పాపమ్ముగాక 
యజబ్దు(*డెవ్వరి కైన నానందమీయడే 
సరసీరహముల దోషమ్ముగాక 
మధు వెవ్వరికైన మాననీయుడు గాడె 
జాతి దౌర్భాగ్య లేశమ్ముగాక 
విష్ణుపవ్వరికైన వినతిపా తుడు గాడె . _ 
శైవుల దురదృష్ట సరణిగాక శ 





ఓ. “నానారాజ సందర్శనము” - తిరుపతి వేకంటకవులు - ౨. 189. 


రాయ్మప్రోలువారి తత్త్వచింతన'పె (ప్రభావాలు 207. 


మా దురదృష్టమును బట్టి మమ్ము గార 
వింపకున్నంతనే మీకు వెలితి యగునె 
వితరణాపర భోజ! పృధ్వీబిడౌజ! 
యాత్మకూరు పురీ రాజ! యతుల తేజ!” 1 

ఈ పద్యాన్ని పోలివుంది రాయ్మప్రోలువారు నరసరావు పేటలో చెప్పిన 
పద్యం. ఈ రండు పద్యాలకు (ఉన్న స్రామ్యం గమని సే స్తె తిరుపతి వేంకటకవుల 
పద్యపు ఎత్తుగడ రాయ్మపోలు వారి మీద ఏ విధంగా (పభావం చూపిందో స్పష్టం 
అవుతుంది. 


తమ 'లలితి కావ్యానికి చెళ్ళపిళ్ళవారు ఉపోద్ధాతం (వాసి ఆశీర్వుదించారని 
సుబ్బారావుగారు చెప్పుకున్నారు.? కళా పపూర్ణులె న చెళ్ళపిళ్ళవారికి తమ 
“మాధురీదర నమ్‌” కావ్యాన్ని అంకితం చేశారు రాయ పోలువారు.3 ఇవి తిరుపతి 
వేంకట కవులపై రాయ్మపోలువారికిగ ల గౌరవాభిమానాలను సూచిస్తాయి. అంతే 
కొక, వారి కవిత్వంపట్ట రాయ, ప్రోలువారికి ఉన్న అభిమానాన్ని సూచిస్తూ ఒక 
సందర్భంలో ఇలా ఉత్తరం (వాసారు: ME గుంటూరు సీమ చదివితిని. 
అఖండమగు మీ కవితయందలి కథా విషయ గమనము అత్యద్భుతముగ నున్నది. 
ఈ కథా సంవిధాన పరిపోషణ ఆంధ వాజ్మ్యయమునందు, ఒకరిద్దరు సనాతన 
కవులయందు తిక్కన పినవీరభదుడు తక్క లాతియెడఆ' గనుపట్టదు....” ఈ 





1. నానారాజ సందర్శనము - పూర్వార్ధము - తిరుపతివేంకటకవులు p. 59. 
2, 'నా తొలి తొడిమ - లలిత' = విమర్శిని 4 =. p. 4. 
“భువన కివేతర భంజక 
నవనీత పదార్థరంజనన్‌ నిండినదీ 
కువలయ సుందర భాండ మ 
నవద్యము కళ్ళాపపూర్ణ నై నైవేద్యము కొన్‌”. 
శతావధాని, కళ్ళాపపూర్ణ (శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాన్త్రిగారికి “(పభుత్వాస్థాన 
మహాకవి” wd, (ప్రదాన మహాసభలో అంకితము. 
4. గుంటూరు. సీమ - ఉత్తరభాగము - ఉపోద్దాతములో  పూర్వభాగం 
గూర్చిన ఉత్తరాలు, 2. ౫౫౪1. 





208 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్తవివేచన 


రకంగా వీరభిమానించిన తిరుపతి వేంకట కవులు వీరిని ఆశీర్వదించి వీరి కవితా 
ధారకు (పోత్సాహాన్నందించారు. . 


4909 (ప్రాంతంలో రాజమ హేంద్రవరంలో రాయ్మప్రోలువారికి “ఆంధ 
కేసరి” ప్మతికా సంపాదకులు అత్తిలి సా నాం ను చిలుకూరి వీరభ్యదరావు 
గార్హతో పరిచయం ఏర పోలి. వాళ్ళ స్నేహం, (ప్రోత్సాహం రాయ ప్రోలువారికి 
తమ అభిప్రాయాలను వ్యాసాల మాపంగా వ్య క్తంచేసే అవకాశాన్ని చ్చింది. గంటి 
' లక్ష్మన్న పంతులుగారితో సాన్నిహిత్యం గోల్డ్‌స్మిత్‌ (Goldsmith) రచన 
హెర్మిట్‌ (Hermit) అర్థం చేసుకుని అనువదించే అవకాశాన్ని ఇచ్చింది. ఆయన 
(ప్రోత్సాహంతోనే ఆ కావ్యం రాయ ప్రోలువారి తొలి రచన  '“లలితిగా 
రూపొందింది, 


1912 (ప్రాంతంలో మద్రాసులో కొమ్మ రాజు లక్ష్మణరావుగారి ఆదరాభి' 


మానాలు రాయ్మప్రోలువారి జ్ఞానాభివృద్ధికి సహకరించాయి. కొమ్మరాజువారి 
ఆధ్వర్యంలో సంపాదక వర్గంలో ఒకరిగా విజ్ఞాన సర్వస్వ నిర్మాణంలో 
పాల్గొన్నారు. ఈ విజ్ఞాన సర్వస్వంలో పనిచేయటం వీరికి విజ్ఞానదాయకం 
ఆయింది. 


శాంతినికేతనంలో గురుదేవుల ఆంలేవాసి కావడంవల్ల వీరికి ఎందరో 
మేధావుల సాంగత్యం లభించింది. ! అధ్యాపకుడు కామోహన్‌ ఘోష్‌ సోదరుడై 
వీరికి సహకరించాడు. క్షితిమోహన్‌ సేన్‌ గొప్ప విద్వాంసుడు. సంస్కృతం, 
ఫిలాసఫీ, బెంగాలీలలో మూడు ఎం.ఏ. డిగీలు సంపాదించిన మేధావి. ఆయన 
రాయప్రోలు వారికి బాగా పరిచితుడై చనువిచ్చాడు. ఆయనపై వీరికి గురు 
(ప్రతిపత్తి విశ్వాసం కుదిరాయి. సుబ్బారావుగారిని హిందీ నేర్చుకోమని ఆయనే 
(పోత్సహించాడు, ఆ హిందీ పాఠాలను పియర్స్‌ ఇంగ్లీషులో బోధించేవాడు. 





1,. ఈ మేధావుల వివరాలు “మా గురుదేవులు - నేను” అన్న రాయ ప్రోలొజ్టి 
వ్యాసం నుండి (గ హించబడ్డాయి. 
“రాయప్రోలు సాహిత్య సౌందర్య దర్శనం” (వ్యాస సంకల అనం) 
p. 10 to 18, 


ట్ట జ్యో 4 


రాయ్మప్రోలువారి త_త్త్వచింతన పై (ప్రభావాలు 209 


హిందీ జ్ఞానంవల్ణ శాంతినికేతనంలో ఉన్నకాలంలో ఇతరుల అభి పాయాలన్నీ 
చక్కగా అవగాహన చేసుకునే ఆవకాశం వచ్చింది. పియర్సన్‌ ఇంగ్లీషు, |ఫెంచి, 
జర్మను భాషలలో. ఎం. ఎ. డిగీలు తీసుకుని లాహోరు క్రిష్టియన్‌ కాలేజీలో 
ప్రొఫెసరుగా ఉండేవాడు. విధుశేఖరభ ట్టాచార్య- విద్వాంసుడు, ఆయనకు ఏ 
శాస్త్రం వచ్చో ఏది రాదో తెలుసుకోలేని విధంగో అన్ని విషయాలలో విశేష 
పాండిత్యం కలవాడు. ఆయన కావ్యంలోని వాక్యాలను శోధించి నిగ్గుతేల్చే 
రసాన్వేషి. సంస్కృతంలో తనికు లభించిన విజ్ఞాన విషయ సంపత్తి అంతా 
ఆయన ముఖోపదోళ మేనని రాయప్రోలు వారి విశ్వాసం. ఇటువంటి మేధావుల 
సాహచర్యం వీరిలోని పాండితీ |ప్రకర్షకు వన్నె తెచ్చింది. ఈ విధంగా 1909 - 
1916 సంవత్సర మధ్యకాలంలో వీరు తమకు సన్నిహితంగా వచ్చిన వ్యక్తుల 
సహకారం వల్ల వివిధ విషయాలపై తమ స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకో 
గలిగారు. వివేచనా శీలంతో, విమర్మనాత్మక, దృక్పథంతో, అవగాహనా శక్తితో 
తమదైన ఒక మార్గాన్ని నిర్ణయించుకోగలిగారు. తరువాత కాలంలో వీరికి సన్ని 
హితం అయిన వ్యక్తుల (ప్రోత్సాహంతో వీరి భావాలు, అధి ప్రాయాలు స్థిరపడ్డాయి. 


మిత్రుడిగా ఉత్సాహాన్నందించిన వ్యక్తి దుగ్గిరాల గోపాల కృష్ణయ్యగారు, 
రాయ ప్రోలువారిలోని జాతీయతా భావాన్ని పెంపొందించి, ఆం|ధాభిమాన కవితకు 
“ఆంధ రత్న' (పోత్సాహాన్ని అందించారు. 1917 లో ఇంగ్లాండు నుండి తిరిగి 
వచ్చిన దుగ్గిరాల గోపాల కృష్ణయ్య గారిని దేశ స్వాతం! తోద్యమం, ఆంధ 
రాష్ట్ర్రోద్యమం ఆకర్షించాయి. స్వేచ్చా నిరతి, త్యాగదీక్ష, దేశసేవ, (పజలపై 
అభిమానంకల వ్యక్తి గోపాల కృష్ణయ్యగారు, చక్కని ఉపన్యాసాలిచ్చి (పజలలో 
దేశ స్వాతంత్రోద్యమం పట్ట ఆసక్తిని కలిగించి, వాళ్ళను ఉదేక పరిచేవాడు. 
చీరాలను పురపాలక సంఘంగా మార్చి పన్నులు వసూలు చేయడాన్ని నిరసించి, 
(పజలకు ధైర్యం చెప్పి పొలాలకు తరలించి ఊరిని నిర్మానుష్యంగా చేయడం, 
'రామదండును స్థాపించడం ఈయన నాయకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ఇంతటి 
కార్యదీశాశాలి కనుకనే ప్రభుత్వపు కట్టుదిట్టాలకు ఎదురు నిలిచి ఉపన్యాసాల 
నివ్వడం, జాతీయ మహాసభకు ఆంధ రాష్ట్ర కాంగెస్‌కు కార్యదర్శిగా వ్య 
రించగలిగాడు. 


RRP-14 





210 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్వవివేచన 


ఇటువంటి దేశభక్తుడితో రాయ్మపోలు వారికి మతి ఏర్పడింది. ఈ మతి 
సుబ్బారావుగారిలోని దేశాభిమానాన్ని, ఆంధ రాష్ట్రాభిమానాన్ని మరింత పెంచింది. 
“అమరావతీ పట్టణమున... "వంటి పద్యాలను సభలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 
గారు (శ్రావ్యంగా భావయుక్తంగా చదవడం ఆటు చదివిన వారికి ఇటు (వాసిన 
వారికి పేరు |ప్రథ్యాతులు తేవడమే కాకుండా (ప్రజలలో ఆం ధాభిమానాన్ని 
పెంపొందింపజేసింది.! ఫాహిత్యాభిమాని ఆయిన రాయప్రోలు వారు రాజకీయ 
సభకు హాజరు కావడం పే దుగ్గిరాల వారి (ప్రభావం ఉండి ఉంటుందని ఊహించ 
వచ్చు.? రాయప్రోలు వారు “పదవే చెలి కాళ్ళ గజ్జియల్‌' అనే వియోగినీ 
వృత్తాన్ని |వాయడానికి గోపాలకృష్ణయ్య గారు కారణమని అంటారు.3 


వీరి రచనలను గూర్చి పండితులు, సాహిత్యాభిమానులు ఆందించిన 
(ప్రశంసలు వీరేర్పరుచుకున్న మార్గంలో ముందుకు సాగడానికి సహకరించాయి. 


1. 1917-18లో నెల్లూరులో పురమందిరాన్ని ఆనుకొని దక్షిణాన వెంకటగిరి 
రాజాగారి కళాశాల మైదానంలో వేసిన పెద్ద కొటాయిలో ఆం ధమహాసభ 
దేశభక్త కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన జరిగింది..... అప్పుడే స్కాట్‌ 
లాండు నుండి విచ్చేసిన దుగ్గిరాల గోపాల కృష్ణయ్య పసిమి మిసిమి 
మెయిచాయతో చక్కటి దీర్భకాయంతో కాషాయలాల్చి- పెద్ద తలగుడ్డ చుట్టు 
కుని పెద్ద పళ్ళెంలో కర్పూరం వెలుగుతుండగా చేబట్టి “అమరావతీ 
పట్టణముని అన్న (ప్రబోధ గీతాలు చదివి ఆంధమాతకు నీరాజన 
మిచ్చినారు. ఆ చదువులో మాట మాట (పాణం పోసుకుని సభ్యుల మాన 
సాలను మున్నీరువలె పొంగించింది .... పద్యాలు |వాసిన - చదివినవారి 
పేరులే విన్న వారి నాలుకల పె లాస్యం చేసినవి. 

“రాయప్రోలు సుబ్బారావు - కొన్ని స్మృతి శకలాలు” (వ్యాసము). 
మరుపూరు కోదండరామరెడ్డి - విమర్శిని 4 - 9. 56, 57. 


2, “ఈయన కాంగెసులో తిరుగుతుండేవారు. (తిపుర కాం(గెసుకీ, అలంపొళ్ట. 


కాంటగెసుకీ వెళ్ళటం నాకు గుర్తే = రాయ్మపోలు వరలక్ష్మమ్మ గారితో 
ముథాముఖి = విమర్శిని & - అనుబంధం - 1. 40. 


8, వనమాల - విజ్ఞాపన, 3. 7. 


మ! 


"a 





రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 211 


ఉత్సాహాన్నందించాయి. 1918 లోనే జయంతి రామయ్య పంతులుగారు తృణ 
కంకణ రచనను గూర్చి ‘....It$ sentiments are chaste and poetry 
of a high order........this little poem purports to mark the 


beginning of a new school “of. Telugu Poetry" అని తమ 
అభిప్రాయం వ్యక్తపరిచారు. 


t 
వీరికి ఉత్సాహాన్నందించిన మరొక పండితుడు కట్టమంచి రామలింగారెడ్డి 
"గారు? 19816 లో రాయ్మపోలువారి కవిత్వాన్ని “........ His imaginative 





1. తృణకంకణము-14 th Edition 1966- letter dated 3-10-18. 


2, “...సాహిత్యపరుల (పశంసలన్నీ ఒక ఎత్తూ ఆధునాతన విమర్శకా 
చార్యుడు పండిత పవరుడు డాక్ట ర్‌ కట్టమంచి రామలింగారెడ్డి మెప్పులంది 
దగ్గరివాడు కావడం ఇంకొక ఎత్తు ! సుబ్బారావు నవ్యమధుర కవితారీతు 
లకు అలరి,జంకు గొంకులేని ఈ పెద్దరెడ్డి వీపుదట్టి (పోత్సాహమిచ్చినాడు, 
.. ఆయన |ప్రాపున ఈ రావు, శర్మ (రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ) 
ఇద్దరూ తెనుగునాట పైమెట్టులో లెక్కకు వచ్చినారు .. నెల్లూరులో జరిగిన 
ఒక రెడ్డి మహాజన సభ సందర ంలో రాయప్రోలు నెట్టారు వచ్చివుండి 
రామలింగారెడ్డి మీద ఈ పద్యం చెప్పినాడు: 

“స్వచ్చుంద బలవదుజ్జ్వల వీర్యవంతమై 
యెదుగు నాంగ్లేయ సాహిత్యపటిమ 
రసిక సంవరణ లాలసరీతి కర గిపోయెడి 
మధురాం[ధ సాహిత్య కాంతి 
చందన (దుమ సువాసన గుబాళింప నరకు 
పోల్కి దెరలు దుర్దాంత రచన 
అలసులు రాకుండ ననల తేనియదీపి (తావి 


(కావించు దార్శకుని నుడువు ల. ణా 


మేశనంబాయె నీయందు.... 


తపు (తోవలరయు నవకుమారులకు 


తథ శ 





212 రాయ) ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


gifts are of a high order and his power of phrase is 
remarkable, almost unique................” అంటూ (ప్రశంసించారు. ! 


రామలింగారెడ్డిగారు వీరి కవిత్వాన్ని విన్న సందర్భాన్ని రాయప్రోలు 
వారు .ఈ విధంగా స్మరించారు: “ఆ డ్రొత్రలోనే ఈ ఖండకృతిని 
కట్టమంచి రామలింగారెడ్డిగారు చదివే సుకృతం లభించింది, "తరువాత వారు 
మ్మదాసు వచ్చినపుడు నన్ను పలిపించి చదివించి మనసిచ్చి విన్నారు. తమ ఆనం 
దమును వెల్లడించారు. అంతేకాదు, మొట్టమొదటి పద్యమును (పాఢముగా పరా 
మర్శించారు. అది విన్నప్పుడు రామలింగారెడ్డిగారి రసిక హృదయాలోకము 
ఎంతో కుశ లాతికుశలంగా విశదమయింది.”2 శ 


రాయ్యపోలువారి కవిత్వంపట్ట అభిమానాన్ని వ్య క్తంచేసి [పోత్సహించిన 
|పముఖులలో శ్రీ రాధాకృష్ణన్‌ గారు కూడా ఒకరు. 1989 లో వారు సుబ్బారావు 
గారికి (వాసిన లేఖలో ఈ [పోత్సాహం స్పష్టంగా కనబడుతుంది: 


“I have learnt to admire him both as a man of high 
deals and author of remarkable powers....His poetic soul.... 
has found for itself new vision & cxpression, and it is fairly 
safe to prophesy that his work will mark an epoch in Telugu 


Literature. He has placed the Andhra World under a supreme 


తోడుగావీలయు నీవు రామలింగా వంతస !' 
కట్టమంచి ఒళ్ళంతా పులకలెత్తి “సన్ను బాగా ఆర్థం చేసుకుని ఈ పద్యం 
చెప్పితివి అన్నాడు”-- 
“రాయ పోలు సుబ్బారావు - కొన్ని స్మృతి శకలాలు (వ్యాసము) 
మరుపూరు కోదండరామరెడ్డి, విమర్శిని - 4 - 9. 60, 69. 
1... “తృణకంకణము' - 14th Edition 1966, Letter dated 26 th సంచ 
May 1916. 
2, తృణకంకణము - నివేదన - p. 5, 


రాయ్మపోలువారి రచనల పరిశీలన-త శ్వవివేచ న 218 


debt of obligation by his substantial & unique contributions 
to its literature and we hope that. he will continue to 
enrich it.” 

హైదరాబాదులో మిితులతో కలిసి 1940-41 (ప్రాంతంలో హైదరాబా 
దాం[ధ సాహిత్య పరిషత్తును రాయ పోలువారు స్థాపించినప్పుడు దానికి (క్రీ రాధా 


, కృష్ణన్‌ గారు (ప్రారంభోత్సనం చేయడం వీరి కార్యకలాపాలపట్ల శ్రీ రాధాకృష్ణన్‌ 


గారికి గల ఆదరాభిమానాలను వ్య క్తం చేస్తుంది. 


ఈ విధంగా పెద్దల ఆశీర్వాదం, పండితుల ఆదరణ, మి(తుల (ప్రోత్సాహం 
వీరి తత్తచింతనకు దోహదం చేశాయి. కొందరు ఆలోచనలకు (ప్రేరణ కలిగించగా, 
మరికొందరు ఆ అభి[పాయాలకు సాహిత్యరూపాన్ని ఇవ్వడానికి అవకాశాన్ని, 
(ప్రోత్సాహాన్ని అందించారు. రాయ్మపోలువారి విమర్శనాత్మకమూ, స హేతుకమూ 
అయిన విషయ పరిశీలనకూ సాహిత్య వ్యక్తిత్వ నిర్మాణానికి వీరందరి ప్యాత 
కొద్దిగానో గొప్పగానో ఉందని చెప్పవచ్చు. రాయ్మప్రోలువారు తమదైన ఒక 
మార్గంలో సాహిత్యాన్ని నడపడానికి వీళ్ళందరి పరిచయం సహకరించింది. 


అయితే వీళ్ళందరి |పేరణతో తమ దృక్పథాన్ని తాము ఏర్పరుచు 
కున్నారే గాని వాళ్ళ మార్గంలో నడవలేదు, కనుకనే (పత్యేకంగా ఏ ఒక్కరి 
(ప్రభావమూ ఏదో ఒక్కచోట, స్పష్టంగా ఉందని చెప్పే అవకాశం తక్కువగా 
ఉంది. అందరి భావాలనూ రంగరించుకుని, తమలో ఇముడ్చుకుని, సత్యాసత్య 
విచక్షణాజ్ఞానంతో విమర్శనాదృక్పథంతో తమ వ్యక్తిత్వాన్ని రూపొందించు 
కున్నారు. కనుకనే తమ మార్గంలో సాహిత్యాన్ని కొంతకాలంపాటు నడప 
గలిగారు. కొర్థిదరు కవులను (ప్రభావితం చేయగలిగారు. 

ఈ రకంగా వైదిక వాజయంవల్ల, (ప్రాచీన కవులవల్ల, పరిచితులై న 
వ్యక్తులవల్ల వీరి తత్త్వచింతన ప్రభావితం అయింది. అందువల్ల వీరి తాత్త్విక 
దర్శనంలో అధిక భాగం సాంపదాయికతే కనబడుతుంది. వీరి నమ్మకాలు 
కొన్ని (పాచీన కాలం నుంచి వస్తున్న భారతీయ తాత్తిక దృష్టికి అనుగుణంగా 
ఉండడం గమనించవచ్చు. ముఖ్యంగా కర్మ -జన్మ సిద్ధాంతాలను గన 
భావాలు సంప్రదాయబద్ధంగా సాగడం చూడవచ్చు. - 


1: “మాధురీదర్శనమ్‌' - letter dated 19-7-1989. 


4 


... ఠర్మ-జన్మ సిద్ధాంతాలు 


రాయ్యపోలువారి దృష్టిలో “కర్క-జన్మ” సిద్ధాంతోలు 


“ఈశ్వరు డన్ముగహించె నాకి భవంబు*. అని అంటూ [ప్రాణికి కర్మాను 
సారంగా భగవంతుడు జన్మను అను[గహిస్తాడన్న సంప్రదాయ దృష్టినే 
రాయ్మప్రోలువారు వ్యక్తం చేశారు. 


“జ్ఞానోపాసనలకు క్ర 

ర్మానుష్టానములకు ఇతరాధ్యాత్మిక సం 

ధానముల కేది స్థానము 

మానవ జీవితము కాక మహితోన సుధీ!'2 

“ ఈశ్వరుని కుపసర్ణనీ కృతు 

డయిన మనుజుని సంస్కృతికి బహు 

జన్మ జన్మాంతర కృతాకృత 

ఫలవిపాకము కావలెన్‌”క 

ఈశ్వరుడు (ప్రసాదించే జన్మలలో |క్రిమి కీటకాదుల కన్న మానవ జన్మ 
ఉత్తమమయింది. జ్ఞానోపాసనలకు, కర్మానుష్టానాలకు ఇతర ఆధ్యాత్మిక చింత 
నలకు మానవ జీవితమే సాధనం. మానవ జన్మ ఉన్నతం కనుకనే 'జంతూనాం 
నర జన్మ దుర్లభం' అని భావింపబడింది. ప్రాణి ఎన్నో ఇన్మలలో చేసుకున్న 
పుణ్య ఫలంవల్ల మానవ జన్మ లభిస్తుంది. మానవులలో కూడా విద్వాంసుని గా 
జన్మించడం మరింత సుకృతఫలం. మానవుని బహు జన్మ పుణ్య ఫలం అతని 
సంస్కృతి. * 

జీవితంలో గతజన్మ పాప పుణ్యఫలాలు పూర్వరంగంలా వర్తిస్తుంటాయి. 
ఆ పాప పుణ్యఫలాన్ని అనుసరించి జీవి అనుభవాలుంటాయన్నది [ప్రాచీనకాలం 
నుంచి భార తీయుల నమ్మకం. 


శ i 


1. “మధుమాలి' - జడకుచ్చులు - 2. 99. 
2, మాధురీ దర్శనమ్‌ = ఫై, 12. 
థి, ఆషాధి = మి(శ్ర మంజరి = ఫి. 87, 








218 రాయ, ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వ్వవివేచన 


'నాభు క్షం క్షీయతే కర్మకల్పకోటి శతైరపి 
అవస్య మనుభో క్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌.” 


వంటి ఆర్యోక్తులు ఈ విషయాన్నే చెపుతుంటాయి. రాయపోలువారు ఈ అభి 
(ప్రాయాలకు వ్యతిరేకులు కారు. కర్మాచరణ పట్ట వీరికి గౌరవం ఎక్కువ. 
“కర్మ చేయాలని ఈశావాస్యోపనిషత్తులో ఉంది- “కుర్వన్నే వహి కర్మాణి' అని.... 
కర్య చేయకపోతే ఎట్టా? మీనవుడిక్థి కర్మ చేయడం అవసరం. జీవనార్థం కర్మా 
అని వచ్చింది”! అని అంటారు. 


“కట్టిడి కర్మమ్ముల వై పరీత్యములు సృష్టిన్‌ నీడలై వీడవో'? 
ట్‌ న్‌ా ట్‌ — 

“పచ్చిక పాలుగా మాటు రీతి 

సృష్టి బహురూపముల ఫలియింప, కర్మ 

లమృత భాగ్యానుభవమున కగుచునుండె. ”3 


ఈ భావాలు వారు కర్మసిద్ధాంతానికి (పాముథ్యాన్నిస్తారన్న అభిప్రాయానికి 
ఆధారం అవుతున్నాయి. ఇంతేకాక, కొన్ని సందర్భాలలో ఏ జన్మలో చేసిన 
కర్మఫలమో ఈ రీతిగా అనుభవానికి వచ్చిందని పా|తలతో అనిపిస్తుంటారు, * 





Interview on 10-7-81. 

లలిత - అభినవ కవిత p. 216. 

ధ్యానగీతము - జడకుచ్చులు p. 119. 

= అంతృములేని వంతలన్‌ 

మోయగ నోచినాను తరమో తుడువంగ లలాటరేఖలన్‌ .... 
....కొరనోములు నోచితి త 

ద్దురిత ఫలంబుగ వియోగ దుఃఖాతురనై. 

తిరుగుచు నిటు, పలవించెద....” '“లలికి-అభినవకవిత p. 214, 215. 
....కొడుకుల కూతులన్‌ కనుటకున్‌ పువు పూజలు సేయనై తి నే 
ర్పడియెడు దుర్గతుల్‌ గడువరాదని కానగరాని వేదనన్‌ | 
సుడివడి[సుక్కు పాడు మనసున్‌ బిగబట్టితి....” కష్టకమల - అభినవ 
కవిత = p. 269, 


కర్మ -జన్మ సిద్ధాంతాలు 219 


సత్కర్మభఫలం అమృత భాగ్యానుభవాన్ని కలిగిస్తుంటుంది. స్నేహాలు _పేమలు 
కూడా పురాకృత సుకృత ఫలం అన్న అభి పాయం వ్యక్తం చేస్తుంటారు సుబ్బా 
రావుగారు, 


“తల్లి భాగీరథీదేవి చల్చనయిన 

కడుపునన్‌ దాగి ధన ర్ల కలిసిపోయె 
పూత యమునా తరరీగిణి; పూర్వజన్మ 
సుకృత బీజము లిట్లు పండకయయున్నె !”2 


పూర్వజన్మ సుకృత బీజాలు ఆ విధంగా ఫలిస్తుంటాయి కనుకనే భారత 
దేశంలో పుట్టడమే పూర్వుపుణ్యంగా భావించారు. 


“ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో 
జనియించి నాడవీ స్వర్గఖండమున'ికి 


అన్న వీరి (ప్రసిద్ధ గేయం వీరి నమ్మకాన్ని చాటి చెప్తుంది. 


మానవ జీవితంలో కర్మానుసారంగా వచ్చే కష్ట సుఖాలు అతి సహజంగా 
చీకటివెలుగులవలె వచ్చిపోతుంటాయి. అయితే ఆశావాడి అయిన సుబ్బారావుగారు 
కష్టాలు కలకాలం ఉండబోవని ధైర్యాన్ని కనబరుస్తుంటారు = కలిమి లేమి కూడా 
ఆటువంటివే; వాటికోసం విచారించనక్క-ర లేదు. అది వ్యర్థం అని వీరి ఉద్దేశ్యం. 





1. దైవికంబీగు సుకృతిని దక్క నవని 
జతల (పేమోదయము సంగతము కాదు (తృణకంకణము) 
పూర్వుపుణ్యోదయముల్‌ సుమీ 
(పణయ యోగ్యములై న నిమి తబంధముల్‌ (కష్టకమల) 
ఏ [వతములు చేసి చెందిన సరాగమొగాని వచింపజాలమా 


జత చెలికార పుమ్మమత.... ....(స్నేహలత) Wes 


2, “స్నేహలతి - అభినవ కవిత - 2. 288, 
8. “జన్మభూమి' - ఆంధ్రావళి 2. 21. 





290 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


షన ర wD Wo En సుఖంబు కష్టమున్‌ 

వెన్నెల చీకటుల్‌ బలెనె వీడక ఒక్కటి “వెన్క నొక్కై 
(కన్నన వచ్చుచుండును నిరాశ వహింతురె ఇంతమా[తకున్‌?” 
కలిమియను లేమియును కలకాలముండ | 

బోవునవి కావు వానికై పొగలబోకు 

కాల కర్మానుగతుల నాకట్టగలమె 

కడచి (బతికిన వారలు కబిరె ఇలను?! 


ఈ విధంగా కలిమి లేములు, కష్ట సుఖాలు ఏవి ఎంతకాలం ఉంటాయో 
తెలియక పోవటమే విధి విలాసం. భవిష్యత్తు అనూహ్యంగా ఉండడం సహజం, 
విధి విచిత్ర లీలలలో రాబోయే వాటిని గుర్తింపలేక పోవడమే సృష్టి రహస్యం, 
చెట్టుకు పూసిన పూలలో ఏవి |పియురాలి సిగ నలంకరిస్తాయో, ఏవి భగవంతుని 
పాద పద్మాల సన్నిధిని చేర్తాయో, ఏవి వ్యర్థమై నేల రాలి నశిస్తాయో చెప్పలేక 
పోవడమే సృష్టి రహస్యానికి ఉదాహర ణ(ప్రాయం. విధి బబీయమనీ దానిని ఎది 
రించడ మసాధ్యమనీ రాయ్మప్రోలువారు భావిస్తారు. కనుకనే- 


“విధి విశృంఖల దుర్విపాకము పృథివి 
నెవరెదిరింప గల్లిరి ?.... "లి 


అని (ప్రశ్నించారు. కాల కమానుసారంగా వచ్చే ఫలాలను శరీరం 
ఉన్నంతవరకు అనుభవించడం అనివార్యం అని వీఠంటారు. 


“కాయ మీడ్చెడు నందాక కాలమిచ్చు 
భాగదేయ మనుభవింపకయ తీరదబల'? 


“పుట్టిన అన్ని | పాణులకు మరణం తథ్యం, “పుటుట గిట్లుట కొరకే” నని 
ప్‌ ఎట 8 ప ప 
సామాన్యులు భావిస్తే “జాతస్య మరణం ధృవం” అని ఆర్యోక్తి. కర్మఫలం అను 


1. లలిత - అభినవ కవిత ౫. 210. 
2. “మాంచాలి - వనమాల ౫. 4రి. 
శీ. తృణకంకణము - అభినవ కవిత p, 241. 


కర్మ-జన్మ సిద్ధాంతాలు 221 


భవించిన అనంతరం నియతాయుర్భాగం చెల్లగానే మరణం సంభవించడం సృష్టి 
నైజం, అయితే ఆత్మకు మరణం లేదని, అది ఒక శరీరాన్ని వదలి వేరొక శరీరం 
(ప్రషోస్తుందన్నది భారతీయుల దృఢ విశ్వాసం రాయ్మపోలువారు కూడా ఆత్మ 
తత్త్వాన్ని ఇదే విధంగా భావించారు. ధా” 


“కచ్చిపోవు కారాకుల్ణ స్థ సానములను 

చివురు చేవలు మొలుచు సౌన్షవము గనుచు. 
మృత్యువున కేలొ భీతివహింతు జనులు 
ఆవల శిశు సౌమ్య సౌందర్యమబ్బుచుండ.* 1 
“పాతగుడ్డలు పార వేతుము 

(కొత్త మడతలు కట్టుకొందుము 

చావు (బతుకుల సత్యమింతే 

ఎందుకో సందేహముల్‌ .'2 


అని అంటూ ప్రాచీనుల త త్త్వచింతనకనుగుణంగా |ప్రతిబింబ[ ప్రాయంగా 
ఆత్మతత్త్వాన్ని వీరు భావన చేశారు. జీర్ణవస్తా9న్ని వదిలి నూతనవస్తా9న్ని ధరిం 
చిన విధంగా ఆత్మ జీర్ణమయిన శరీరాన్ని వీడి నూతనశ రీరాన్ని వరిస్తుంది. పండిన 
ఆకు రాలిపోగా దాని స్థానంలో చిగురు తొడిగి ననులేతకొమ్మ అందంగా అంకురి 
స్తుంది. ఆదేవిధంగా మరణించినవారు తిరిగి శిశు సౌందర్యంతో జన్మిస్తారు. చావు 
(బతుకులలో ఉన్న ఈ సత్యాన్ని గుర్తించలేనివారు మరణానికి భయపడతారు. 


+ 





1. ‘వసంత వికాసము - జడకుచ్చులు p. 122, 


భ్యదయ్యాత - మ్మిశమంజరి - p. 28, 
వాసాంసి జీర్ణాని యధా విహాయ 


నవాని గృహ్హతి నరోఒపరాణి, * bh ప 
<4 


తథా శరీరాణి విహాయ జీరా 
న్యన్యాని సంయాతి నవానిదేహి' (ద్వితీయాధ్యాయం, లీ9:వ ళ్లోకం) 
అన్న గీతావాక్యాలకు (పతిబింబంలాగా రాయ్యప్రోలువారు భావించారు. 


yy 





222 రాయ। ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


మరణానంతరం “తరుణ సుకుమార పరిధానం' లభిస్తుందని రాయ్మప్రోలువారు 
విశ్వసిస్తారు. 


పుణ్యఫలంచేత ఆత్మ ఊర్థ్వగ తులకు పయనిస్తుంది. విమల నక్ష|త్రలోకా 
లకు, నిశ్చలానందనిలయానికి పయనిస్తుంది. తపో యోగఫలంగా ఆత్మ “అమృత 
నిధాన” (బమహ్మైక్యం' పొంది తృ ప్తిపోందుతుంది. జీవాత్మ పరమాత్మను చేరి 
మోశాన్ని పొందడం పజికి షర మారం, రాయ ప్రోలువారి ఈ అభిప్రాయాలు 
" రచనలలో అక్కడక్కడా కనబడుతుంటాయి. 1 


“భావస్థిరాణి జననాంతర సౌహృదాని' అని రాయ) పోలువారు విశ్వసిస్తారు. 
ఆత్మలో ఛాయావాసనాధికంగా గత జన్మరాగర సాలు నిలిచివుంటాయన్న అభి 
(పాయం కొన్ని సందర్భాలలో వ్యక్తం చేశారు. 


లుల కన్నెశే నోములిచ్చె 


రాలు కరగించు గాంధర్వలాలనమ్ము? 
జన్మవాసనలెంత' నై జములొ జగతి. 992 


“బొంది నశియించియు ననంగ పూతమయిన ' 
ఆత్మలోన ఛాయావాసనాదిక ముగ 





1. “ఆమె పరమాణు పరిమాణమయిన ఆత్మ 
విమల నక్ష(త్రలోక మార్గమును బట్టె....” 
నిశ్చలానంద బాంధవ నిలయమునకు 
నడచిపోవంగ గలదు నీ కడుపునందు 
దుర్ముహూర్తాన బుట్టిన దుహిత యాత్మ” ( స్నేహలత) 
“యోగభష్టుడవయి నా 
యీ గృహమున బుట్టితనుచు నెరుగకపోతిన్‌ ట్ల. షై 
సాగితివొ నియతాయు శ 
ర్భాగము పూరించి _్రహ్మ పదవికి సందా![” (నందా) మిశ్ర మంజరి. 
2, _“ఎవరు' - జడకుచ్చులు 1. 187, 





కర్మ-జన్మ సిద్ధాంతాలు 228 


రాగరసములు నిల్చునన్‌ (ప్రణయవిదుల. 
స్నేహ మీమాంసలను స్మరించెదను మదిని....”! 


జన్మ వాసనలు కొన్ని జీవిలో స్థిరంగా నిల్నిచి. ఉంటాయని వీరు భావించినట్టు 
ఈ సందర్భాలు స్పష్టం చేస్తాయి. 


ఈ విధంగా రాయ(పోలుఇరు పాప పుణ్యకర్మల ఫలాలు కష్టసుథాలకు 
"కారణాలని నమ్ముతారనీ; ఆత్మనాశనం లేనిదనీ అది శరీరాలను ఒకదానిని వదలి 
వేరొకదానిలో (ప్రవేశిస్తుందనీ దానివల్ల పునర్జన్మ ఉందని వీరు విశ్వసిస్తారనీ; 
ఆత్మ [బహ్మైక్యం పొందడం వంటి. అభ్మిపాయం వీరికి ఉందనీ; జన్మవాసనలు 
అనంతరజన్మలో ఛాయావాసనాదికంగా అనుసరిస్తుంటాయని భావిస్తారనీ పైన 
ఉదహరించిన భొగాలవల్స స్పష్టం అవుతుంది. ఈ భావాలన్నీ [ప్రాచీన కాలంనుంచీ 
భారతీయ తాత్తికచింతనలో భాగాలే కనుక ఈ అభిప్రాయాలు వీరిని సంప 
దాయ వాదిగా భావించడానికి దోహదం చేస్తున్నాయి. కావ్యాల్లో వైదిక వాతావర 
ణాన్ని సృష్టించడంలో ఈ సం్యపదాయాభిమానం మరింత వ్యక్తం అవుతుంది. 
వీరి రచనలోని వైదిక కర్మల (ప్రస్తావన వీరి దృష్టిలో కర్మాచర ణకున్న గౌర 
వాన్ని సూచిస్తుంది. 


నేం స్నేహలత = అభినవ కవిత p. 2682, 





వైదిక కర్మల (పస్తావన 


' “షట్‌ కర్మాణి దినే దినే' అని ఆర్యోక్తి. చిత్తవద్ధిని (ప్రధానం చేసుకుని 
నిత్యకర్మాచరణ ఉద్దేశింషబడింది. కనుకనే (శ్రీ శంకరులు 'చిత్తస్య శుద్దయే 
కర్మ! అని అంటారు. హైందవ "ధర్మశాస్త్రోలు (బ్రహ్మచర్య, గార్హస్థ్య, వాన 
(పసు సన్యాసా|శ మాలలో వివిధ కర్మలు విధించాయి. [ప్రాచీనకాలం నుంచి 
స్నానం, సంధ్య, జపం, హోమం, దేవపూజ అనే నిత్యకర్మలు విధ్యుక్త ధర్మా 
లుగా భావింపబడుతున్నాయి. కౌళ లంతో కర్మచేయమనీ కర్మ చేయడంలో 
'వ్యక్తికిగల అధికారం ఫల|ప్రాప్తిలో లేదనీ బోధిస్తుంధి గీత.2 (శ్రుతి స్మృతి 
పురాణేతిహాసాలు కర్మాచరణ [ప్రాధాన్యాన్ని చెబుతూనే ఉన్నాయి. వర్తమాన స్థితి 
పూర్వకర్మ ఫలం అయితే, భవిష్యత్తు (ప్రస్తుత కర్మఫలం అవుతుంది. భావి 
సౌభాగ్యాన్ని వాంఛించేవారు వర్తమానంలో సత్కర్మాచరణ పట్ట ఆసక్తి కలిగి 
ఉండడంలో ఆశ్చర్యం లేదు. 


“ఏ పపుల్ల పుష్పంబుల నీశ్వరునకు 
పూజ సల్పితినో యిందు పుట్టినాడ. "3 


అని ఆంటూ పాప పుణ్యాల నమ్మకంతో సుబ్బారావుగారు కర్మభూమి 
అయిన భారతదేశంలో జన్మించడమే మహద్చాగ్యంగా భావించారు. సద్గతులు 
సత్కర్మ ఫరతీలుగా విశ్వసించిన రాయ్యప్రోలువారు విధ్యుక్త కర్మాచరణ పట్ట 
ఉదాత్త భావాన్ని కలిగి ఉండడం ఆశ్చర్యం కాదు. వీరి రచనలను బట్టి వీరు 
సనాతన హైందవ సం|ప్రదాయాలయిన కర్మానుష్టానాలపై అభిమానం కల వ్య క్తి 





1. వివేకచూడామణి - శ్రీ శంకరాచార్యులు - 11 వ-క్టోకం. 

2. “యోగః కర్మ సుకౌశలమ్‌' (భగవద్గీత 2-50) 
కర్మణ్యేవాధికార స్తే మా ఫలేషు కదాచని (భగవద్గీత 2-47) 

8. రమ్యాలోకము - p. 8. 

: 


, 4 





కర్మ-జన్మ సిద్ధాంతాలు 228 


రాగర సములు నిల్చునన్‌ (ప్రణయవిదుల | 
స్నేహ మీమాంసలను స్మరించెదను మదిని....'! 


, జన్మవాసనలు కొన్ని జీవిలో స్థిరంగా సలి; ఉంటాయని వీరు భావించినట్టు 
ఈ సందర్భాలు స్పష్టం చేస్తాయి. 


ఈ విధంగా రాయోలువారు పాప పుణ్యకర్మల ఫలాలు కష్టసుఖాలకు 
'కారణాలని నమ్ముతారనీ; ఆత్మనాశనం లేనిదనీ ఆది శరీరాలను ఒకదానిని వదలి 
వేరొకదానిలో |ప్రవేశిస్తుందనీ దానివల్ల పునర్జన్మ ఉందని వీరు విశ్వసిస్తారనీ; 
ఆత్మ [బహ్మైక్యం పొందడం వంటి అభి పాయం వీరికి ఉందనీ; జన్మవాసనలు 
అనంతరజన్మలో ఛాయావాసనాదికంగా అనుసరిస్తుంటాయని భావిస్తారనీ పైన 
ఉదహరించిన భొగాలవల్ల స్పష్టం అవుతుంది. ఈ భావాలన్నీ (ప్రాచీన కాలంనుంచీ 
భారతీయ తాత్తికచింతనలో భాగాలే కనుక ఈ అభిప్రాయాలు వీరిని సంప 
దాయ వాదిగా భావించడానికి దోహదం చేస్తున్నాయి. కావ్యాల్లో వైదిక వాతావర 
ణాన్ని సృష్టించడంలో ఈ సంపదాయాభిమానం మరింత వ్యక్తం అవుతుంది. 
వీరి రచనలోని వైదిక కర్మల (పస్తావన వీరి దృష్టిలో కర్మాచర ణకున్న గౌర 
వాన్ని సూచిస్తుంది. 





1. _ స్నేహలత - అభినవ కవిత 2. 282, 


226 రాయ।ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్యవివేచన 


“"శమంత తామెదుగు కాయల కూరల నారగించుచున్‌ ' 
సొనలు నించు దీరి కల శుభ జలంబుల నాచమించుచున్‌ .... 1 


కాలం గడుపుతున్నట్లు రాయ|పోలువారు కల్పన చేశారు. సంధ్యవార్చడం 
ఆచమించడం వంటి ఈ కల్పనలు అనువాద కావ్యమయిన ఈ రచనకు భారతీయ 
ఆర్షవాతావర ణాన్ని ఆపాదించ్భాయి.? 
ఇన్ని స్థానాలలో సంధ్యావందనాన్ని వర్ణించిన రాయ(ప్రోలువారికి ఉపనయ 
నాది కర్మలలో నమ్మకం ఉండడంలో ఆశ్చర్యం లేదు. వారి కుమారుని మృతి 
సందర్భంలో రచించిన ఖండికలో. 
“ఉపనయనము కావింపని 
అపచారము నాకు నిలిచెనందునొ.... ”౨ 
అని అంటూ ఉపనయనం చేయని దోషం పుతుని అకాల మరణానికి 
కారణం అయిందేమోననే బాధను వ్యక్తం చేశారు, 


మరణానంతరం ఆపకర్మలు అనాదిగా భార తీయ సంప్రదాయంలో 
భాగాలు. స్నేహలతా | పియంవధల సంభాషణలో వివాహాలలో ఆచారం ఆయిన 
మంగళ స్నానాల (పస క్రితోపాటు 'నివాపోదకాలను' గూర్చి కూడా చేల్చారు 
సుబ్బారావుగారు. 


“నా వివాహంబులో వసంతంబులాడి 
మంగళీ స్నాన మాడిరీ గంగయందె 
మన సఖీమణి మరణింప మండు శోక 

" మున నివాపోదకము లిచ్చిరనుజులిందె”* 





.1. . “లలిత -_- అభినవ కవిత = , 195. 

2, “లలిత - గోల్ట్‌స్మిత్‌ |వాసిన “హెర్మిట్‌' అనే ఇంగ్రీష కావాసోక్లి.. స 
స్వేచ్చానువాదం. ॥ 

లి. “నందా - మిశ్ర మంజరి = పై, 121. 

4, స్నేహలత = అభినవ కవిత 1, 294. 


44 


కర్మ-జన్మ సీద్ధాంతాలు 227 


అని అంటుంది |పియంవద. వైదిక సంప్రదాయంలో శుభాశుభ కర్మల 
(ప్రస్తావన ఇక్కడ కనబడుతుంది. 


, (ప్రాతఃకాలంలో (ప్రార్థనాదికాలు చేయడం _ దాదాపుగా. వేద కాలం నుంచీ 
వస్తున్న సంప్రదాయం, “ధ్యాన గీతము' లో ఈ సంప్రదాయాన్ని చక్కగా 
ప్రదర్శించారు సుబ్బారావుగ్ధారు. 


“శమసమున నుండి జ్యోతీష్పథంబునకు ఆ 
సత్యమున నుండి సత్యసాంగ త్యమునకు 
మృత్యువున నుండి మమ్ము అమృతమునకును 
చేర్చుమని ఉపనిషదు క్తిచే స్తుతించి 
రమ్యమయిన దేవీ పంచ రత్నములను 
కంఠమెత్తి పాడితి నొడల్‌ గగురుపొడువ ...”1 


ఈ ధ్యాన విధానం అనాదిగా వస్తున్న వైదిక సంప్రదాయాన్ని కనుల 
ముందు ఉంచుతుం?. బుషులు ఉషఃకాలంలో లేచి ప్రార్థనలు చేసే సత్సం|పదాయ 
మార్గంలో ఈ వర్ణన సాగింది. 


జా 


నై వేద్యాలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించడం; ' మంగళహారతి, మంత 
పుష్పం Bais పూజా సంప్రదాయంలో భాగాలు, 


వెదిక స్‌ కర్మలలో దైవపూజ కూడా ఒకటి. దీప, ధూప, 
పసు 


“అరసి అరి బంపుమా జగదంబనపుడు 
స్నే హదీపము వెలిగించి చ్మితపీఠి 
పసుపు కుంకుమ పూలు కొసరి చల్లి 
చిన్ని కర్పూర హారతి చేతబట్టి 
పాడవమ్మ....”2 


“జయము గానము జేయు యుష్మత్పవి(త 


మంత పుష్పోక్తి యీ లోన మౌనిజనుల ల. 
ఈం 


కర్ణ పూర్ణోత్సవము చిలుకంగ వలయు....”3 


bu 


1. ధ్యాన గీతము - జడ కుచ్చులు p. 115. 
2,8. “తెనుగుతోటి - అభినవ కవిత 2. 889, 840. 





228 రాయ్మపోలువారి రచనల. పరిశీలన-త _త్త్వవివేచన 


ఈ విధంగా దైవ పూజా విధానం సం(ప్రదాయానుసారంగా వర్ణింభ్లారు 
రాయ్మప్రోలువారు. నోములు, వ్రతాలు కూడా వీరి రచనల్లో చోటు చేసు 
కున్నాయి, అ 


వైదిక సంస్కృతిలో ఆర్య రపాద్యాలకు (పమఖ స్థానం, ఉంది.. (ప్రాచీన 


సాహిత్యంలో దాదాపు ఏదో ఓక ఘట్టంలో ఈ ఆర్హ్య్యపాద్యవర్ణ నలు కనబడతాయి, ' 


అతిథి సత్కారాలలో ఇవి ఆతి ముఖ్యమైనవిగా భావింపబడుతూ వచ్చాయి, 
“అతిథి దేవోభవ అని అతిథిని దైవంగా భావించడం భారతీయ సం్యపదాయం. 
కనుక దైవ పూజా విధానంలోని ఈ అర్థ పాద్యాలు ఆతిథీసత్కారంలో కూడా 
చోటు చేసుకుని ఉంటాయి. అయితే ఆధునిక కాలంలో నిత్య జీవితంలో వీటి 
ఆచరణ కొంత సన్నగిల్లినా గౌరవ పురస్కరంగా ఆ (పసక్తి అక్కడక్కడా 
కనబడుతూనే ఉంటుంది. గురువుల విషయంలో గురుతుల్యుల విషయంలో ఆర్ష క్‌ 
పాద్య సత్కారం సంప్రదాయం, ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ రాయప్రోలు 
వారు చెళ్ళపిళ్ళ వేంకటశాన్త్రిగారిని గురించి (వాస్తూ- 


షా. వేంకటక వీందుగురు 
(పభుపాదునకివె మావా 
గభినవ కాదంబినీ పయఃపాద్యంబుల్‌ .”! 


అని పాద్య(పసక్తి తెచ్చారు. 

ఈ విధంగా సంధ్యావందనం, అర్హ రం, పాద్యం, దె దైవప్రార్థన, దై దె వపూజ, 
వివాహ మంగళసాన్నాలు, నివాపోదేకాల వంటి వైదిక కర్మల |ప్రస్తావన 
రాయ|పోలువారి రచనలలో కనబడుతుంది. 


యజ్ఞయాగాది వైదిక కర్మలలో గృహిణులుగా స్రీలు భాగం పంచుకున్నా 
(పత్యేకంగా వారికి అటువంటి కర్మలలో కర్తృత్వం లేచు. కనుక స్రీలు వై దిక 
కర్మలకు కొంతదూరం అయ్యారు. స్రీల సత్సాధనలను సద్గతులను దృష్టిలో 
పెట్టుకుని కావచ్చు -కొన్ని నోములు, (వ్రతాలు ప్రచారంలోకి వచ్చాయి. (వ 
వంటి వాటిలో శ క్యనుసారం దానధర్మాలు చేసి వాటి ఫలంగా సుఖసంతోషాలను, 
కుటుంబ క్షేమాన్ని ఆకాంక్షించడం ఆచారంగా- వస్తోంది. స్త్రీలు నోములలో 


1. “చెళ్ళపిళ్ళ మహాకవి" = మ్మిశమంజరి = పై. 118, 


“ఈ 


% a 





కర్మ =జన్మ సిద్ధాంకాలు 929 


భగవదారాధన చేసి పేరంటాల రూపంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు 
వంటివి పంచి సత్కర్మాచరణఫలాన్ని అనుభవిస్తారు. కనుక ఇవి కూడా కొంత 
వరకు కర్మసిద్ధాంతం పట్ల నమ్మకంతో వ్యవహారంలో ఉండి ఉంటాయని 
ఊహించవచ్చు. శ్రీలు నోములు, _వతాలు 1 ఆచరించే సంప్రదాయం తెలుగుదేశంలో 
చాలాకొలంనుంచి (ప్రచారంలో ఉంది, తమంతతోము గా నిర్వ ర్తించే ఈ నోములను 
(వ్రతాలను స్త్రీలు ఉత్సాహంగా జరుపుకుంటారు. స 'ఉద్దేశింపబడిన ఈ 
విధమైన నోములను (వ్రతోలను కూడా రాయ|ప్రోలువారు వర్ణించారు. 


'కన్నెపాటలు'లో గౌరీపూజకు తెలుగు పడుచులు అరటి స్తంభాలతో 
అందంగా మంటపాన్ని అలంకరించడం, మంగళసూచకంగా తమలపాకులతో 
తోరణాలు కట్టడం,బంతి చేమంతిపూలతో పీఠాన్ని అమర్చడం, పసుపు, కుంకుమ, 
పూలు విరివిగా పూజకై సిద్ధం చేయడం, నై వేద్యానికి తేనె, జున్ను, కొబ్బరి 
వంటివ్‌ సమకూర్చడం రమ్యంగా చిత్రించారు. స్ర్రీల (వ్రతాలలో అతి(పసిద్ధి 
పొందిన “వరలక్ష్మీ వతము' కూడా వీరి రచనలో చోటు చేసుకుంది. నోములు 
[వతాలలో దై వపూజతోపాటు (పధానమయినది పేరంటం. పసుపు, కుంకుమ, 
పూలు, పండ్లు మొదలై నవి పంచడం దీనిలో ముఖ్యోద్దేశం. తెలుగింటి పేరం 
టాన్ని రాయ ప్రోలువారు తమ సహజ ధోరణిలో మధురంగా వర్ణించారు. 


“నొసల కుంకుమ బెట్టి పసుపిచ్చి మా యింటి" 
'పేరంటమునకని పిలిచినావొ 

పచ్చని పసినిమ్మ పండ్ల గంపలబోసి 

ఇ'స్తి వాయనమని ఇచ్చినావొ! ” 1 

"భోగి నోములు నోచి నెలతలు 

పాలు పొంగలి పంచి వెళ్ళిరి. ”2 


ఈ విధంగా పేరంటం పిలవడం నుంచి వాయనం పంచడం దాకా వర్ణిం 


వారు. “పూజ కొద్దీ పురుషుడూ, దానం కొద్దీ బిడ్డలూ' అని లోకో క్తి, |వతాలలో 





1. “కష్టకమల' - అభినవ కవిత - p. 275, 
2, “మంగళమాఘమ్‌' - మ్మిశమంజరి - p 46: 


= 


ఇ 4 





290 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


పసుపు కుంకుమలు పంచడం, పండ్ల వంటివి వాయనాలివ్వడం ఐదవతనాన్ని 
వృద్ధిపొందిస్తుందని, సత్సంతానాన్ని ఇస్తుందని హైందవ స్త్రీల నమ్మకం, ఒక 
శుభం జరిగినప్పుడు దానిని పూజాఫలంగా నోములపంట గా భావించడం సహజం, 
రాయ|ప్రోలువారి రచనలలో కొన్ని సందర్భాలనుబట్టి వారికి ఇటువంటి అభ్మిపాయా 
లున్నట్టు కనబడుతుంది. తిక్కన సోమయాజీని “మా నోముల పంట! తిక్కన 
మఖీ'1 అన్లి సంబోధించారు. “ఆ కన్నెకే నోములిచ్చె రాలు కరగించు గాంధర్వ 


లాలనమ్ము*2 ని కమ్మని గాత సౌభాగ్యం కూడా నోములపంటగా చెప్పారు, | 


“ఏ యమ పూల పూజ ఫలియించెనో "నిన్‌ కడుపారగాంచి" “కొడుకుల కూతులన్‌ 
గనుటకున్‌ పువు పూజలు సేయనై తి.'* పూజా ఫలంగా బిడ్డల్మప్తాప్తి అన్నది వీరి 
విశ్వాసంగా ఈ సందర్భాలు చూపుతాయి. కనుక నోములు, పూజలు సతృలితాల 
నిస్తాయని వీరు నమ్ముతారని ఇవి స్పష్టం చేస్తాయి. వీరి రచనలలో చిట్టి .బొట్టు 
నోము (తెనుగు తోట), లక్షదీపాల నోము (వనమాల), వరలక్ష్మీ (తము, గౌరి 
పూజ (కన్నె పాటలు), తులసిపూజ (కష్టకమల) వంటి నోములు, పూజల్ము 
(వత విధానంలోని ఉద్యాపనలు (పస్తావించబడ్డాయి. 


ఈ విధంగా శ్రీల పూజలను, వ్రతాలను, 'పేరంటాలను వాయనదానాలను 
చితించి, స్త్రీల సత్కర్మాచరణానికి కూడా తమ రచనలలో స్థానం కల్పించారు. 


ఈ రకంగా వీరి రచనలలో కనబడే కర్మల (ప్రస్తావన, పాప పుణ్య 
కర్మల నమ్మకం వీరు కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారనే అభిప్రాయాన్ని 
బలపరుస్తున్నాయి. ఈ రకమైన హైందవ నమ్మకాలు పూర్వరంగంగా వీరి 
ఆలోచనా సరళి, త్నాత్తిక అవగాహన సాగాయి. ఇటువంటి వై దికభావాల 
(ప్రాతిపదిక మీద సృష్టి సమస్తాన్ని తాత్త్విక నయనాలతో వీరు పరిశీలించారు. 
తమవై న విశ్వాసాల నేర్పరచుకున్నారు. అదై్వ్వైతాది సిద్దాంతాలను గూర్చి, భ క్తి 
వంటి మోక్షసాధన మార్గాలను గూర్చి భగవ తత్త్వాన్ని, భగవదారాధనా 
విధానాన్ని గూర్చి నిర్దిష్టమైన అభ్మిపాయాలకు వచ్చారు. 


నివేదన - వనమాల 1. 7కి. 


లలిత - అభినవ కవిత 1. 208. 
కష్టకమల - అభినవ కవిత - 2. 269, 


జా ర 0 =~ 


ఎవరు - జడకుచ్చులు p. 187. lp, a 





భగవ త్త త్త్వం 








అద్వైతం - రాయ(పోలువారి దృష్టి 


నిర్వికారం నిరంజనం వాగతీతం అయిన -పర్యబహ్మతత్త్వం వ్యాగ్వతు 
అయిన కవులకు అంతగా అసాధ్యయోగం కాదని రాయపోలు పారి భావన. వీరి 
దృష్టిలో అద్వైతం అందనిథి, 

అద్వైతుల దృష్టిలో (పకృతి మాయ, దృశ్యమానం అయిన ప్రపంచం 
అంతా వాస్తవంగా లేసిదనీ, అది ఎండమావుల్లో జల్యప్రవాహంలాగా, |త్రాటిలో 
పాములాగా, మాయాజన్య (భాంతివల్ల యధార్థంగా ఉన్నట్లు గోచరిస్తుందే కాని 
యధార్థం కాదన్నది అదై తుల (ప్రధాన సిద్ధాంతం. ఇటువంటి నిత్యానిత్య 
వివేకంతో “సర్యం ఖల్విదం (బ్రహ్మి ఆని గుర్తించడం ఆదై ౪తానికి ఆయువు 
పట్టు. కాని. 


“కానబడకనుమాన (పమాణమునకె 
అఆందియందని పరత _త్తమవల నుంచి 
పంచభూత దృశ్యంబె న (పకృతి యొకటె 
సన్నిహిత లక్ష్యమనియె వచస్వి నేడు.” 


అని అంటూ రాయ్యప్రోలువారు పరత త్వం తమకు అందనిదిగా భావించి 
(ప్రత్యక్షంగా కనబడే స్థావరజంగ మాత్మకమైన (పకృతిని లక్ష్యంగా (గహించారు. 
అద్వైతులచే మాయగా భావింపబడే (పకృతిని ఉపాసించారు. ఇది వీరు అదై ౪తి 
కాదనే ఊహకు అవకాశాన్ని ఇస్తోంది, “బహ్మ సత్యం జగన్మిధ్యా' అని భావన 
చేయడంలో మాధుర్యం లేదని వీరు భావిస్తున్నట్లుగా కనబడుతుంది.2 (పకృతిని 


1. రమ్యాలోకము. p. 19. 
2. “సుబ్బారావుగారు ఒక సభలో “నీరసమైన అద్వైతం నాకొద్దు, నకు. 


హ్‌ 


పంచేంద్రియ తర్పణమైన ఆనందం నాక్కావాలీ.... పంచేం్యదియాల మ 


ద్వారా ఆస్వాదించే రస స్ఫురణ నాకు కావాలి” అని అన్నారు. 
Interview with Dr. Amarendra 80-3-1931.” 





284 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


సౌందర్యవంతంగా, భగవతీ స్వరూపంగా భావించి ధ్యానించడం వల్ల “జ్ఞాత - 
జ్ఞేయము - జ్ఞానము” అనే త్రిపుటి ఏర్పడి, అద్వైత భావానికి వీరు కొంత దూర 
మేమో అసుకనె అవకాశం కలిగించింది. భావుకులై న కవిగా వీరు (పకృతిలోని 
(పతి చిన్న అంశంలో అందాన్ని చూచి తన్మయం పొందారు. 


పుత్ర, మిత, కళ త్రాది సుఖాలు, బంధాలు అనిత్యాలని గుర్తించి 
“సంన్యస్య సర్వకర్మాణి* భవబంధ విముక్తయే” అని భవబంధ విము క్రితో 
ప్రయత్నం చేయాలని" అద్వైతుల ఆశయం. పుత్ర మిత్ర కళత్ర గృహా 
ర్ధామాదుల్లో మమకారం దేహేండియాదుల్లో అహంకారం మోక్ష[ ప్రా ఫ్రికి, ఆత్మ 
జ్ఞానానికి (పతిబంధకాలని అదై ఏతుల భావన. అయితే- ఎ గజ 


ోశాంతియు (పీమయున్‌ మధు రసంబులు పేశల రాగలాలిత 
స్వాంతదశీపుటంబులను అయ్యవి యస్థలితంబులై మనున్‌ 

అంతరముల్‌ పెనంచిన (పియ్యపణయంబులు మాయబోవు వి 
(భాంతియెగాక (ప్రేమగలుపన్‌ విడదీయ నిమిత్త సాధ్యమే.”! 


అని (పేమబంధాలు (తెంపినా తెగవని భావించి, సృష్టి సమస్తం (ప్రేమ 
యొక్క సజీవ మహత్యంతో విలసిల్లుతుందని రాయప్రోలు వారు విశ్వసించారు. 
ఇక మమకారం గూర్చి పరిశీలిస్తే- 


' “నాదు జాతి - నా దేశము - నాదు భాష 
అను అహంకార దర్శనమందు మాం[ధి2 


అన్నకి వీరి ప్రబోధ కవిత్వానికి ఆధారం. ఈ జాతి నాది, ఈ దేళం 
నాది, ఈ భాష నాది అన్న మమకారం ఉంటేనే అభ్యుధయానికి కృషి చేయడం 
జరుగుతుంది. అంతా మిథ్య అనుకుంటే (పగతిపథంలో పయనించడం అసాధ్యం, 
ఆ అహంకార దర్శనంలో ముందుకు అడుగు వెయ్యమంటూ దేశ కాల పరిస్థితుల 
కనుగుణంగా | ప్రజానీకాన్ని (ప్రబోధించారు సుబ్బారావు గారు. 


1. తృణకంకణము - అభినవ కవిత. . 245, 
2, “ఆంధి - ఆంధధావళి. 1. శితి, 


వ 


న 








భగవ త్త త్వం 2ికిల్‌ 


అద్వైతుల దృష్టిలో “అవి చారిత రమణీయం సర పముదుంబర ఫలోపమ 
భోగ్యమ్‌” అని భోగ్యవస్తువుల నన్నిటినీ మేడిపండ్లుగా 'భావించి వైరాగ్య 
భావాన్ని పెంపొందించుకోవడం ముముక్షువుల కర్తవ్యం. కాని రాయ్మపోలువారి 
రచనలలో వైరాగ్యభావం అంతగా కనబడదు. 


“కవికి తాత్త్వికునకు కయ్యంబె సాగెను 
బహుదినాలు వ్యాక ఎష్మంచమందు 
రాగరక్తుడొకడు రొగముక్తుడొకండు 
సుగుణ నిర్గుణముల సఖ్యమెట్టు?”! 


అని అంటూ కవులు “రాగరక్తుల'న్నారు. అటువంటి వారికి వైరాగ్యం 
అంతగా అభిలషణీయం కాదని అనుకోవచ్చు. ' ఇటువంటి అభి[ప్రాయంతోటే 
కావచ్చు, ఒక సందర్భంలో 


“కనుకనే వాచామగోచర 
మనిరి అపరోశానుభూతిని; 
వదలుడది నిస్సంగులకు = ఏ 
టికి గృహస్థులు తడవగన్‌ "కి 


అని అన్నారు- 


కనుక అదై రతం అంధనిదని, తాత్త్వికుల రహస్యాలు తేటపడని. నిగూఢ 
విషయాలు అనే భావన వీరిలో అక్కడక్కడా కనబడుతుంది. అద్వైతం ఆందని 
దన్న భావననేగ్గాని అద్వైత సంప్రదాయానికి చెందిన రాయప్రోలు వారిని 
ఆదై్యతానికి వ్యతిరేకులని అనుకోవడానికి అవకాశం లేదు. వీరికి దానిపట్ల 
1పత్యేకమైన ఆస క్తి లేదని చెప్పుకోవచ్చు. 


“ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వెతం - వీటిల్లో |పత్యేకంగా ఒక ఆసక్తి, 
ఆష్ట సుబ్బారావుకున్నట్లు కనిపించదు. అద్వైతం అన్న ఆమోదం హక్‌ 





1. రమ్యాలోకము - 1. ౨8. 
ల. *ఆషాఢి - మ్మిశమంజరి . 84, 





ల్రైష్టగ్ర రాయ్మపోలువారి రచనల పరిశీలన =త త్హ్యవివేచన 


విందువల్లనం'టే, ఆటువంటి సంప్రదాయంలోని వారు కాబట్టి.... నామమ్మాత 
శా క్తేయత్వం, శివపూజ ఉండేది. ఆదై ఇతవాసనా ఉండేది.” 1 


(సష్ట అయినకవి అద్వ్వైతి ఆయి అంతా మిథ్యగా భావన చేసినప్పుడు 
కవిత్వసృష్టికి అవకాశమే లేదు. ఏదయినా. రెండు ఉన్నయ్యనుకున్నప్పుడే 
మాధుర్యానికి, తన్మయత్వానికి అవకాశం ఉంది కాని అంతా ఒక చే అయితే 
రసాస్వాదన (ప్రస కలేదు? కనుక సృజనాత్మక రచనచేసే కవి అంతరంగంలో 
అదై కతంపట్ట కొంత ఆమోదం ఉన్నప్పటికీ ఆచరణలో దై్వ్వైతి కాకతప్పదని 
"చెప్పవచ్చు. రసవత్తరమైన రచన సాగించాలనుకునే కవి వైరాగ్యాన్ని, 
మిథ్యావాదోన్ని ఆశ్రయించడం ఆచరణీయం కాదనుకోవచ్చు. కనుక రాయప్రోలు 
వారిలో అదై ఇతవాసన ఉన్నా కవిగా కొంతవరకు విశిష్ట్వా దై తానికి దగ్గరవుతున్నా 
రని భావించవచ్చు. శంకరాచార్యులపట్ల అభిమానం వీరికుంది. శంకరుని 
అద్వైత ప్రధాన రచన వివేక చూడామణిని తెలుగు చేశారు. “ఎందుకుచేశానంటే, 
శంకరుడు అదై ఏతం చెప్పాడు కదా? సన్యాసం ముఖం, అదే సిద్ధి .. పంచ 
న క్తస్తోోతం.... అని కేవలం (ప్రాతః స్మరణ.... దాన్ని అదె పతులు చదువుతారు. 
అది కూడా శంకరుడు చెప్పిందే. దాన్ని నేను రోజూ చదువుతాను” అని 
అన్నారు. * శంకరుని సౌందర్యలహరి, భజగోవిందళ్లోకాలు అనువాదం చేశారు. 
దీనివల్ల వీరికి శంకరునిపట్ల అభిమానంతోపాటు అదై కతవేదాంతం మీద గౌరవం 
ఉందని తెలుస్తోంది. 


1. Interview with Sri J. Madhava Rama $arma garu 
80-8-81. 

2. “మామూలుగానా ఉద్దేశంలో కవులందరూ కూడా ఒక విధంగా ద్వైత 
వాదాన్నే ఎక్కువగా అభిమానించినట్టు కనబడుతుంది... .. ఎందుకంటే, 
అదె దైతంలో కేవలం ఏకత్వం. ఈ ఏకత్వంలో మాధుర్యం ఏమీలేదు. ఇవి 
రెండూ విడిపోయి ఎడబాటులో వియోగం పొందినపుడే ఆ వియోగ వేదన 
లోంచి మధుర మైన కవిత్వం పుడుతుంది.” 

Interview with Dr Amarendra, 80-8-81. 3 

8, అము దిత రచన, 

4. Interview on 9-7-81. 


భగవ్నత్త త్వం 287 


“అసలు. కవి ఆయినవాడల్లా' నిర్గుణ[బహ్మన్లే చెబుదామని (ప్రయత్నించినా 
సగుణ[బహ్మద్వారాగాని చెప్పడం కుదరదు....రాయ్మపోలు కోరింది, పొంద 
దలభుకుంది నిర్గుణ[బహ్మ వస్తువు అయినప్పటికీ అది సగుణస్వరూూవం లేందే 
కనబడదు. కాబట్టి. కవిత్వం: శబ్దం లేనిదే వినబడదు కాబట్టి: దైతసిద్ధాంతంలోనే 
చెప్పాడు. కాని ఆయన ఒళ్ళుమరచి చెప్పినప్పుడు మాత్రం ఆదై తం. కనిపిస్తూనే 


ఉంది. ఆయనకు. మూడింట్టిలో' ఏదిష్టము? అంటే అడై కత్తమునందే పర్యవసానం, " 


కాని. దాన్ని చెప్పేటప్పుడుందే ద్ర్వైతంలోనూ చెప్పాలి, విశిష్టాద్వెతంలోనూ 
చెప్పాలి.”! అద్వైత [ప్రస్తావన వచ్చినపుడు రాయ్మ ప్రోలువారు “మాధ్యులు ద్వైతం, 
ఏళ్లు: అద్వైతాన్ని త్రీ వంగా ఎదుర్కొంటే మధుసూదన సరస్వతి అబ్ర్వైతాన్ని 
నిలబెట్టాడు... నేను అద్ర్వైతినికాను.”& తాము అద్వ్వైతిని: కానని రాయ్యహోలువారన 
డంలో కూడా అదై ఏతం అందనిదన్న భావమే కనబడుతుంది.. 


“అందదు నిర్వికారము నిరంజనమా పరత_త్త్వరేఖ, ఆ 
నందమె నిర్గణాన సగుణానను (ప్రాహ్యమయౌట; మాతృమూ 
ర్తిందరిశింతు నీ (పక ఖతి దివ్యశుభావర ణాన..... ”ళ 


అనే నిశ బయంతో (పత్యక్షంగా కనబడే (పక తినే లక్ష్యంగా స్వీకరించి 
నట్టు కనబడుతుంది. మిథ్యామీమాంసను వదలి అనంతరూపాలలో విలసిల్లే (పక ల 
తిఫ ఆ(శయించి ఆరాధించడం రాయ్మప్రోలువారి అభిమతం. జగత్తు మిథ్య అన్న 
దృష్టి జ్ఞానయోగులదని, (పేమమయోగాన్ని దర్శించదలచుకున్న తమవంటిపారికి 
ఆ అదై కతభావ్షన అ|పధానం అని వీరు భావించినట్లు కనబడుతుంది. పఠత త్వం, 
పర[బహ్మం గూర్చిన మీమాంస వీరికి ఆపధానం. ఇక ఆ భగవంతుని చేరే 
మార్గాలను గూర్చి ఆలోచించినపుడు, జ్ఞానకర్మ భక్తిమార్గాలలో వీరికి భక్తిమార్గం 
పట్ట గౌరవం అధికంగా కనబడుతుంది. 


TT. Interview with Sri Koganti Sitharamacharyulu gi. 
on 80-8-81. 

2. Interview on 8-7-81. 

శ్రి, “తెలుగు మాన్యము' - ఆంధావళి p. 41 


ఆ 





988 రాయ పోలువారి రచనల పరిశీలన-త త్మ వివేచన 
భక్తిమార్గం _- రాయ పోలువారి దృష్టి 
అజ (౧ లు 


కేవల జ్ఞానమార్గం సామాన్యులకు సాధ్యం కాదనీ భక్తిమార్గం అందరికీ 
ఆందుబాటులోనిదనీ వీరి అభ్మిపాయంగా కనబడుతుంది. “నహిజ్ఞానేన.... జ్ఞాను 
లంటారు కాని అందరూ కాదు. ఒక్క . జనకునికే వచ్చింది ఆ పేరు. ౨4110 
itself is జ్ఞానం. Purify అంటే ఎన్ని టికో అర్థంచేసుకోవాల్సివస్తుంది. మనో 
_ వాక్కాయ కర్మలయందు మూటియందు ఏ కల్మషం అంటని శుద్ధమార్గం ఏదో 
అది. జ్ఞానమార్గం....అది అసంభవమైన విషయం. మనకు మనసు నిలవదే. ఎంత 
గొప్పవాళ్ళు.... ఎందరు చెప్పినా కేవలం జ్ఞానిగా ఒక్కడి కధా చెప్పలేదు. (కోపం 
భయం, చిరాకు.) ఏమీలేని శూన్యమార్గం జ్ఞానమార్గం. అవన్నీ శాంతానికి విరోధం 
లేకుండా ఉండడానికి మార్గాలు. “యోగళ్చి త్రనిరోధం.' మనస్సు....చిత్తం (ప్రస 
రించకుండా నిశ్చలంగా ఉండడం కావాలి. శంకరుడే, ఇన్ని చదివినవాడే, “భక్తి 
రేవ గరీయసీ” అన్నాడు, భ క్రిమార్గంక న్న ఇంకోమార్గం లేదు.అదే నా ఉద్దేశ్యం. 
భక్తి అంటే లక్ష్యం. ఏది భక్త్రియో ఆది మధురం. ఎక్కడ భక్తి ఉంటుందో 
అక్కడ మధురం ఉండితీరుతుంది. భ_క్తే మధురం అని నా ఉద్ధేశ్యం.” కనుక 
భక్తిమార్గం వీరికి ఆభిమానపా తమయింది. అది (ప్రజలకు కొంతవరకు ఆచరణ 
యోగ్యమయినదిగా వీరు భావించారు. రసవత్తరమైన భక్తి మధురమయిందని వీరి 
మాటల్లో స్పష్టమయింది. భక్తికి ఆలంబన ఆవసరం. ఆ ఆలంబన సగుణంగా 
ఉండడం సర్వసాధారణం. భక్తిమార్గాన్ని అభిమానించారు కనకనే వీరి రచన 
లలో సగుణారాధనత త్తం గోచరిస్తుంది. 


+ 





1. Interview on 10-7-81. 


7 4 





రాయ్మపోలువారి సగుణారాధన తత్త్వం 


దేవతా (ప్రస్తావన : కావ్యారంభంలో వి'క్నేళ్వర (ప్రార్ధన, సరస్వతీ 
స్తుతి, ఇష్ట దేవతాస్తుతి వంబ్భివి (ప్రాచీన కవులు చాలమంది సం్యపదాయంగా 
వెచక. కవులు వాగ్వతులు "కనుక వాగ్దేవిగా భావన eee సరస్వతీ 
దేవిని స్తుతించడం స సహజం. 


“మృదు హృదయుడై న వాల్మీకి మొదలుగాగ 

ఎందరెందరు సుతులనో ఎత్తి పెంచి 

మమత తీరని. ఏకకుమార సరణి 

నను కటాక్షించు తల్లివాణిని నుతింతు.'! 

రాయ్మప్రోలువారి ఈ పార్థ న సం్యపదాయ మార్గంలోదే, “లలిత” కావ్యా 
రంభంలో కనిపించే సరస్వతీ ప్రార్థన కొంత (ప్రత్యేకంగా కనబడుతుంది. 
సాహిత్యాన్ని సరస్వతీ స్వరూపంగా భావించడం సంప్రదాయమే అయినా ఆ 
దేవికి బదులుగా సాహిత్యాన్ని స్తుత్యాత్మకంగా (ప్రార్థించడం వీరి (పత్యేకత, 
సాహిత్యాన్ని సరస్వతీ స్వరూపంగా భావించి ఆమె కంఠధ్వనిచే కావ్యజగత్తును 
కీర్తించారు. 


'శతపత్రాయిత శుక్టపీఠమును శింజన్మంజు మంజీరరం 

జిత పోదంబులు పాటలింపగ విపంచీ జీవతం! త్రీ కల 

(శుతులన్‌ తీర్చి చతుర్ముఖావతరణ శ్లోకంబులం బాడు భా 

రతి కంఠంబు ధ్వనించు కావ్యసుకుమార ద్వారమీక్షించెదన్‌. "8 

ఇతర సందర్భాలలో సరస్వతీ దేవిని స్రోతరూపంగా (పస్తుతించిన 
ఘట్టాలకంటె ఆ దేవి స్వరూపాన్ని అభివర్ణించడం, వాగ్దేవిగా స్మరించడం కొర 
అధికంగా కనబడుతుంది. క 


1 స్నే హలత = అభినవ కవిత - p, 282. 
2, “లలిత - అభినవ కవిత = 9. 190. 


రాయ్మపోలువారి రచనల పరిశీలన-త ర్త్యవివేచన 


“వక్టాంబరా భరణ (బ్ర 
హ్మ క్రేణాఫహరణ, [శ్రుతిమానస కాసా 
ర క్పిన్న' తరుణ చరణయె 


అకాంత సువర జగతి కధిరాజ్హి సుధీ!”! . 
౧ ణ ఖో ఆధు 


"తెనుగు: వాగ్భగవతి! అయిన సరస్వతీదేవిని “పలుకులకు. చదువులకు 


సమధిష్టానమగు (బాహ్మీవతల్లి" అంటూ చదువుల తల్లిగా: భావించారు: తెల్ల 


తొమరపూలు అ దేవికి ప్రీతిపా త్రవేయినవి. శ్వేతవ స్రధార జిగా, శ్వేత పద్యాసనగా 


(బహ్మసతిగా,పు స్తకధారిణిగా, వీణాపాణిగాఆమె వీరి రచనలలో సాతాతకిస్తుండి.. 
ఈ (ప్రయో గాలలో వీరు భావన చేసిన వాగ్దేవి (ప్రాచీనుల రూపకల్పనలో (సిద్ధ 
మయిన స్వరూపమే.? వాజ్మయాన్ని ఆ విధంగా ఒక దేవీ రూపంగా భోవించడం 
వీరు సగుణోపొసకులని అనుకోవడానికి దోహదం చేస్తుంది. 


l. 
2, 


మాధురీ దర్శనమ్‌ - p. 18. 

“పలుకులాడి విపంచి పాటకు 

పరవశండై. (బ్రహ్మదేవుడు 

జీవ ఘట ఘటనా సమర్థుం 

డయ్యె జగదుత్సవముగాన్‌. 

“ఆమె హస్యన్య స్త పుస్తక 

మంది చదివె చతుర్ముఖంబుల 

సంహితలు తనం ('నవరా!తి' జ మీ శ మంజరి) 

వేదాలకు స్వరాలు పాదులై నిలువంగ 

(శుతుళలాయె నీ వీణ, శుచిముఖ్రీ వాణీ (“వాణి క్షే మ్మిశ మంజరి) 

“భారతీపాణి వీణారవంబటంచు 

నాలకించితి తండి నేనా సుగీతి” ( స్నేహలత) 

“శ్వేత ధౌతాంబరము - శుక్లా 

భరణ హారము - హస్త వీణా 

పు స్తకావరణముగ భాసిలు మ. 
కవి సరస్వతి సృష్టిలో” (శ్రీరవ్యాత్‌- మిశ్ర మంజరి) వ 
“తేనె చవుల (పతికి తెనుగు వాగ్ళగవతికి” (మ్మిశమంజరి p: VII) 

“వాణి వాయింప (మోగిన వీణ మీద” (రమ్యాలోకము.) 


U 


భగవ త్త త్తం 241 


ఈశ్వరుని గూర్చిన (సస్తావన రచనల్లో అక్కడక్కడా కనబడుతుంది. 
ఆ సందర్భాలలో ఆ శద్దాన్ని భగవంతుడనే అర్థంలో (పయోగించినట్టు కనబడు 
తుంది. పకృతి పురుషులలో పురుషుడన్నట్లు ధ్వనిస్తుంది. కొని “శివుడు అనే 
అక అక్కడ అవకాశం తక్కువగా కనబడుతుంది 
$ “ధ్యాని బుద్ధ (ప్రతీమి, “బుద్ధ దీక్ష “వంట ఖండికలలో బుద్ధుని అహింసా 
సిద్ధాంతం పట్ట అభిమానళ (పర్గానంగా కనబడుతుంది. బుద్ధుడిని థ్రీ మహావిష్ణువు 
_ అవతారంగా భావించి 'ధ్యానించినట్టు ఆ సందర్భాలలో కనబడదు. అహింసకు 
(ప్రతిరూపంగా బుద్ధుని కీర్తించారు. బుద్ధుని ముఖంలో (పతిఫలించే శాంతిని, చిదా 
నందాన్ని (పశంసించారు.2 సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు విడనాడిన త్యాగ 
మూర్తిగా, ప్రాపంచిక శ్లేశాన్ని భరించలేని సుకుమార హృదయునిగా, మానవోత్త 
మునిగా, మహాజ్ఞానిగా |ప్రస్తుతించారు. దీనిని బట్టి బుద్ధుని సద్గుణాభివర్ణన చేశారనే 
భావన కలుగుతుంది గాని సావ్వాత్‌ భగవత్సరూపంగా గుర్తించి ఆరాధించినట్టు 
కనబడదు. 
. “జన్మాష్టమి” ఖండికలో శ్రీకృష్ణ జయంతిని ఇతివృత్తంగా స్వీకరించారు. 
కాని ఈ రచనలో (శ్రీకృష్ణుని (పత్యేకంగా' (పస్తుతించలేదు. కేవలం (పకృతినే 
వర్ణించారు. (శ్రీక ఎల్ల జనన సమయంలో (పక అతి పొందిన పులకింతిను (ప్రధానం 
చేసి చెప్పారు. “జన్మాష్టమి” అన్న పేరును బట్టి శ్రీకృష్ణుని ప్రస్తావనే గాని ఖండి 


1. “ఈశ్వరుని భావమె కద జగదై శ్వర్యము' (మాధురీ దర్శనమ్‌) 
“ఈళ్వరు డనుగహించె నాకీ భవంబు” (మధుమాలి - జడకుచ్చులు) 
“దీన్గావననుడైన ఈశ్వరు డనారతమున్‌ వెతలందు వారలన్‌. 
కావగనుండ నీకు భయ కారణమేటికి?” (లలిత) 

ఏ (పపుల్ల పువ్పంబుల నీశ్యరునకు 
పూజ సల్పితినో ఇందు పుట్టినాడ” (రమ్యాలోకము) 
ఎ Ee ధ్యాని బుద్ధ 


(ప్రతిమా ముఖ FO యోగరత చిన్మహిమల్‌ జ జా 
క. 


(శతి హితముగ తెలిపిన భవ 
దతీత విజ్ఞాన సంహితాధ్యయనంబుల్‌ ” (కృష్ణావ్ష పది ఇ మి్రమంజరి). 
RRP-16 


242 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్యవివేచన 


కలో ఆ దేవుని ప్రసక్తి లేదు. “రూప నవనీతమ్‌”లో (శ్రీకృష్ణుని గూర్చిన (ప్రసంగం 
వస్తుంది. విశుద్ధ (పేమ చైతన్యం మరుగున పడడం వల్ల సమాజం అల్లకల్లోలం 
అయినట్టూ తిరిగి ఆ (ప్రేమ స్వరూపావిష్కరణ సమాజంలో (పేమ స్థిర త్వాన్ని 
కలిగించినట్టు ధ్యనించడానికి శ్రీకృష్ణుని (పస్తావన చేసినట్లు తోస్తుంది. శ్రీకృష్ణుని 
పవిత్ర (సీమకు (ప్రతిరూపంగా (గ హించి ఆపేమమూ ర్తి ఆంతర్థానాన్ని 
పునర్జర నాన్ని సూచించారఫ్రిపిస్తుంది. 

ఈ విధంగా ఈ రచనలో ఒక లక్ష్యంతో సిధ్ధాంత (ప్రయోజన దృష్ట్యా 
శ్రీకృష్ణుని ప్రస్తావించినట్టు భావించవచ్చు. “లాలి” అన్న ఖండికలో (మ్మిశ 
మంజరి) శ్రీకృష్ణుని తులసీదళ హారిగా, బృందావన విహారిగా, గోపీ వస్త్రాప 
హరునిగా, రాధ్యాపియునిగా వర్ణించారు. ఇది సం పదాయసిద్ధమయిన (శ్రీకృష్ణుని 
స్వరూప స్వభావ చిత్రణ ననుసరించి ఉంది. 

“పవాసరాధికి, “రాధపిలుపు' వంటి ఖండికలలో రాధ_పేమకు (పాధాన్యం 
ఇచ్చారు. రాధ |ప్రియునికై నిరీక్షించడం ఈ రచనలలో (ప్రధానం అయినా 
ఆమె కృష్ణుని వెదికే తీరులో భక్తిభావం తొంగిచూస్తుంది. మధురభక్తి (పధానంగా 
ఈ రచనలు కనబడతాయి. 


కాలాన్ని దేవతగా స్మరించడం అక్కడక్కడా కనబడుతుంది. 
“కాలదేవతా కరుణింతువె యని వెచ్చని హృదయము లివ్వండీ”! 
“ఎంత వేచిన తెల్లవాణక యెదుగు కాంర్తికరా[తులేమో ! 


కాలహశకుని చేతిపాశ ముఖాల పోలిక కనబడెన్‌.”2 


కాలాన్ని డై వంగా భావించిన రాయ|ప్రోలువారు జగన్మాత ఆయిన దేవిని 
కూడా “కాలరూపిణి'గా ధ్యానించారు. 
దేవీ పాధాన్యం := “భగవతి ఈశ్వరాది నిను (పస్తుతియింతుము 


కొలరూపిణీ”3 అంటూ కాలరూపిణిగా, ఈశ్వరాదిగా వీరు స్తుతించిన జగ జన్య 
= సో 


1.  'ఠారణ' - వనమాల - p. 12. 
ల. “*మాంబాల' = వనమాల = 1. 46. 
8. ఉగాది నివేదన - వనమాల - 1. 15. 


(కథ 


భగవ త్త త్తం 248 


(పస్తావన వీరి రచనలలో అధికంగా కనబడుతుంది. “పూర్వజా (తిపురాంబికా” 
అనే' భావం వీరికున్నట్లు తోస్తుంది. వీరి రచనలలో గౌరి, పార్వతి, భగవతిదేవి, 
రాజరాజేశ్వరి, కాత్యాయిని, కామేశ్వరి, కనకదుర్గ వంటి దేవీనామాలు (ప్రస్తావించ 
బడ్డాయి. వీరి ప్రథమ కావ్యానికి “లలిత' అని పేరు పెట్టడం, వీరి కుమార్తెకు 
లలిత, అని నామకరణం చేయడం, వీరి, ఇంటికి “లలితా కుటీరం' అన్న పేరు 
ఎన్నిక చేయడం వీరు లలిత్రాదేవికి ఇచ్చే [ప్రాధాన్యం సూచిస్తాయి. 


“స్నే హలకి స్వప్నంలో కనకదుర్గను చూచినట్లు, ఆమెను ఆ దేవి “పరమా 
నందాస్పదమయిన శ్రీ భవానీ సదనమునకు రమ్మ'ని తొందర చేసినట్టు, “అంబ 
వెనువెంట వచ్చెదనంటి....తండి.... వీతిహ్మోతు.... పార్థనలు సల్పితిని ఆంబపజ్జ 
నిలుప' అని ఆమె తన లేఖలో (వ్రాసినట్లు రాయ|ప్రోలువారు చిత్రించారు. ఇతర 
దేవతలను వదిలి ఇక్కడ అంబనే వీరు ఎన్నిక చేయడం ఆదిశక్రికి వీరిచ్చే 
(ప్రాధాన్యాన్ని చూపుతుంది. శక్తి స్వరూపాలుగా (ప్రసిద్ధి పొందిన దేవతానామాల 
(ప్రస్తావన వీరు జగదంబ ధ్యానాసక్తులనే ఊహకు బలాన్నిస్తుంది. వీరు జగన్మా 
తను (ప్రస్తావించిన తీరు ప్రత్యేకించి దేవీ (పస్తావన చేసినట్టుకాక స్ట్‌ అప్రయత్నంగా 
వీరి నోటివెంట ఆ దేవీ (ప్రసక్తి వెలువడినట్టు ఎక్కువ సందర్భాలలో కనిపిస్తుంది. 
అసంకల్పితంగా ఆ దేవిని వీరు స్మరించే విధానం వీరి మనసులో దేవి నిత్య స్థిర 
వాసిగా ఉంటుందనే భావాన్ని కలిగిస్తుంది. వీరు “శకి” అభిమానులని, దేవీ 
ఉపాసకులని అనడానికి అవకాశాన్ని స్తుంది. “ఈన మొదట్నించి ఆస్తికుడు. ఈ 
ఆ స్తిక్యం యాన్ని భావకవిగా చేసింది. ఆందులో శాక్తుణ్ణి చేసింది... ఆ శక్తినే 
మానసికంగా లలితగాను, వాచికంగా (పకృతి మాతగాను ఆరాధించాడు.” 1 
వీరు దేవికి (పోధాన్యం ఇస్తారు. కనుకనే. 


“అస్మన్నవ్య వాచా సరః 
(ప్రాతః పద్మ మరంద భాండమిదె 
అంబా! స్వీకరింపగదే 12 





l. “రమ్యాలోక సమీక్ష - కురుగంటి సీతారామయ్య, ఆంధప తిక ఉగాది 
సంచిక = 1989. 


2. ఆంధావళి = ౫. 14, 


ట్ల. 


స్య 


244 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్వవివేచన 


అని తమ అభినవ కవితను' అంబకే నివేదన చేశారు. . తమ ఆవ కవితా 
ధోరణిని వీడి నవ్య కవిత్వమార్గ పయనానికి కూడా ఆ దేవిని ప్రార్థించారు! 
దేవీ ధ్యాన తత్పరులు కనుకనే ఈ (ప్రకృతి సమస్తం సర్యమంగళగా వీరికి 
కనబడుతుంది. సంధ్యారాగం దేవికి చేసే కుంకువూర చనను తలపింపచేసింది. 
(పకృతి శోభ సర్వమంగళాదేవి పసుపు భాండారంగా కనబడ్డది. చెట్టు కుంకుమ 
బరిణలు పట్టినట్లు, సూర్యుశ్రు కుంకుమాక్షతలు చల్లుతున్నట్లు భావన. కలుగు 
తుంది.® కవితకు కూడా- అటువంటి పూజలే చేయించారు సుబ్బారావుగారు. 
“కన్నె పసుపక్షతలు సల్ల గౌరిపేర 
దేవిపేర కుంకుమను శా_క్రేయలీయ 
విప్రులు సరస్వతీ దీక్ష విరులొసంగ 
(వ్రేలవే తల్లిమెడను గీతాలలామ.”3 
నిశ్శబ్దంగా ఉన్న (పకృతి ధ్యానస్థిమితగా తోచడం, దబ్బజెట్టు నీటి 
ముత్యాల పూజలు చేస్తున్నట్లు కనబడడం, నారింజ పండ్లు వనకుమారి ఉంచిన 
పసుపు ముద్దలుగా భావన కలగడం, గుమ్మడిపూలు పూజకు పట్టిన పళ్ళాలుగా 
భాసించడం _ రాయప్రోలువారికి సృష్టి సమస్తం మంగళ పదంగా (ప్రత్యక్షం 
అవుతుందని అనడానికి దృష్టాంతాలు. 
దేవీ ధ్యాన తత్పరులు కనుకనే, 
“దానిమ్మ పూవంటి తరుణి కెమ్మోవిపె 
మల్లెపువ్వుల నవ్వు సుళ్ళు తిరుగి 
1. “జననీ, యేమిటికింక ఆశు కవితా సన్యాస మిప్పింపవే |” 
“.... భిపష్పుమింక జననీ, రమ్యాక్షర టోణికిన్‌ 1” (వనమాల Pe 89.) 
2. 'కుంకుమార్చనా శ్రీలను నోలలాడెనట వృద్ధవికర్తన సాంధ్యవర్తనల్‌' 
“లలితి - అభినవ కవిత - ౨. 196. 
“ఈ పసిమి - ఈ మిసిమి సర్వమంగళాదేవి పసుపు భాండారమేమో....” 
రూపనవనీతమ్‌ - 1. 55. 
“కొమ్మలు పన్టైను కుంకుమ బరిణల' - “ఠారణ” - వనమాల - . hs నా 
“చల్లుచున్నాడు కుంకుమాక్షతలు తరణి” -'తెనుగు తోటి అభినవ కవిత, 
p. 829, 
8. “పూజా' - జడకుచ్చులు, p. 95, 


34 








భగవ త్త త్తం 245 


అన్న వీరి నూతన (ప్రయోగానికి వెనుకకూడా ఆ దేవీనామ ధ్వని వినిపి 
స్తుంది. “దాడిమీ కుసుమ్మప్రభా'! అని లలితా సహ్మస్రనామావళిలో ఒక నామం, 
అది శరీరకాంతితో సామ్యం కాగా ఇక్కడ అధరంతో సామ్యం చెప్పారు. అసతు 
దానిమ్మ పూవుతో సామ్యం చెప్పే భావనకు "ఆ ద్లేవీ స హ్మసనామాలతో వీరికున్న 
పరిచయం, వాటిని అ ప్రయక్నంగా పలుకుతుండడం దోహదం చేసి ఉంటుందని 
ఊహించవచ్చు. ఖా 


వీరికి ఆరాధ్య అయిన ఆ జగదంబ ్రీచ(కస్థిత కనుకనేమో వీరి 
రచనలో “శ్రీచకి శబ్ద (ప్రస్తావన కనబడుకుంది.! వీరి రచనలో కనిపించే దేవీ 
పూజా విధానం వీరి సగుణారాధన తత్త్వాన్ని చక్కగా చూపుతుంది, 


“దివ్యసంతతి కెలన భక్తిన్‌ భజింప 
(పేమసామాజ్యపాలన్నాపీణ యగుచు 
నిండుగొలువు తీర్చెడి రమణీయమూ ర్తి, 
రాజరాజేశ్వరి కుమారర క్తి మధుర 
_స్తన్యమోహాంధ యగుచు సాశాత్క_రించు; 
ఆరసి యర్చింపు మా జగదంబనపుడు 
స్నేహదీపము వెలిగించి చిత్రపీఠి 

పసుపు కుంకుమ పూవులు కొసరి చల్లి 
చిన్ని కర్పూరహారతి చేతబట్టి.... ”8 


తెలుగుబాణిలో మంగళహారతి పాడమంటారు సుబ్బారావుగారు. 


561 వ నామం. 
2. “సాహితీ శ్రీచక్రమందు కాళిదాస భవభూతు లిరువురే భాసించెదరు”. 
“శకుంతల” - (పస్తావికీ - p l. 
'అభిజన శ్రీచక్ర మభయ ముద్ర వహింప' (అ్నరాలిషికసోకి a 
మి(శ్రమంజరి. ) 


8. 'తెనుగుతోట' - అభినవ కవిత - p. 840. 


వ46 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్యవివేచన 


ఈ విధంగా సరస్వతి, గౌరి, రాజరాజేశ్వరి, సర్వమంగళ, (శ్రీకృష్ణుడు, 
రాధ,* బుద్ధుడు మొదలైన దేవతల |పస్తావన ' వీరి రచనల్లో కనబడుతుంది. 
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని అనువదించారు. భగవంతుని నామరూపాత్మ 
కంగా భావన చేయడం ఏ3 సగుణారాధనను స్పష్టీకరిస్తున్నది. 


ఇతర దేవతల (ప్రసక్తి ఉన్నా స్తుత్యాత్మకంగా కనబడే రచనలలో 
సరస్వతి-ఆదిళ క్రి-జన్మభూమీ (పద్గానంగా చెప్పదగ్గవి. వాక్కు-ళ క్తి-పృథివి 
వీరి రచనల్లో (త్రిమూర్తుల వంటివి. [బహ్మాండమంతా శబ్దమయం, శబ్దం 
వాక్కుకు ఆధారం. ఆ శబ్దమూ వాక్కూూ వాగర్థాలవలె అవినాభావసంబంధం 
కలవి. శద్దానికి వీరిచ్చే స్థానం సమున్న తం. రూపనవనీతంలో శబ్దమే (బహ్మ 
మన్నంత ఉన్నతంగా శబ్దస్వరూపాన్ని వివరించారు. “సాహిత్యం సంపూర్ణకళ, 
సాహిత్యం శబ్దబంధం. శబ్దళ క్తి అక్షయమునూ, అనంతముఖమునూ. శబ్దము 
లేకపోతే (బహ్మాండము లేదు. (బహ్మము జ్ఞాతవ్యము కాదు. శబ్దమే ధర్మము. 
తదర్థమే అర్థము. శబ్ధార బంధమే కామము. ఇల్లా శబ్దము ఆఖండమునూ, 
అక్షరమునూ ఆయిన జ్యోతిస్వరూపి. శబ్దమందు భూర్చువస్సు వర్లోకములు 
మూడును ఇమిడియున్నవి....శబ్బమునకు జరామృత్యువికార ములు లేవు. వ్యజముల 
కంటె కఠినము, కుసుమములకంటె కోమలము, అక్షయమైన ఈ శబ్దము సువర్ణ 
మయమై మేరువువలె పెరిగింది. రసమయమై క్షీరసము[దమువలె వి స్తరిల్లింది”! 
అన్నారు. ఈ దృష్టీ పావి|త్యమే శబ్దానికి (పతీకాత్మకరూపమయిన “ఓం'కారాన్ని 
పవ్మితంగా దర్శించడానికి దోహదం చేసివుంటుంది. వాగ్వుతులయిన కవులకు 
శబ్దం ఆరాధ్యం కావడంలో ఆశ్చర్యల లేదు. వేదాది సర్వవాజ్మయానికి ఓంకా 


రము [ప్రారంభం ఓంకారమే (బహ్మము.2 కనుకనేనేమో ఓంకారము వీరి 


——_——_ 


* రాధను చైతన్య సంప్రదాయంలో దేవతగా ఆరాధించడం ఉంది. 
1. “రూపనవనీతమ్‌' - 0. 181. 
2. “ఓమిత్యేకాక్షరమ్‌ |బహ్మ 


_వతీనాం ముఖమక్షరమ్‌ >. we 


పసీదతు సతాం స్వాంతే 
ష్యేకమ్‌ (తిపురుషిమయమ్‌” (మాధురీ దర్శనమ్‌.) 





స 


భగవ త్త త్తం 247 


గృహంలోని దై వమంటపంలో స్థానాన్ని పొందింది. వీరిలోని ఈ భక్రిభావమే 
వాగధీశ్వరిగా భావింపబడే సరస్వతీదేవిని స్తుతించడానికి తోడ్చడివుంటుంది. 
(పత్యేకించి సరస్వతిని స్తుతించినా సర్వదేవతలూ 'ఆదిశ కక్తి'లో అంతర్బూతాలే 
అనే భావన వీరికుంది. 


“కేవల నిర్గుణ భావమౌ ఈశ్వరు 
నంళ కాదిశునిష్టయయిన (పకృతి ప 
సంహారసమయ 'రూక్షరుషో (ప్రచండ క 
ల్లోల తాండవమున (వాలు కాళి = 
సకల కల్యాణ లక్షణ పూర్ణగాతియె 
తమ్ముల పుట్టిల్లు తనుపు లక్ష్మి = 
సంగీత సాహిత్య సాామాజ్య నేతియె 
మగని వాకిండ్ల నేమరని వాణి - 
సృష్టి చక్రము చక్కగా (తిప్పుచున్న 
ఆదిళ _్రి అవస్థాంతర కృతులుగ 
ధ్యానవీధి నధ్యయనించుడు....''! 


అని అన్నారు. కనుక సరస్వతీదేవిని ప్రత్యేకించి ప్రార్థన చేసినా ఆమ 
శక్తి స్వరూపమనే భావన వీరికుంది. కనుక వీరి దృష్టలో జగన్మాత అయిన 
ఆదిశ క్రియే ప్రధాన దైవం. “బుతువున కొక రూపంలో అభినయిస్తున్న సృష్టి 
స్థితి లయ యోగిని” అని ఆ దేవిని స్మరించారు. “దై వీతం తావనమగు సృష్టి 
అంటూ ఈ సృష్టి ఆ దేవి చిద్విలాసమనే భావాన్ని వ్యక్తం చేశారు. కనుక 
“భ్రీమాతా, శ్రీ మహారాళ్టీ, శ్రీమక్సింహాసనాధీశ్వరీ' అయిన ఆ దేవి వీరి భావనలో 
ఆరాధ్య దైవం. ఆ దైవాన్ని వీరు [పకృతిముఖంగా దర్శించి ఆరాధిస్తారు. 
పృథివి (ప్రకృతిలో భాగమే. కనుక వీరి పృథివ్యారాధనకూడా |ప్రకృత్యారాధనే. 
దీనిని బట్టి వీరు దేవతలుగా ధ్యానించి పూజించే (తిమూర్తులూ (వాక్కు. - శక్తి - 
పృథివి) ఒక్క. శక్సారాధనం (కిందికే వస్తున్నాయి. ఆ శక్తిని వీరు ఆరాధించే 
విధానం (పకృత్యారాధనమే. చేతనాచేతనాలన్నిటా జగన్మాతను దర్శించ్చారు 
రాయప్రోలు వారు. కనుక వీరి |ప్రకృత్యారాధన తత్వంలో దేవ్యారాధనా భావిజి. 
ఆంత ర్రీనంగా ఇమిడి ఉంది, 


ee న 


1. ఉగాది = మిశ్ర మంజరి. p. 68. 


(పకృత్యారాధనాత త్త్వం 


' సుబ్బారావుగారు (ప్రకృతిలో భగవతీస్వరూపాన్ని దర్శించి ఆరాధిస్తు 
న్నట్లు చెప్పవచ్చు. (పకృతి స్వరూపిణి అయిన దేవిని మాతృమూర్తిగా భావన 
చేయడం వీరికి అభిమానం. ₹తం్శడిజ్రాడ తెలుసుకొనడానికి ఆ తల్లికొంగు స్వీక 
రించడం సహాయపడగలదని వీరి విశ్వాసం. వీరిదృష్టిలో (పకృతి సర్వ 
శక్యాత్మకం, 


పర (బహ్మజ్ఞానాన్ని పొందడం కష్టసాధ్యం. అనుమాన (ప్రమాణానికి 
కూడా అందని ఆ పరత త్య రేఖను దర్శించడం తపస్సంపన్నులకే తగింది. 
నీవారా(గంవలె సూక్ష్మమూ, జ్యోతిరూపమూ అని భావింపబడే పరమాత్మను 
తమ హృదంతరాళంలో దర్శింపగ లిగారు మహర్షులు. వారి జ్ఞానఫలంగా చెప్ప 
దగిన [బహ్మానందాన్ని రాయ పోలువారు కీ రించారు. 


“నీవారా[గము మాద్రి సూక్ష్మమయి హృన్నీలా|భమధ్యస్థ లీ 
లావిద్యుచ్చిఖబోని జీవుని మొదల్‌ దర్శించి సూకక్తించె, ధ్యా 
నావిష్కార విభూతి నే బుషి తదీయ జ్ఞానముక్తాఫలం 

బై వేదోపనిషత్పసన్నమగు (బహ్మానంద మూహించెదన్‌,''! 


అది జ్ఞాన నయోగుల జ్ఞానఫలం, అయితే వాగతీతమయిన ఆ పర|బహ్మము : 
వ్యాగ్వతులయినే కనులకంత అన్వాదయి గ్యం కాదని రాయ్మపోలువారి భావన, 


ఆ (బహ్మోపాసన సగుణంగా చేసినా నిర్గుణంగా చేసినా ఆనందమే 
పర మార్గం. రెండింటా ఫర మోత్కృష్టమయిన ఆనందమే. (పాష్యం కనుక 
భగవంతుడిని సగుణంగా (పకృతి ముఖంగా ఆరాధించి తరించడం వీరి ధ్యేయ్య 
వీరి దృష్టిలో- మ 





1. ఉగాది నివేదన - వనమాల . 15, 





భగవ త్త త్తం 249 


“కేవల నిర్గణ భావమా ఈశ్వరునంశ కాదిమ నిష్ట' మయినది. (పకృతి. 
“తంతంలో, పరాసంవిత్‌ అనేది వేదాంతుల (బ్రహ్మము వంటి పరవస్తువు. అది 
సచ్చిదానందరూపం. దీనిలో స్థితిగతులు రెండూ ఉన్నవి.... సృష్టి జరగడానికి 
ముందు ఈ సచ్చిదానంద వస్తువు యొక్క గతి ఉన్నది. దాని పేరే ఆద్యాళ ర్తి; 
లేక జగన్మాత. ఈ శ క్తి సచ్చిదానందమయి. పరసం విదూపుడే పరశివుడు, 
అతని గతే ఆదిళ క్రి. పరశివుడు తనకు వేరుగాని ఆదిశక్తి రూపంలో ఈ 
(పపంచం సృజించాడు. ఈ ఆదిశ వే స్వేచ్చాకల్పితమయిన మాయాయోగంలో 
తన్ను తాను మెట్టుమెట్టుగా సంకుచితం చేసుకుని (పకృతిగా వెలసింది. శివుడే 
శ క్రిరూపంలో గతిశీలుడై నాడన్న మాట....కాబట్టి గతిమయ మైన “ఆద్యాళ క్రి 
మాయాకాదు. (కృతీ కాదు. ఆ శక్తి శివసచ్చిదానందమయి, ' ఆద్యాళశ క్రికినీ 
పరసంవిత్తుకున్నూ - సచ్చిదానంద పరమ శివునికిస్నీ ఏమీ తేడాలేదు. తంత్రపు 
(తోవ వేరు. ఈ ప్రపంచానికి మూలం సచ్చిదానందమయి ఆయిన. చిచ్చకి. 
ఆ శ క్రియే పరా([పకృతి, ఈ పరా_పకృతి సచ్చిదానందమయి కాబట్టి ఇది 
మూలంగా కల ఈ (ప్రపంచం దుఃఖమూలం ఎలా జౌతుంది? మరి జడం ఎలా 
జొతుంది? (పకృతం దుఃఖమూలమనీ జడమనీ మాయ అనీ తోచవచ్చు. కాని 
లోతుకు దిగి చూస్తే దుఃఖమయమనికాకః ఆనందమయమని తెలుస్తుంది." ఆ 
ఆనంద మూలమయిన (పకృతి నిర్గుణంగా ఆరాధించినా సగుణంగా ఆరాధించినా 
(ప్రాప్తించేది దివ్యానందమే. | 


““అందదు నిర్వికారము నిరంజనమౌ పరత త్త్వరేఖ; ఆ 
నందమె నిర్గుణాన సగుణానను |ప్రాహ్యమయౌట, మాతృమూ 
ర్తిం దర్థిశింతు నీ (పకృతి దివ్యశుభావరణానః తత్పయో 
బిందువులాను బిడ్డవలె వింత స్వతం[తముతో నహర్నిశళల్‌ ,”2 


కనుక పసిబిడ్డగా (పకృతి ఒడిలో జగన్మాతను దర్శిస్తూ తరించడం వీరికి 

అభిలాష. వీరికి కంటికి కనబడ పరతత్త్యాన్వేషణ కంటె అనునిత్యం కనుల 

1. “శ్రీ అచవిందుని పురుషోత్తమ తత్త్వము - వేలూరి శివరామకాన్ర్రీ శ్‌ అ, మై 
p. 8 to 18. 

రి తెలుగు మాన్యము' - ఆం|ధావళి p. 41, 


250 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


ముందు కదలాడే (పకృత్యారాధనమే ఉపాదేయం. మంగళప్రదమైన ఈ మనో 
హర (ప్రకృతిలో మాధుర్యం, శృంగారం నిండి ఉన్నాయి. అవ్య క్షము* నిత్య 
నూతనమూః అయిన దివ్యాంశ (పకృతిలో (పకాశిస్తున్నది. వీరి దృష్టిలో (ప్రత్య 
క్షంగా కనబడే ఈ (పకృతి సృష్టిస్థితిలయకారిణి ఆమిన జగన్మాత స్వరూపమే, 
(తిగుణాత్మకమూ, నామరూపాత్మకమూ అయిన" ఈ పకృతిలో (తిగుణాతీతమూ, 
నామరూప రహితము అయిన దివ్యశక్తి ఉంది. అదే నిత్యనూతనంగా ere 
మహత్తరళ క్తి. ప్రకృతి పీఢంకాదు. 


“కానబడ కనుమాన [పమాణమునకె 
ఆంది యందని పరత _త్త్యమవల నుంచి 

పంచభూత దృశంబై న పకృతి యొకటె 
సన్నిహిత లక్ష్యమనియె వచస్వినేడు. ”! 


కవులు (పకృతి ముఖంగానే ఈశ్వరుని అర్చిస్తారని రాయ్మపోలువారి 
అభిప్రాయం. అందుకే 'సృష్టియందె ఈశ్వరుని అర్చింతు కపులు" ఆని అంటారు, 
వీరి దృష్టిలో పాంచభౌతికమయిన (పకృతే (పధానదై వం, వీరి భావనకు “సకల 
కల్యాణ సదనం ఈ మకోహరజగతి* ఈ (పకృతి ఎన్నో విధాలుగా ఎన్నో 
రూపాలలో సౌందర్యాన్ని ధరిస్తున్నదని సుబ్బారావుగారి అభిప్రాయం. కవి 
మిథ్యామీమాంసలను వదిలి ఆ సౌందర్యార్చన సాగిస్తాడని వీరి ఉద్దేశం. 


“క మాంగల్య మనోహరం బగు మహాసృష్టిన్‌ విలోకింపు మో 
యీ ! *మాధుర్యమె రాలు, పెక్కు గతులన్‌ శృంగారమే చిందు, మి 
థ్యా మీమాంసలు చాలమిన్‌ నరుడు శ బ్బవ్యంజనాసూూ తుడై 
(పీమాస్వాదన సల్పజాలె కవియై....”2 


అని అంటారు సుబ్బారావుగారు. 





1. రమ్యాలోకము “ఎప. 18, 
2. తిక్కన జయంతి నాడు - వనమాల - ఇ. 41. 


స 4 





భగవ త్త త్తం 251 


ఒక్క కవే కాదు. శిల్పులు, చిత లేఖకులు, గాయకులు అందరూ (పకృతి 
లోని ఆ సౌందర్యాన్నే ఆర్చిస్తారని వీరి అభ్మిపాయం. నామరూప వికారాదులతో 
కూడిన ఈ (ప్రపంచమూ, (పకృతీ సుబ్బారావుగారికి (పధానం. జగత్తు మిథ్య 
అన్న దృష్టి జ్ఞానయోగులది. కవులూ, కళాకారులూ యూ (ప్రపంచాన్ని మిథ్యగా 
భావిస్తే కళాసృష్టి సాధ్యం కాదు. కనుల ఎదుట (ప్రతినిత్యం కదలాడే ప్రకృతిని 
తమ కళారాధనకు ఆలంబనం చేసుకోవడం కళ్ళాసష్టల సహజ లక్షణం, 

7 

ఆ (ప్రకృతిని తల్లీగా భావించిన రాయ్మపోలువారు పరత త్త్య్వాన్వేషణకు 
ఆ తల్లి సహాయపడగలదని విశ్వసించారు. అదే భావాన్ని వాచ్యంగా ఒక సంద 
ర్భంలో ఇలా చెప్పారు : 


“ఆ వేదబుక్కు.లన్‌ ఆ మంతవాక్కులన్‌ 
అంది యందక యున్న యజ్ఞపూ రువ రేఖ 
ఉపనిషత్సూ[తాలు యోగాది శాస్త్రాల 
నిలిచి నిల్వక మించు నిర్వికల్ప (బహ్మ 
తర్క-వాదాలలో త త్వభాష్యాలలో 
చూచి చూడగరాని శుద్ధవిజ్ఞానాంళ 

వీడి వీడగలేక నేడు పట్టితినిట్టు 

తల్లి చల్చని కొంగు తండిజాడ నెణుంగ .”1 


భు దృష్టిలో ఆ తల్లీ ఎక్కడోలేదు. అనునిత్యం కనులఎదుట 
కనిపించే (పక కృతే, “ఇష్టదేవతల కోసం అన్వేషణ జరిగింది. అఖండ (ప్రేమతో 
అనంత శోభలత్తో అం (పత్యక్షంగావున్న (పకృతినే పట్టుకున్నాడు. ”? 
అని నవ్యకవినిగూర్చి తమ అభ్మిపాయాన్ని వ్యక్తంచేశారు. 


“ఆ యెడ చేయిచాచి, అభయాభినయ ప్రియమైన మోమునన్‌ 
పాయలువాజ వత్సలతపాలనుబోలె, (పజాస్తనంధయా 


1. థ్రీ శివశంకరశాన్ర్రీ - ఆంధావళి - p. 47. గి. 


౮ 
2, _ “కవిత్వాభిరుచులు - |ప్రాతవీ |కొత్తవీ' రాయ పోలు సుబ్బారావు, 
భారతి - నవంబరు 1989. 


252 రాయ|ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


ప్యాయనమూ ర్తి యొండు నిలువంబడె, స్వప్న కవాట బంధముల్‌ 
తీయ స్మరించితిన్‌ భగవతీ (ప్రకృతి స్తిమిత స్వరూపమున్‌.'! ' 


అంటూ నాయకుని స్థానాన (ప్రకృతిలో భగవంతుని దర్శించారు. సుబ్బా 
రావుగారి దృష్టికి ఆ భగవతి దయామయి, వాత్సల్యవతి, ఆనందమయి,ఆ భవానీ 
సదనం ఆనందానికి నిలయం. తన బిడ్డలపై వాత్సల్యంతో వారీని తన సమీపానికి 
ఆహ్వానించి ఆనందాన్ని (శ్రసాదిస్తుందని వరి విశ్వాసం. ఈ అభ్మిపాయం స్నేహ 
లత స్వప్నవృత్తాంతంలో కనబడుతుంది. 


“మృదు వాత్సల్య దరస్మిత 

వదనమ్మున నన్ను బిలిచె పరమానందా 

స్పదమయిన శ్రీ భవానీ 

సదనమునకు రమ్ము రమ్ము సత్వరమనుచున్‌.”2 ... 

వీరి దృష్టిలో ఆ జగన్మాలే సృష్టికి పారంభమూర్తీ చైతన్యమూ అయిన 
దివ్యశ క్రి, కనుకనే 'ఓ భగవతి ఈశ్వరాది నిను (పస్తుతియింతుము కాల రూపిణీ" 
అని స్తుతించారు. ఇక్కడ _ఈశళ్వరనామ సంవత్సరాది సందర్భంగా కాలస్వరూ 
పాన్ని అభివర్ణించడం (ప్రధానం. దీనిలో సృష్టికి మూలంగా భగవతిని వీరు భావిం 
చిన తీరుకూడా ధ్వనిస్తున్నది. ఆమె మహాకాలి గదా! సృష్టి సర్వం దేవీమయంగా 
వీరు భావిస్తారు. కనుకనే వీరికి సంధ్యారాగంకూడా దేవికి చేసే కుంకుమార్చనను 
తలపింపచేసింది. 8 ' 


వీరి ఉద్దేశంలో అనావి పితను గూర్చిన తర్కం అనవసరం. ఆ జ్ఞానం 
కనఎడనిది, అఫదనిది. (ప్రత్యక్షంగా కనిపించి అందుబాటులో ఉన్న (పకృతినే 
తల్లిగా ధ్యానించి దైవంగా ఆరాధించాలి. వీరి రచనల్లో దేవతలను | ప్రస్తావించిన 
విధానం ఈ భావాన్నే బలపరుస్తుంది. నవ్యకవిని గూర్చి చెబుతూ “....ఆద్యుడై 
యనంతుడై న ఈశ్వరుడొక్కడే అతనికి పభువు. సర్వ సంపన్నమయిన దేశ 


1. స్వప్నకుమారము - p. 80. ళ్‌, 


ఖు 
2, “స్నేహలతి - అభినవ కవిత, p. 806. 
8. “లలిత - అభినవ కవిత, p. 195. 





భగవ త్త త్తం 258 


మొక్కటే ఆతనికి మాతృమూర్తి. అనశ్వర కల్యాణమయిన సరస్వతి యొక్క టే 
యాతనికుపాస్య దేవత”! అని అన్నారు. నవకవులందరికీ వర్తించినా వర్తించక 
పోయినా ఆ భావాలు రాయ్మపోలువారి పట్ట నిత్యసత్యాలు. వారి తత్త్వ చింతనకు 
సోపానాలు, వారు భావకవిని గూర్చి “భావ కవికి- ఈశ్వరుడు కలడు. అయితే 
నిర్వికల్చుడయిన ఆ అనాది పితతో వికల్పజగన్మయుడై న తానెట్లు మెలగవలెనో 
బోధపడుట లేదు. అందువలన భావ కవి ఆ తండ్రిని సాక్షిగానే వదిలి తల్లిని 
(పత్యక్షదై వముగా సమీపించుచున్నాడు. (త్రిమూర్తులు గాని తక్కిన ముక్కోటి 
దేవతలు గాని ఆతని భావన కధిష్టాన దేవతలుకారు”? అన్నారు. 


వీరు (పత్యక్షదై వంగా స్వీక రించే ఆ తల్లిని (ప్రక ఎతి ముఖంగా దర్శి 
స్తున్నారు కనుకనే వీరి పకృతి వర్ణనలలో పవిత్రత గోచరిస్తుంది. ఈ 
(పకృత్యారాధనాత త్వం వీరి పృథివ్యారాధనకు మూలాధారం అయింది. జగన్మాత 
భరతమాతలను అభేదంగా ఆరాధించారు. “నా దేశాభిమాన కవిత్వం కూడా 
తెచ్చి పెట్టుకున్నది, ఎవ్వరో చెప్పగా వచ్చినదికాదు. అది నా చుట్టూవున్న పరిస్థితు 
లను చూసిన అనుభూతి - (పేరణ. భూమిని వదిలి నేను ఆలోచించను. అందుకే 
(పకృతి నా ఆరాధ్యదేవత”ో* అంటారు. అందువల్ల వీరి దేశభక్తి ఆధ్యాత్మిక 
(ప్రాతిపదిక మీద నిలిచి ఉంది. ఇదే వీరి దేశభక్తి గేయాలలోని విశిష్టత, 


12, 'అభినఫ్థాం ధ్ర కవి పండి సమ్మేళనము - ద్వితీయ సమావేశం. 
అధ్యశ్లో పన్యాస ము వ రాయప్రోలు సుబ్బారావు, భారతి - Feb. 1984. 
8. “ఎచట చూచినను: నుదాత్తమగు భావనాతపం వీయనలో కనబడును. 
౯ శుష్కమైనట్టియు, భావవిరహిత, పవి త్రముగానట్టియు వర్ణనములు గాన 
రావు.... పూర్వులకు (పకృతి వర్ణనము, నవ్యులకు సర్వస్వము.” 
రమ్యాలోక సమీక్ష - కురుగంటి సీతారామయ్య. ట్టు. ల 
ఆంధ పత్రిక, ప్రమాది ఉగాది సంచిక - 1989. శ 
4. “మేధావులతో ముఖాముఖి - జ్వాలాముఖి. 
తరుణ - నవంబరు 1976, 








దేశభ క్రిలో ఆధ్యాత్మిక చింతన 


ల” 


“కలడు కలండను పలికే దేవుడు 

'కలడో లేడో కనబ్రడెవరికి . 
కలదు కలదు నిను కన్నదేశమిది 
నిత్యము సత్యము నిశ్చయమోయ్‌. ”! 


కళ్ళకు కనబడని దేవుడు ఉన్నాడా లేడా అనే మీమాంసకు ఆవకాశం 
ఉంది. కొని దేశం ఉందా లేదా అనే సందేహానికి ఆస్కారమే లేదు. ఆ_స్టికులకు 
నా_స్టికులకు అందరికీకూడా మాతృభూమి నిత్య సత్యం. ఆయితే దృష్టి భేదంవల్ల 
దేశం కొందరికి మట్టిగా, కొందరికి మనుష్యులుగా కనబడవచ్చు. సుబ్బారావుగారికి 
దేశం ఈ రెంటికీ అతీతంగా మంగళదేవతగా భాసించింది. సకల కల్యాణ వసతి 


అయిన మాతృభూమి ఆరాధ్యదేవతగా (ప్రత్యక్షమయింది. మాతృదేశం రాయ 
(పోలువారికి ఉపాస్య దేవదేవి.2 


వీరి దేశ వైభవ సంకీర్తనంలో దేశౌన్నత్యగానంలో అంతర్రీనంగా భగవ 
దృక్తి భావమే కనబడుతుంది. వీరికి ఇష్టదేవత దేశమే.3 కనుకనే కొన్ని సంద 
ర్భాలలో దేశగానం, భరతమాత వందనం కావ్యారంభంలో ఇష్టదేవతా స్తుతి 
స్థానాన్ని పొందింది. వాగ్దేవి సరస్వతీదేవిని కూడా మాతృభూమిని స్తుతించిన 


+. భదయ్యాత - మ్మిశమంజరి - 1. 29. 
2. “దేశమే నీ వుపాసించు దేవదేవి” 
“నీరాజనము' - పచ్చతోర ణము - దేవులపల్లి రామానుజరావు - 9. 61, 
8. “ఇష్టదేవతల కోసం అన్వేషణ జరిగింది. అఖండ _పేమతో అనంత 
శోభలతో అక్షయంగా (ప్రత్యక్షంగా ఉన్న (ప్రకృతినే పట్టుకున్నాడా. 
(నవ్యకవి).... తల్లి, దేశం కంటె ఇష్టదేవత లేదంటున్నారు.” 
“కవిత్వాభిరుచులు-[ప్రాతవీ (కొత్తవీ (వ్యాసము) రాయ పోలు సుబ్బారావు, 
భారతి = నవంబరు 1989, 


క. 





భగవ త్త త్వం విక్‌ 


తరువాతనే (పస్తుతించడం దేశ మాతకు వీరిచ్చే ప్రాధాన్యాన్ని సూచిస్తుంది, తన 
సాహిత్య సమర్పణ కూడా ముందుగా భూదేవిశే.! 


| రాయ్మపోలువారి దేశభక్తి రచనలు _ చేయడానికి ఆనాటి దేశ రాజకీయ 
పరిస్థితుల ప్రభావం లేకపోలేదు. జాతీయోద్యమం, , ఆంధ్ర ఠాష్ట్రోద్యమం వీరి 
దేశభక్తి కవిత్వానికి (శేరణ నిచ్చాయన్నది వాస్తవమే. కాని ఆంతకుపూర్వం 
వీరిలో అంతర్లీనంగా ఉన్న 'భ క్తి భావన వెలికి రావడానికి మాత్రం ఆ పరిస్థితులు 
(ప్రోత్సహించి ఉంటాయి. మొదటినుంచి ప్రకృతిని భగవత్స్వరూపిణిగా ఆరాధించే 
సుబ్బారావుగారు ఆ (ప్రకృతిని దేశమాత ముఖంగా దర్శించడానికి కాలం సహాయ 
పడి ఉంటుంది. వీరి పకృత్యారాధనా తత్త్వం దేశభ క్తిగా స్ఫుటాకృతిని పొంద 
డానికి రాజకీయాలు (పోద్బలకాలయి ఉంటాయి. దేశభ కక్తిలోని భావత్మీవతికు, 
పవ్మితతకు మాతం “వీరి ఆధ్యాత్మిక చింతనే పునాది ఆని అనవచ్చు. కనుక వీరి 
జొతీయాభిమానం సహజమయింది. కేవలం పరిస్థితుల (ప్రాబల్యమే కారణం 
అయితే దేశం స్వాతం్యత్యం పొందాక, ఆంధ రాష్ట్ర్రం ఆవతరించాక కూడా ఆ 
దేశాభిమానం ఈనాటికీ స్థిరంగా నిలిచివుండే అవకాశం తక్కవ. స్వాతంత్యం 
వచ్చాక దాదాపు ఒకటిన్నర దశాబ్దాల తరువాత కూడా “మి శమంజరి లో 
(1963) అదే భావతీ_వతను చూపారంటే అది కేవలం పరిస్థితుల కారణంగా 
వచ్చిన పాలపొంగు లాటి దేశభక్తి అని అనడానికి అవకాశం తక్కువ. 


కనుకనే వీరి దేశభక్తి రచనలు (ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని (వాసి 
నట్టు కాక వీరి హృదయగత పవిత్ర భావాలుగా దర నమిస్తాయి. హృదయంలో 
1. “పరమ పుణ్యవతికి 
భరత భూదేవతకు 
తేనె చవుల _్రుతికి 
తెనుగు వాగ్భగవతికి 





శార దాభిర తికి జి 
నిం. te 


సాహితీ శ్రీమతికి 
సహృదయ సుకృతులకు 
సాదర సమర్పణము.” (ఓం - మ్మిశమంజరి. p. VII.) 


జ 


256 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్తవివేచన 


ఇమడని దేశభక్తి కవిత్వరూపంగా పొంగిపొర్పిందని అనిపిస్తుంది. ఆ రచనలలోని 
(పాణభూతమయిన ఆత్మ వీరి ఆధ్యాత్మిక చింతన, తాత్త్విక దర్శనాల నుంచి 
పుట్టింది. కనుకనే ఇప్పటికీ ఆ గేయాలు సజీవంగా నిలిచి ఉన్నాయి. ఇప్పటికీ 
అమి పాడుతుంటే ఒకు + జలదరిస్తుంది?! జ్ల-గేయాలలోని భాషా మాధుర క 
సారళ్యాల వెనుక పమ్మిత్రభావాలు జీవచై తన్యంగా వ్యాపించి ఉన్నాయి. ఆ 
నిర్మలభావనే దేశాన్ని మంగళ దేవతగా వీరికి సాక్షాత్కరింప జేసింది. 
“దేశమంటే దిబ్బకాదోయ్‌ 
పంట పొలములు - పండ్లతోటలు 
గోనదీ నికేప నగములు 
కాంచు మంగళదేవతోయు,”2 


వీరి దృష్టిలో భరతమాత పు[తులని చెప్పుకొనడమే గర్వించదగిన 
విషయం. వీరి దేశమాత సంకీర్తనం జన్మభూమి. పురావైభవ స్మర ణమేనని 
అనుకోవచ్చు. (ప్రాచీనౌన్నత్యాన్ని కీర్తిస్తూ భరతమాత సర్వసౌభాగ్యవతి అనే 


భావాన్ని కలిగిస్తారు రాయ।|ప్రోలువారు. ఉదాత్త భారతీయ సంస్కృతి వీరి రచన 
"అలో అంతర్వాహిని, వీరి. భావ తీవ్రత ఎంత అధికంగా ఉంటుందంటే జన్మరా 
"హిత్యంలో మోక్షం పొందడం కంటె భార తీయుడిగా-ల్లందులోనూ తెలుగువాడిగా 


తిరిగి తిరిగి జన్మించడమే వీరికి |పీతిపాతమేమో అనిపించే విధంగా ఉంటుంది. 


భారతదేశం కర్మభూమి. వేదోపనిషత్తులు వెలసిన పుణ్యభూమి. తపో 


'నీధులైన మహర్షులు పుట్టిన పవ్మితభూమి. భారత (ప్రభువుల శౌర్య! ప్రతాపాల 


+. 


1. “భారతజాలిని భార తీయజాతిగా నిలబెట్టినటువంటి సంస్కృతి నంతటినీ 
కూడా పునరుద్ధరించాలి, ఆ చరిత చావలేదు, దాన్ని మళ్ళీ హృదయాలు 
చీల్చి చదువుకోండి ఆని (ప్రబోధం చేయడంలో సుబ్బారావుగారు ఆధ్యా 
త్మిక మయినటువంటి, సాంస్కృతిక మయినటువంటి (పభావాన్ని 
చూపారు. వారి గేయాలు. ఈనాడు కూడా ఆంధ రాష్ట్రం వచ్చినా పాళ్లు 
తుంటే ఒళ్ళు జలదరిస్తుంది.” 

Interview with Dr. Amareandra, 30-3-81. 
భద్రయ్మాత ఎ మిశ్ర మంజరి = ప. 24, 





“1s 


చ ళల 





భగవత్త త్తం | 257 


“జయవదితిహాస సూత్ర భాష్యాలు (వథ్యాతాలు. పాడిపంటలతో ఫలపుష్పాలతో 
దివ్యౌషధులతో సస్యశ్యామల మయినది భారతదేశం, సర్వ్యసంపద్విలసితమయినది 
భారతదేశం. అది వీరికి స్వర్గత్యులమే. కనుకనే, 


| “ఈ యనంత చైతన్య బృంహితమయిన ' జ 
గత్తులో జన్మభూమి స్వర్గంబ యగును. 
తద్వియోగంబె నరకబాధా |ప్రవృ త్తి-'!' 


అని అంటారు. పూర్వజన్మ సుకృతఫలమే ఈ భూమిలో జన్మించడం. 
ఏ మంచి పూలనో (పేమించి భారతీయునిగా పుట్టటమే వీరికభిషలణీయం. 
భారతీయుడినని చెప్పుకొనడమే గర్వించదగిన విషయం. “తనకు ఇష్టదేవత 
దేశము. ఆమెకు ఆ ప్తప్పుతుడు తాను (భావకవి) బహ్మాండమైన ఈ మాతృ 
[పాథభవమంతయు తనదేయని యతని విశ్వాసము ...”* అంటూ భావ కవుల 
పక్షంగా తమ భావాన్ని చెప్పారు. మాతృభూమి జాన్నత్యాన్ని లోకానికి చాటి 
చెప్పడం పు[తుల కర్తవ్యం. 


“ఏ దేశమేగినా ఎందు కాలిడినా 
ఏ పీఠమెక్కినా ఎవ్వ రేమనినా 
పొగడరా నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌర వము 
ఏ పూర్యపుణ్యమో ఏ యోగ బలమో 
జనియించినాడవీ స్వర్గ ఖండమున 
ఏ మంచి పూవులన్‌ పేమించినావొ 
నిను మోచె నీ తల్లి కనక గర్భమున. 





రమ్యాలోకము. p. 8. | 

2. అభినవాంధ్ర కవి పండిత సమ్మేళనము, ద్వితీయ సమావేశం, అధ్యషో “ో 
పన్యాసము - రాయప్రోలు సుబ్బారావు = భారతి ౯60. 1984. 
RRP-17 





258 రాయ|పోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేరురా మనవంటి పౌరులింకెందు....”! 


అన్నవి రాయ్మపోలువారి హృదయంలో స్థిరంగా ఉన్న పవ్మిత భావాలు. 


మాతృ బుణం, పిత్య బుణం, దేవ బుణం తీర్చడం కష్టసాధ్యం అని ' 
(ప్రాచీనుల నమ్మకం. సుబ్బారావుగారు వీదకి దేశ బుణాన్ని కూడా చేర్చారు, 


“దేశ బుణమును దేవ బుణమును 
మాతృ బుణమును మనిషి బుణమును 
తీర్పగ లిగిన దీక్షితుడనని 

తెలిసి తెలిపే తరుణమోయ్‌,”'? 


పురాకృత సుకృత ఫలంగా భారతదేశ మనే స్వర్గ ఖండంలో జన్మించిన 
వారు అవకాశం లభించడమే అదృష్టంగా భావించి బుణ విముక్తికి ప్రయత్నించాలి. 
అది బుణ|గస్తుల కర్తవ్యం, రాయ్యప్రోలువారు “మహాంధదేశ భగవతీమ తల్లి” 
అని దేశాన్ని భగవత్స్వరూపంగా భావించారు కనుకనే వారికి దేశబుణం దేవ 
బుణం సమానంగా కనబడ్డాయి. _ చేతనాచేతనాల్లో దేశమాత దివ్యస్వరూపం 
దర్శించి అంజలి పట్టారు. 


“తుహిన ముకాసరులతో కొం 
డంత కదిరిభరము శోభిల 
చీర చెఅగులు సాగరములై 


జారు దేవీ రూపమున్‌. 
మాతృధ్యాతి ఆలభ్యవస్తు షన 
మృద్ధ నిధి నిక్నేపగా(త్రి - స ళు. 


1. జన్మభూమి - ఆంధావళీ, p. 21. 
2. భ్యదయ్యాత - మిశ్ర మంజరి. p. 25, 





భగవలత్తత్త్వం 259 


_మస్త లోకాలోక కామ స 
విితి - కంజలి పటెదన్‌.”1 
ల 


హృదయపూర్వకంగా తామారాధించిన భరత మాతకు నివాశులెత్తారు. 


“మంగళము సంక్రాంతిసామికి ; 
మంగళము మా, భోగిసాన్నికి 
మంగళము మన మాతృభూమికి 
మంగళం బందరికినీ”2 


ఆని మంగళ వచనం పలికారు. 


ఈ విధంగా వాక్‌ రూపంగా, (పకృతిగతంగా పృధివీముఖంగా రాయ 
(పోలువారు ఆదిళ క్రిని ఆరాధించారు. సృష్టి స్థితి లయాలకు మూలమయిన శ కిని 
శ్రీ స్వరూపంగా భావన చేయడంవల్లనే నేమో వీరికి స్రీపట్ట గౌరవాభిమానాలు 
అభివృద్ది పొందాయి. ఆధ్యాత్మికంగా త్రీ రూపాన్ని ఉపాసించిన సుబ్బారావు 
గారు లౌకికంగా స్రీ తత్త్వాన్ని సహృదయ దృష్టితో వివేచించారు. సమాజంలో 
శ్రీ స్థానం, త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, స్రీ పురుషుల సంబంధాలు, కుటుంబ 
జీవనంలో స్రీ పాత్ర వీరి తాత్త్విక పరిశీలనలో భాగాలయ్యాయి. శ్రీ కేంద్ర 
బిందువుగా సాగిన ఈ త త్త్వచింతన వీరి అమలిన శృంగార సిద్ధాంత రూపాన్ని 
ఫొందింది. వీరి అమలిన శృంగార సిద్ధాంతానికి స్త్రీని గూర్చిన తాత్త్విక దర్శనం 
ప్రాతిపదికగా నిలిచింది. 


ఈ 





1. ఆషాఢి - మ్మిశమంజరి - 9. 5, 76. 
2. సంక్రాంతి సంబరము - మ్మిశమంజరి = Pp. 66. 











త్ర తత్త్వ దర్శనం 


1 
ఏ. 
4 





రాయ్మపోలువారి తా త్ర్వికదృక్పథంలో స్త్రీ 


“య్మత్రనార్యస్తు పూజ్యంతే రమంతే త|త్ర దేవతాః . 

యత్రై9 తాస్తున పూజ్యంతే సర్వా స్తతా ఫలాః క్రియాః! 

స్రీలు గౌరవింపబడిన చోట దేవతలు ఆనందిస్తారు. స్రీలు గౌర వింపబడక 
పోతే చేసే పనులు సఫలం కావు. 


“కోచంతి జాయయో యత వినశ్యత్యాశు తత్కులమ్‌”£ 

“కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి నిలువదు! అని ఆంటూ స్త్రీల 
ఆనందానికి (పాధాన్యం ఇవ్వబడింది. భారతీయ సంస్కృతి సం|పదాయం స్ర్రీకి 
ఉన్నత స్థానం ఇచ్చి గౌరవిస్తూ వచ్చింది. 

“నన్రీ స్వాతం[త్య మర్హ్మతి' అని స్వాతంత్యం విషయంలో కొన్ని 
నియమ నిబంధనల నేర్చరిచినప్పటికీ మాతృమూర్తిగా, ధర్మపత్నిగా ఆమెకు 
సంఘంలో ఎంతో గౌరవం ఉంది. ఆమెకు వ్యక్తిగా స్వేచ్చ తక్కువైనా గృహి 
ణిగా గౌరవం, ఆదరం ఎక్కు వ. | 

హిందువుల గార్హస్థ్య జీవితంలో పురుషనికి స్రీ విలాసవస్తువు కాదు. సహ 
ధర్మచారిణి. గృహస్థు నిర్వహించాల్సిన వైదిక కర్మకాండల్లో ధర్మపత్నితో 
కలిసి చేయవలసినవే ఎక్కువ. బృహదారణ్యకోపనిషత్తులో స్త్రీతో కలిసికాని 
పురుషుడు సోంపూర్ణుడు కాడనే భావం కనబడుతుంది. 

“సహైతావా నా స యథా స్రీ పుమాం సౌ 

సంపరిష్యకౌ న ఇమమే వాత్మానం 

ద్వేథా౭.పాతయత్‌ తతః పతిశ్చపత్నీ 

చా భవతాం తస్మాదిద మర్థవృగలమివ.”] సు. 

ఉ జీ te 


1 శక 





1, 2. మనుసంహిత:' ఆధ్యాయం లి, "56, 57 శ్లోకాలు. 
శి. బృహదారణ్యకోపనిషత్తు 1-4-8. 





264 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


అర్ధళరీరం పత్ని. మిగిలిన భాగం సతి. _ఒక బీజానికి రెండు దళాలుగా 
ఒక ముత్యపుచిప్పకు రెండు భాగాలుగా గార్హస్థ్యమనే శరీరానికి భార్యాభర్తలు 
సమానమైన రెండు ఆర్థభాగాలు. 


పురుమనికి ధర్మపత్ని ఆయిన స్త్రీకి వై దికవాజ్బ్యయంలో జాయ, జని, 
పత్ని వంటి పదాలు _్రయ్మోగింపబడ్డాయి. ఆ పదాలు “స్త్రీి' అన్న శబ్దానికి. 
పర్యాయపదాలు గాకాక సార్థకంగా (పయోగింపబడ్డాయి. ఈ పదాల వ్యుత్పత్తి 
అర్థాలను చూస్తే స్రీకి ఉన్న స్థానం వ్యక్తమవుతుంది. 


“జాయతేఒస్యాం పతిః పుతరూపేణేతి జాయా” 
(ఈమెయందు పతి పుత్రరూపమున జనించును) 
“జాయతేఒస్యాం పౌత్ర ఇతిజనీ' 

(ఈమెయందు పౌతుడు పుట్టును) 

“పత్యురనయా సహయజ్ఞ యోగాస్సంపద్యత ఇతి పత్నీ” 
(పతికి ఆమెతో కూడ యజ్ఞయోగము గలది)! 


ఇదే విధంగా ద్వితీయా, సహధర్మిణీ, పురం థ్రీ, కులపాలికా, సతీ వంటి 
పదాలు ,స్ర్రీకి పైందవుల దృష్టిలో ఉన్న గౌరవాన్ని సూచిస్తాయి. 


“సా[మాజ్లీ శ్వపరే భవ సామాక్టీ శ్య|శ్ర్యాం భవ 
ననాందరి సా|మాజ్జీ భవ సామాజ్జీ అధిదేవృషు "2 


అని బుగ్వేదంలో త్రీ గృహానికి మహారాణి అన్న భావం కనబడుతుంది. ఈ 
విధమైన స్రీ జొన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకుని రామాయణ భారత భాగవతాల 
వంటి పురాణేతిహాసాలన్నీ స్రీని గౌరవించాలనే బోధిస్తాయి. వై దికధర్మ (పతి 
పాదనా (ప్రధానాలయిన భారతాది (గ్రంథాలన్నీ శ్రీని పవ్మితమూలర్తిగా పత్మివశగ్గా 
ధర్మనిర్వహణలో సహాయకారిగా చిత్రించడానికి [ప్రాముఖ్యాన్ని చ్చాయి. 


1. గురుబాల |పబోధిక - 1. 855, 85. 
2. బుగ్వేదము 10-7-1 (46) 


5 4 





త్రీ తత్త్వ దర్శనం 285 


ప్రాచీనాంధ సాహిత్యంలో కూడా (ప్రారంభంలో ఎక్కువ భాగం పురా 
ణేతిహాసాల అనువాదాలు కావడంవల్ల స్రీపరంగా ఇటువంటి భావాలే కనబడతాయి. 
"కాని కావ్యరచనలో కొంత స్వతం్యతం చూపిన (ప్రబంధాలలో త్రీ ప్మాత్రచి తణలో 
మార్పు వచ్చింది. (పబంధాలయినా శ్రీని అగౌరవపరచలేదు. . హీనంగా చూడ 
మని బోధించలేదు. కాని వ్యర్ణనల్లో స్త్రీలోని సౌందర్యానికి (ప్రాధాన్యం ఇచ్చాయి. 
నాయికను సౌందర్యమూ-ర్తిగా చూపించే ఉద్దేశంవల్ల ఆమె హావభావవిలాసాలకు, 
ఆంగిక సౌందర్యానికి (ప్రాముఖ్యం లభించింది. ఈ వర్ణనలు త్రీ విలాసవస్తువన్న 
అభి[పాయం ఏర్పడడానికి అవకాశమిచ్చాయి. స్రీ అంతరంగ సౌందర్యవర్ణన 
తగ్గి అంగాంగ వర్ణనలు పెరిగిపోయాయి. శ్షీణ్యపబంధయుగంనాటికి త్రీ వ్యక్తిగా 
మరుగునపడి భోగ్యవస్తువుగా మిగిలింది. ఆమెను ఆపాదమ స్తకం వర్ణించడంలో 
కవులు ఒకరినిమించి మరొకరు (ప్రతిభానై పుణ్యాలను |పదర్శించసాగారు. ఆమెకు 
సంఘంలో ఉన్న స్థానానికిగాని, ఆమె పరిస్థితులకుగాని, మానసికస్థితికిగాని 
ప్రాధాన్యం లభించలేదు. వారి దృష్టి కేవలం ఆమె ఉన్నతాంగాలమీదనే కేం! దీ 
కృతమయింది. ఆనాటి సాహిత్యంలో న్ర్రీ అంటే సుగుణాల పోగు కాదు- 
సౌందర్యరాశి మాత్రమే. 


ఈ విధమైన సాహిత్యవాతావరణంలోని స్త్రీని త త్త్వదృష్టితో. పరిశీలించి, 
"ఆమెను వాత్సల్యమూ ర్తిగా, దాక్షీణ్యమయిగా గుర్తించి, ఆధునిక కవిత్వంలో 
వ్యక్తిగా నిలబెట్టిన ఘనత రాయ|ప్రోలువారిది.! స్త్రీని మాతృమూర్తిగా, సోదరిగా, 
భార్యగా, తనయేగా దర్శించి, ఆమెకుగల పూర్యపు గౌరవాదరాలను పునరుద్ధ 
రించిన దార్శనికకవి సుబ్బారావుగారు. వీరు ఆమె బాహ్యసౌందర్యానికికాక అంత 
“రంగ సౌకుమార్యానికి |ప్రాధాన్యాన్నిచ్చి కాముకావరణం నుంచి బయటకు తెచ్చి 
వివేకవతిగా సాహిత్యంలో నిలిపారు. 


1. _ “ఆధుశికాం్యధ కవిత్వంలో స్రీ సమారాధన త _త్త్వమునకు రాయ, పోలో: ew. 


, 4 


వారే మొట్టమొదటి ఆచార్యులు.” 
“ఆధునికాం| ధసాహిత్యము ఇ సంప్రదాయములు జ (ప్రయోగములు 
సి, నారాయణరెడ్డి - 9. 286. 





266 రాయ[ప్రోలువారి రచనల పరిశీలన-త త్వ్వవివేచన 


పినతల్లి అనసూయ కథకిచ్చిన వ్యాఖ్యానంవల్ల శ్రీని గూర్చిన తత్త్వ 
చింతన వీరిలో ప్రారంభమయింది. (పేమ స్వరూపిణి అయిన స్ర్రీని గూర్చి వారు 
దర్శించిన సత్యాలకు కావ్యరూపం ఇవ్వాలనే సంకల్పానికి ఆనాటి సామాజిక 
పరిస్థితులు కూడా (పోత్సావాన్నిచ్చాయి. 19 మ. శ తాద్దిలోని సాంఘిక విష్టవ 
భావాల _ ఫలితంగా న్త్రీల స్థితిగతులలో కొన్ని " మార్పులు - వచ్చాయి. స్రీలు 
సంఘంలో సముచిత స్థాన? పొందాలనే ఉద్దేశంతో విద్యాబ్యాసంగాల్లో ముందుకు 
రాసాగారు. దీని ఫలితంగా న్రీలి కూడా విద్యావంతులయి. వివిధరంగాలలో' 
ముందుకు వచ్చారు. స్రీలు ఇల్దు వదిలి బయటకు రావడంతో కొన్ని సమస్యలు. 
తలయెత్తాయి. సంఘంలో స్రీ పురుషులు సన్నిహితంగా మెలిగే అవకాశం, అవసరం. 
ఏర్పడింది. స్రీ పురుషుల మధ్య (పకృతి సహజమయిన పరస్పరాకర్షణ సమస్య 
లకు ఒక కారణమయింది. ఈ సమస్యలకు పరిష్కారం సూచించాలనే తపనే: 
శ్రీని గూర్చిన సుబ్బారావుగారి తత్త్వజిజ్ఞాసకు (ప్రోత్సాహాన్ని చ్చి ఉంటుంది. ఈ 
తా_త్వికదర్శనం అమలిన శృంగార సిద్ధాంతంగా రూపుదిద్దుకుని ఉంటుంది. 


ప్రాదీనాంధ్రక వులు - ముఖ్యంగా ప్రబంధ, శ్షీణ్యపబంధ యుగాలలోని. 
కవులు స్త్రీని భోగ్యవస్తువుగా నఖశిఖ పర్యంతం వర్ణించడం రాయ ప్రోలువారికి 
నచ్చలేదు.! సాహిత్యం స్త్రీలోని సౌందర్యాన్ని |పదర్శించడం కాక ఆమె అంతః 
కరణంలోని (పేమస్వరూపాన్ని చూపాలన్నది వారి ఆశయం,“మన వాజ్బయము 
నందు అధికముగా కాముకావరణమందే స్రీ (పదర్శింపబడినది. ఆమె యౌవనా* 
.వస్థయే ఎక్కువగా వర్ణితము. అంగోపాంగ వర్ణనలందు కూడ అతివ్యా ప్రియే. 


1: “న్రీసో భార్యగానూ కామదృష్టితోనూ చూడ్డం అలవాటైపోయింది మనకు. 
ఇంతవరకూ వచ్చిన. (పబంధాలల్లో అంతా ఇదే దృష్టి. ఇదేం బాగుంది ? 
స్రీని మంచి స్నేహితురాలగా ఎందుకు చూడకూడదూ? ఇప్పటి చదువుల్లో" 
ఆడపిల్లలూ మగపిల్లలూ కలిసి చదువుకుంటున్నారు. ఈ సమయంలో మన. 
పాత| పబంధాల్లోని భావాలనే చెప్తే ఎట్టా? స్రీ పురుషుల మధ్య స్నేహం 
ఉండాలి. అందుకనే వాళ్ళ లిరికల్‌ పొయ్యిబీని తీసికొని దానికి దౌర్ట్ట. 


స్నేహం, వాత్సల్యం మొదలై న సుగుణాలను కలిపి కొత్త కవిత్వం.” 


(వాళాను.” 
విమర్శిని - 4 - అనుబంధం - p+ లిక్‌. 


త్రీ తత్త దర్శనం 267 


పట్టినది. (పణయమర్యాదయందును సాధారణముగా చ్యుతి ఆమెదే”! అనే 
అభి పాయం సుబ్బారావుగారిది. కనుక నే 


. కుల శుభాంగీ వయోధీర కుసుమమందు ...- 
మోహమధువె గవేషించె మున్ను సుకవి 
సాత్విక పేమ కోశ పే లములయిన 
వత్సలామృత రుచులను వచె నేడు”? 


అని అన్నారు. 


త్రీ శేవలం సౌందర్యవపూలర్తి మాత మేకాదు ల మాతృమూర్తి, దాక్షిణ్యశీలి, 
(పేమ స్వరూపిణి. స్రీ పురుషు లమధ్య సంబంధం భార్యాభర్తల అనుబంధం 
మ్యాతమేకాదు - “విషయ సుఖేచ్చలకు' దూరమైన బాంధవ్యం కూడా ఉంది. త్రీ 
పురుషునికి తల్లి, సోదరి, కూతురుగాకూడా అనుబంధం కలిగిఉంది. 


“ఒకనికి కుమారితను మరియొకనికి సఖి 

నింకొకనికి తల్లిని ఇందులోన 

నెవ్యరితనొ భావింపుము హృదయమందు 

వావి వరుసలు వాసనావశము లేని?”3 
అని ఒకప్మాతతో అనిపిస్తారు. వీరికి త్రీ * స్తనద్వంద్వంలో జొన్నత్యంకాక అమృత 
కలశాలు, పాలకుండలు" గోచరించాయి. . 

“శీ రసాగరశయనా” అనే గీతం వినబడిలే _పేమరూపిణియెన తల్లీ ఆమె 
వక్షస్థలంమీద 'స్తన్యపానంచేసే శికువూ నా హృదయాంబర ముమీడ దర్శనమయ్యే 
వారు, వాజ్మయ (ప్రపంచంలో మాధుర్యమయమమిన (పకృతీ మధుర కలళా 
రాధనం చేసే కవీ సాకాత్కరించేవారు. 


1. అభినవాం్మధకవి పండిత సమ్మేళనము - ద్వితీయ "సమావేశ ము- ల 
అధ్యవోపన్యాసము - రాయ్మప్రోలు సుబ్బారావు. 
భారతి - Feb. 1984. 

2. రమ్యాలోకము - Pp. 87. 

8. '“ఎవరు' - జడకుచ్చులు - p. 185. 


| బోడ 








268 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన - 


“పచ్చి కస్తూరి గంధ కుంభములు దాపి. 
శ్షీరభొండములె శ్రితి చిన్నవాడా” 
అనే పద్యంలో ఇమిడివున్న నా భావం ఇదే”! అని తమ అభిప్రాయాన్ని 
స్పష్టంచేశారు సుబ్బారావుగారు. వీరి దృష్టిలో శ్రీ సృష్టికి వికాస హేతువు. చైత 
న్యానికి (ప్రతీక, పురుషుడు స్రీ లేకపోతే పష్మప్రాయడు. పురుషుణ్ణి అడుగడుగునా 
నడిపించే శక్తి స్రీ పురుష వృషభముల అంతరంగములను మస్ఫణీకరించునది 
శ్రీః (ప్రాచీన న ధర్మశాస్త్రలలో చెప్పినవిధంగా స్రీ లేనిదే పురుషుడు పరిపూర్ణుడు 
కాడనే భావం రాయ్యప్రోలువారికుంది.2 కళ (తము అర్థాంగి. ఆమె సాహచర్యము 
లేకపోతే జీవితము సాంగోపాంగ వికాసము పొందదు. దక్షిణము లేని ఉత్తరమవు 
తుంది* అని స్రీ స్థానాన్ని గౌరవించారు. 
పకృతి కృపణుడై పురుషుడు తప్పు చేసినా సహించే త్తం ఆమెది. 
తన జీవితం మోడుబారినా లెక్కచేయని ఆమె దాక్షిణ్యగుణం ఆరాధించదగింది.* 
“కార్యేషు దాసీ కరణేషు మంతీ 
శయనేషు రంభా క్షమయా ధరిత్రీ" 
అని త్రీ (పశంసింపబడింది. “ధృతిః క్షమా దయా శౌెచం' అని వ్యాసుడు 
స్రీ గుణాలను కీర్తించాడు. వ్యాసుడు చెప్పిన స్రీలోని ఉన్నత గుణాలు రాయ 
(పోలువారికి ఆదర్శం. అవి సాహిత్యంలో (పతిఫలింపచేసి ఆమె జాన్నత్యాన్ని 
చితించాలని వీరు భావించినట్టు కనబడుతుంది. రాయప్రోలు వారి నాయికలు ఆ 
స ప్రగుణాలకు |పాతినిధ్యం “వహిస్తారు. | 
+ ఈ విధమైన భావాలతో స్త్రీని పురుషని కంటె ఉన్నతంగా చూశారు 
రాయప్రోలు వారు. కనుకనే వీరి రచనల్లో స్రీ పాత్రలే [ప్రాధాన్యం వహిస్తాయి. 
వీరి కావ్యాలలో *స్రీలే ధైర్య సైర్యాలతో "వ్యవహరిస్తారు. స్రీలు త్యా ;గణీవనులుగా, 
సహనమూర్తులుగా చి త్రింపబడ్డారు. వివేకవతి అయిన స్రీ వీరి రచనల్లో దర్శన 
మిస్తుంది. | 
1. "నా తొలి రచని రేడియో (ప్రసంగము - విమ్మిని * - ౨. 2. 
2. “ఏతావానేవ పురుషో యజ్ఞాయాత్మా|పజేతిహ 


విప్రాః|ప్రాహు స్ట స్తథా చై తదోః $ భర్తాసాస్కృతాజ్ఞనా! ” మనుసంహిత 9 ఆ లై — 


45 ల్లో 
తి. “తృణకంకణము - లిరిక్కు.” “తృణకంకణంి నివేడన = p. 4. 
4. ఈ భావానికి కాలుని “రూప నవనీతమ్‌” లోని వకుళమాల ల పాత్ర, 


, 4 





శ్రీ గుణ వర్ణన 


రాయ, పోలువారు తమ రచనల్లో (ప్రేమ కరుణ వాత్సల్యం వంటి గుణాల 
వర్ణనతో త్రీ ఆత్మ సౌందర్యాన్ని "తీర్చిదిద్దారు. వీటి ద్వారా త్రీ జాన్న త్యాన్ని 


పునః (ప్రతిష్టించారు. అంగాంగ వర్ణన న్త్రీపట్ట కామదృష్టిని పెంపొందింప చేస్తే 
స్రీ ఉదాత్త గుణవర్ణన వారిని సహృదయంతో (ప్రేమింప చేస్తుంది. ముందుగా 
ఆకర్షించేది స్రీ బాహ్యరూపమే అయినా ఆ ఆకర్షణ తాత్కాలికం అయ్యే అవకాశం 
ఉంది. కాని స్రీ మృదు స్వభావ వర్ణన ఆమె మీద గౌరవాదరాలను ఎక్కువ 
చేస్తుంది, ఉత్తమ సాహిత్యం త్రీ ఉన్నత గుణాలను కీ ర్రించాలిగాని బాహ్యసౌంద 
ర్యాన్ని కాదని రాయ్యప్రోలువారి అభిప్రాయం. సాహిత్యంలో అలా తీర్చిదిద్దబడిన. 
గుణవతులు వీరికి ఆదర్శం. 


1, 


“వధికావరణ మర్యాదలు మెరయంగ 
నన్నయ తీర్చిన నయచరితలు 
కాత వర్చస్సు పిక్కటిలంగ తిక్కన 
మాంసగించిన అభిమానవతులు 
వివిధ కోమల రేఖలవఘళింపంగ శ్రీ 
+ నాథుడాడించిన నాణెక త్త 
లాం[ధ కళా జీవంబు లందంబు లెగబోయ 
సూరన మలిచిన సుభగ మతులు 


పరుష సరళ సంస్కార శోభలు చెలంగ 

కళల రూపాలతో రూపకళల పొదలి ఖ్‌ 
సాహితీ చ్మితములను సాక్షాత్క్మరించు టా 
ఆంధ సాధ్వీమ తల్లుల కంజలితు''! . 


“ఉగాది” - మశ మంజరి. 1. 69. 


20 | రాయ్యపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


అంటూ [ప్రాచీన సాహిత్య సీమలోని సాధ్వీమణుల కంజలి ఇచ్చి తమ స్రీ 
గౌరవాన్ని అభివ్యక్తం చేశారు రాయ్మప్రోలువారు. స్రీ జొన్నత్యాన్ని (పదర్శించి 
ఆమెకు తమ రచనల్లో పూజ్య స్థానాన్నిచ్చి ఉన్నత పీఠం మీద అధివసింప 
ఛేశారు. ఈ స్రీ సమారావనా తత్త్యం తరువాతి లు ఆనుసర ణీయ 
మయింది,! 


5 


ఖ్‌ 
“ధృతిః క్షమా దయో శౌచం 


కారుణ్యం వాగ నిష్టురా 
మి్యతాణాం చానభి (దోహః 
స ఫ్రైతాః సమిధః (శ్రియః. 


వ్యాసుడు చెప్పిన ఈ గుణాలనే “రూప 'నవనీతమ్‌'లో ఒక సందర్భంలో- 


“ధృతి తోడ గృహంబు దిద్దవే 

క్షమతో పసిపాప నెత్తవే 

దయ జూడవె-బంధు జాలమున్‌ 

కరుణింపవె కష్ట జీవులన్‌ . 

శుచివై కులకీర్తి నిల్పవే 

పలుకాడకు నిష్టరంబుగా 

సఖునేపకు (దోహచింతనన్‌ ”2 

అని పలికించారు. స్త్రీలో వీర భిమానించి, ఆశించే గుణాలుగా వీటిని 
చెప్పుకోవచ్చు. కనుకనే ఈ గుణాలకు (పాధాన్యం ఇస్తూ వీరి కావ్య నాయికలు 


1. “భావ కవులలో (ప్రేయసికి పూజ్యత కల్పించుటలో రాయ్మప్రోలు వారు. 
(ప్రథములు ము (పేయసీ పూజ్యత తదనంతర భావ కవులలో ఉత్త 
రో త్తరాభివృద్ధి గాంచినచి....పలువురామెను దేవీ పీఠముపై నధిష్టింప. 
జేసిరి. స్రీ సమారాధనా తత్త్వమునకు రాయ్మపోలు వారే " మ్టతుది 
ఆచార్యులు” అ “ఆధునికాయ్యధ కవిత్వము - సంప్రదాయము, (ప్రయోగ న్య 
“ములు” - సి. నారాయణరెడ్డి. 9. 286, 882, 

౨.-- *“రూవ నవనీతమ్‌' 9; 86;- - - 








శ్రీ తత్త్వ దర్శనం | 271 


'సృష్టింపబడ్డారు. 1 శ్రీ స్వభావం లోని అన్ని కోణాలను స్పృశించి పరిపూర్ణమైన 
త్రీ తత్వాన్ని వీరు కావ్యాల్లో (పదర్శింప చేశారు. 


' “లలిత' కావ్యనాయిక లలిత ధృతిమతి. న్రీలోని ధైర్యగుణానికి 
(ప్రాధాన్యం ఇచ్చే కావ్యం “లలితి. శ్రీ అబల కాదని, సమయం సందర్భం వచ్చి 
నపుడు ధైర్య సాహసాలు (్రదర్శించగలదని నాయిక నిరూపిస్తుంది. 

లలిత మనసారా (పీమించిన వ్యక్తి “విధి విరోధ విపాకంబు వెన్ను 
దన్నగా' ఆమెకు దూరమయ్యాడు. 


1. “అబలా వ్య క్రిత్వంలో సప్త సహజ గుణాలను (పత్యేకంగా తమ 
పిన్నిగారు చెప్పే వారని రాయప్రోలు వారు పేర్కొన్నారు. వాటిని 
వ్య గక రించటమే తమ కావ్య రచనా పరమార్థమని [ప్రయోగ శీలి యైన 
రాయప్రోలు సంకల్పించి యుండవచ్చు. ఆ సంకల్ప శక్తిలో నుంచి 
ఆయన కావ్య నాయికలు పుట్టారు. ఆయన రచించిన ఏడు కావ్యాలు 
అమలిన శృంగార ధర్మ సవనానికి అనువైన స్త సమిధలు. ఆ నాయి 
కలనూ వారు (ప్రతినిధులుగా నిలిచే గుణాలనూ వారి యందు (పధానంగా 
టనంత మలు (ప్రేమ స్వభావాలనూ ఈ (కింది విధంగా వివేచించ 


వచ్చు.” 
కావ్యం పాత గుణం " (వేమ స్వభావం 
లలిత . లలిత ధృతి అచంచల [ప్రేమ 
తృణకంకణం ॥ నాయిక తమ అమలిన (ప్రేమ 
అనుమతి అనుమతి దయ ఆర (పేమ 
కష్ట కమల కమల శౌచం అనాస క్త (ప్రేమ 
స్నే హలత స్నేహలత కారుణ్యం ఉద్విగ్న (పేమ 
'స్వప్నకుమారం స్వప్నసుందరి వాగనిష్టురత్వం వాత్సల్య (పేమ 
రూపనవనీశమ్‌  వకుళమాల మితులకనభి దాక్షిణ్య (ప్రేమ ట్ల 
(దోహం చేయ 
కుండటం 


'రాయ(్రోలు అతని. (వ్యానం) జి, వి. వి. స్కబివ్యజ్యం, నవోదయ 
అహరి 1. కిర్‌. 








272 రాయ పోలువారి రచనల పరిశీలన =*త _త్స్వ్వవివేచన. 


“కొలిచిన వంశదేవతలు కోరిన కోరిక లీయరాయినే 
తలచిన తీరులెల్లను వృధా వ్యధలై. విరమించె నెమ్మదిన్‌ 
మొలచిన ఆసలన్నియును మోసలు వోయక వాడిపోయె 
వలచిన వన్నె లాడడవి పథైైనటంచు.... ....”1 


విని ఆమె బాధపడ్షినిది. కాని తన నిరాశను, విచారాన్ని (పక్కాకునెట్టి. 


. ఆతి సాహసంతో ఆతనిని వెతుకుతూ అడవులు పట్టింది. రాజాంతఃపురాల్లో 


అత్యంత సుకుమారంగా పెరిగినదే అయినా ఆ వైభవాలను (తోసిరాజని. 


(పియునికై ఒంటరిగా కారడవుల్లో సంచరించింది. అతడిని పతకడంలో ఎన్నో 
ఇట్బందులను ఎదుర్కొన్నది. 


“ఎడనెడ పాజుచున్న సెలయేశ్శ్ళను వెచ్చని నీరు |తాపుచున్‌ 
పొడమిన కందమూలముల భోజనవేళల నార గించుచున్‌ 

కడయు మొదల్‌ కనంబడని కాననమందు (భమింతునొంటిగా 
జడియక దై న్యమందక అసాధ్యమటంచు త్యజింప కెంతయున్‌ ”2 


అడవిలో భయపడి అసాధ్యమని జంకక ధైర్యంతో ముందుకు నడిచి. 


కార్యసాఫల్యం పొందింది. అక్కడక్కడా స్రీ సహజ స్వభావంతో బేలగా కంట 


తడి పెట్టినా “ఎవ్వారికేనిన్‌ నిజాభినివే ంబుల దాచనౌనె ఆవశోద్వేగంబు రాగిల్లినన్‌” 


అంటూ రాయ।ప్రోలువారు ఆమెను సమర్థించి ధీరురాలుగానే నిలబెడ్తారు. 


ఈ కావ్యం కాక అక్కడక్కడా కొన్ని ఖండికలో కూడా స్ర్రీల ధైర్య 


ఫైర్యాలను (పస్తావించారు. 


“విటీగి వచ్చిన (పాణవిభునకు పసుపిచ్చి 
వేడి నీళ్ళను తోడె కోడలొకతె 
కత్తుల తిరునాళ్ళ గవయ వచ్చిన నాథు 


కొజకచ్చునుడి దోలె కూతురొకతె hs 


1. “లలిత _ అభినవ కవిత. 9. 219. 
2. *లలిత' _- అభినవ కవిత. 9. 192. 


క్క 


శ్రీ తత్వ దర్శనం 278 


కులకక్షల కృశించి కూలనున్న విశాలం _ 
రాజ్యచ[క్రము |త్రిప్పె రాణి యోర్తు.... 

విమల సాహస సౌకుమార్యములు వెలయ 

' దిజ్ని తంబంబులందు చితించినారు క 

తమ చర్మిత విచిత్ర పష్మతములనాడు.... 


ఖ్‌ 
అంటూ భారత స్రిలలో |ప్రోదీనకాలం నుంచీ ఉన్న పీరవనితల ధైర్య 
సాహసాలను గుర్తుకు తెచ్చారు. 


“పురుషున్‌ చూడుడు వీరమాతలగుచున్‌ 
పు తాకృతిన్‌ గేహినుల్‌ .... "2 


“తన రాజ్యసీమా నితంబముల్‌ దాటి 
వైరుల పార (దోలిన రుద్రమాంబ 

బిరుదు పోటరి రాచబిడ్డలన్‌ బొమ్మల 
చాయ నాడించిన నాయకమ్మ, 


తన |ప్రియస్వామి బాలునకు పోడిమి కర 
వాల మొసంగిన మాంచాల మగువ 


తెనుగు దేవళ ముల దీపించుచున్నారు 
మలగిపోక నిత్యకళల పగిది 

వీర వాసరముల నారాధనము సల్పు 
డమృత కీ ర్రియోగమంది సతులు”....* 


§ 
te: ' _ ఆం| ధావళి. p. 81. 
bas wd జ ' న్‌ b= ఖా 
2. “ఉగాది - మ్మిశమంజరి. 1. 67. శ 
8. “ఉగాది - మిశ్రమంజరి. 1. 68, 69. 
RRP-18 





274 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


అని వీరపత్ను లను వీఠమాతలను (ప్రస్తుతించారు. “మాంచాలి వంటి 
వస్తువును ఎన్నుకుని ఒక ఖండిక (వాయడానికి కూడా స్త్రీలోని ధైర్యగుణం 
వ్యక్తం చేయాలనే వీరి కోరిక కారణం కావచ్చును. 


శ్రీ స్వభావంలో ఆత్యు త్తమమయింది (పేమ. శ్రీ (పేమ స్వరూపిణిగా, 
సహనశీలిగా పేరు పొందింది. త్శణకంకణ నాయిక ఈ తెగకు చెందినదే. 


“అడుగులు బొబ్బలెత్త వదనాంచల మందున చిన్కు చెమ్మటల్‌ 
మడుగులు గట్ట మండు కసుమాలపు టెండ పడంతి యోర్తు జా 
రెడు జిలుగుం బయంట సవరించుచు చొక్కిన ఇంపుతోడ కా 
ల్నడకన పోవుచుండె నెడలన్‌ కనుపశైదు తోటలోనికిన్‌. ”1 


“ఇసుక దిగబడు నడుగుల నీడ్చికొనుచు 
ఉడుకు టెండకు మండు నిట్టూర్పు లదర 
కాలి చల్లారు పెంపుడు కానబడిన 

పడుచు జింక పడంతినా నడుచు నామె.”*2 


న స్నేహితుడిని కలుసుకోడానికి ఎండలో - ఎంతో కష్టాన్ని సహించి 
వచ్చింది. వివాహానికి దూరంగా ఉండడానికి నిశ్చయించుకున్న స్నేహితుని 
మనసు మార్చాలని నిర్ణయించుకుంది. తన మీది వలపుతో వ్యధ చెందుతున్న 
చెలికానిని ఓదార్చి అతడిని వేరే వివాహానికి సుముఖుడిని చేయడానికి సంక ల్పించిన 
స్నేహశీలి త్యణకంకణ నాయిక. ఈమె మితునిపట్ట అనభి[దోహ లక్షణం కల 
శ్రీ అని రాయప్రోలు వారి ఉద్దేశం, ఆమె (పేమ వవూర్తి. కనుకనే. 





1. తృణ కంకణము - మొదటి పద్యం. 
తృణకంకణము - అభినవ కవిత 1. 228. 
“తనకోసం బాధపడుతున్న స్నేహితుణ్ణి ఓదార్చడానికి పోతూ యె 
కష్టాన్ని భరించింది. శ్రీకి ధృతి క్షమ దయ శౌచం కారుణ్యం వాక్కులో 
అనిష్టుర త్వం మితులయందు అనభ్మిదోహ లక్షణము? ఉండాలి అని 
వ్యాసుడు చెప్పాడు. మరి ఇక్కడ స్నేహితుడు తనకోసం విలపిస్తుంటే 





త్రీ తత్త. దర్శనం 2175 


“నడచి బడలిన యాయాస మెడల లేదు 

చీర చెజగుల తడియైన నారలేదు 

లేడి నరసినయపుడె ముద్దాడికొనియె 

ఆహహ యెంతటి (ప్రేమార్ద మామె అనల 


“అంత ఎండలో చెమటతో తడిసి వచ్చినా ఆ అలసటను లెక్కచేయక, 
తనను చూచి చెంతచేరిన లేడిని ముద్దు చేసిన (ప్రేమార్ద్ర హృదయమామెది. ఈ 
' పెంపుడు జింకతో ఆమె |: పవర్తన ఆమె (పేమస్వభావాన్ని చక్కగా చూపుతుంది. 

ఆమె నగవు పలుకులతో కనుగొనలలో వాత్సల్యరసము కురియగా ఆ మోహన 
హరిణాన్ని ముద్దాడుతుంది. : 


“నయన మూలాంచలములు స్విన్నంబులయిన 
వేల చెల్లెలా యీ (పాలు మాలికలకు 
కారణం బెయ్యది కఠోర కంటకంపు 
వనుల దిరుగవు గద చిన్నతనపు చేష్ట” 2 


అని అంటూ ఆ లేడితో సంభాషించిన తీరు ఈ నాయిక (పేమ వాత్సల్యా 
లను స్పష్టం చేస్తుంది. .ఇంతటి (ప్రేమార్ద హృదయ కనుకనే నాయకుడు 
ఆమెను తలచుకుంటున్న సందర్భంలో. 


నా (ప్రియసఖి అనురూప గు 
ణ|పచురణ (పసన్నశీల నవనీత శిరీ.. 
ష్మ్య్రపణయ మృదుల హృదయ....”కి 
అంటూ ఆమె గుణాలను శ్ఞాఘిస్తాడు. 


ఊరకుండటం ఆతనికి (దోహం చేసినట్టవుతుంది. తృణకంకణంలో 
నాయిక మ్మితులయెడ అనభి దోహ లక్షణం కలది, 'అది చెప్పాలనే 
ఆమె అడుగులు బొబ్బలెత్తగా ఆ పురుషుణ్ణి సమాధాన పరచసోజ్టికి 
వెళ్ళిందన్నది (పధానంచేసి తృణకంకణం వాశాను” విమర్శిని - 4, 
అనుబంధం- 1. 86. 

1, 2, 8..తృణకంకణము - ఆభినవ కవిత 2. 229, 282, 


Pe) 





276 రాయ్మప్రోలువారి రచనల పరిశీలన -త త్తవివేచన 


మితులయెడ అనభి దోహలక్షణము కలదే ఇంకొక నాయిక వకుళమాల. 
(రూపనవనీతమ్‌). త్రీ స్యభావములోని దాక్షిణ్యాంశం ఆమెచేత ఏ పనయినా 
చేయించగలదని నిరూపిస్తుంది వకుళప్యాత.. “అనిష్టరమైన వాక్కున్నూ అనభి 
(దోహమైన మైతిన్నీ మగువలకు పెట్టనినగలు "శ్రీయరాని దివ్యాంశలు” అని 


అంటారు సుబ్బారావుగారు. వకుళ దాక్షిణ్యమై. వకుళా సుందరులు విడుపూ తడుపూ - 
లేకుండా కలిసి మెలిసి ప్లొరోపూ మరుపూ లేని సావాస వ్రతం జరిపారు. వకుళ ' 


దైన్య యాచనాదులకు అవశంగా కరిగిపోయే స్వభావము కలది. ఈమె స్త్రీలోని 
దాక్షిణ్య దయా క్షమాది గుణాలకు (ప్రతీకగా నిలిచి శ్రీ ఆధిక్యాన్ని నిరూపించు 
కుంటుంది. మి[తుడు |కూరంగా మోమోట పెట్టితే...... తన స్నేహంతో పాటు 
అస్థలితమైన తన శీలమును. కూడా ధారపోసింది. కామసిద్ధిక్రే స్నేహాహుతి సమ 
ర్పించి తన జీవత్సా|తిక భగ్నం చేసుకున్నది. విరక్తయై అకామయోగం అవలం 
బించింది. ఈమె జీవితత్యాగం- సుందరుని జీవితభోగంగా పరిణమించింది. లీల 
కూడా స్నేహితుని (పవ ర్తనకు బాధపడ్డ యువతే. రాయప్రోలు వరు నాటకం 
లోని కొన్ని పాతలద్వారా వకుళ, లీలల పాత్రచిత్రణలోని పరమార్థాన్ని వెలి 
బుచ్చారు.! లీల కూడా తన స్నేహితుడి తొందర పాటు వల్ల తాను మలినమైనట్టు 
మ. స్నేహ (పీతి వీరి సహజగుణంగా చలానా, స్నేహస్వభావం 
త్రీ (ప్రకృతిలో కనిపించే మరొక' గుణం. 


1. “ఓకే! నారీజన నిజాంతరాశము ఎంత సున్ని తమయినదో, ఎంత శుచి 
మంతమైనదో ఇంత వరక్తూ మహాయుగములు గడిచినా [గహింపలేక 
పోయినాడ్డు నరుడు.... స్రీజన శీలమెల్లప్పుడూ కదశేకంటక సాంగత్యంగా 
భయపడవలసిందేనా ? ఉభయ తా ఛిన్నం కావలసింది త్రీ జీవితమేనా 2 
దోషాదోష విచారణయందు ధర్మశాసనము ఇల్లా ఏకైక పాక్షికమై 
పోయిందా?.... దుర్విదగ్ధుల స్నేహకై తవమూ, దాని (ప్రతిఫలంగా అబల 
లకు కలిగే త్మీవతీక్షణ తన్నుతాసమూ తెలిసింది. భయంకరమైన ఈ 
మానభంగ బీశత్సము పురుష వృషభ స్వభావం _ [గహించలే 
కాబోలు! ఎన్ని పాపాలకో (పాయశ్చిత్త శిక్షలు (వాసి పెట్టారు. గొంతు కోయ 
కుండా (ప్రాణాలు తీయకుండా జీవితహత్యచే సే ఘాతుకులను వీరెటుగరనా 
లెనా?” 'రూపనవనీతమ్‌” - 1. 88, 84, 76. 


న శరం 





బ్‌. 





శ్రీ తత్వ దర్శనం (| 277 


“పరిచయ రహస్య మాధుర్యమెరిగినట్టే 
(పణయులకు స్నేహ రుతి యట్లు ప్రాప్తి వశత 
కలిసి మాటాడినట్టి ధన్యులకు నెల్ల- 
, తలపు లెడలదు స్నేహలతాకుమారి”! 


షో 


పరిచయమున్నంతీ మాథ్రానే వారి మనస్సులో నిలిచే స్నేహ - స్వభావం 
* కలది స్నేహలత, ఈ గుణం వల్లనే (పియంవదకు ఎక్కువ సన్నిహితమయింది. 


“స్నే హలతా పీయంవదలు చిన్నతనమ్మున నుండియున్‌ సుహృ 
న్మోహనిబద్ధలై కలిసిపోయి రెడమ్ములు లేని కూరిమిన్‌ 
దేహములందు దక్క. విడదీయడు వారల.|బహ్మయీోడు జో 

డై హృదయంగమంబగు [పియ [పణయమ్మున శేది పారమో”2. 


స్నేహానికి అధిక (ప్రాధాన్యాన్నిచ్చిన రాయ్మపోలువారు తమ కావ్యాల్లో 
ఎందరో సే స్నెహితులను సృష్టించారు. తృణకంకణ నాయికా నాయకులు ఆబాల్య 
స్నేహితులు, అనుమతి, లలిత కావ్యాలలో కూడా స్నేహానికి (పాధాన్యం ఊంది. 
కష్టకమలలో కమల, మాధవుడు సన్నిహితులు, రూపనవనీతంలో సుందరి, లీల; 
లీల, సభాషి; సుందరుడు, వకుళ; వకుళ, సుగంధి; సుందరుడు, పరంజ్యోతి - 
ఇలా దాదాపు అన్ని పాతలూ స్నేహితులుగానే సృష్టింపబడ్డాయి. వారిది స్నేహ 
నికుంజం. స్రీ పురుషుడికి ఇతర బాంధవ్య బంధాలతోపాటు మంచి స్నేహితురాలు 
ఎందుకు కాకూడదనే భావంతో తమ కావ్యాల్లో స్నేహంపట్ట ఆస క్రిగల పాత్రలను 
సృష్టించారు సుబ్బారావుగారు. 


స్రీ దయకు వాత్సల్యానికి ప్రతీక. “స్వపష్నకుమారములోని నాయిక. 


వాత్సల్యవతి. తనను కటాక్షించవలసిందిగా కోరిన నాయకునికి మ 
బౌన్నత్యాన్ని విశదపరచి, విషయ సుఖేచ్చలు అశాశ్యతాలని బోధిస్తుంది. వాత్సల్య 
సూకాన్ని విప్పిచెబుతుంది. 


1, 2. “స్నేహలిత' - అభినవ కవిత, p: 285, 286, 


జ <4 





278 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 


“పిలిచి (బ్రతిమాలి పాలీయగలను గాని 
పాలుగొనుటకు నే యోగ్యురాల గాను....”*! 


' అంటూ మృదువుగా తిరస్కరిస్తుంది. తిరిగీ తిరిగి తన కాంక్షనే వ్యక్తం 
చేస్తున్న సాయకునికి ఆదర మే శిక్షగా విధిస్తూ తనలోని వాత్సల్యాన్ని కనబరుస్తుంది. 
ఖ్‌ ళ 


“అంతట శుభాస్య అనసూయ యగుచు వింత 
లాలసము నన్ను లాలింప తాళు మిపుడు 
మంచి సమయము కాదు కుమార ! ....””2 


అని పలుకుతూ అనసూయలోని మాతృవాత్సల్యాన్ని కురిపిస్తుంది 
ఆశ్రయ వాత్సల్యం ఎట్టా ఉంటుందో నిదర్శనం చూపి వివరిస్తుంది. 


“దప్పిగొని చేరిన మిళింద తనయులకు 

పూల పాలిచ్చి చీకట్ట పోవకుండ 

కడుపులో దాచుకొనదె, పంకజము | పియుడ 
చేరదీసిన మమకార మేరి కెరుక 
గండగొడ్డలిచే నరుకంగ దరియ 
నిర్ణయునకు చల్లని నీడనే యొసంగు 
ఫలవదార్హ్ర ధా తీజాతములు కుమార ! 

ఇంత యా్యశయ వాత్సల్య మేమి తెలియ ?”3 


నాయకుని కామవాంఛకు పుత్రవాత్సల్యంతో సమాధానమిస్తుంది ఈ 
నాయిక. 
1. స్యప్నకుమారము. bill Be 
2, స్వప్నకుమారము. p. 19. 
శీ, _ స్వప్నకుమారము = Pp. 26, 


Oe) 








స్రీ తత్త్వ దర్శనం 1 273 
స్రీ హృదయం వాత్సల్యానికి దయకు కూడా పుట్టిల్టు.. కనుకనే. 


“తొట్టిలో పసిపాపను దొడ్డిలోని 
, బాలవత్సమున్‌ తోటలో పచ్చిమొక్క= 
నేక వత్సల దృష్టితో సాకినట్టి 

(ప్రియ కుటుంబినుల్యు... ”* అంటూ, 


చెట్టూ పుట్టలనూ, గొడ్డూ గోదలనూ, పిలా పాపలను ఒకే విధంగా వాత్సల్య 
దృష్టితో వీక్షించే స్యభావం త్రీ సహజం అని అంటారు సుబ్బారావుగారు. 


“కష్టక మల'*లో కమల చిన్నబోయి ఉండడాన్ని గమనించిన “పూర్ణ స్రీ 
హృదయం పరితపిస్తుంది. “లేత నవ్వు వదనంలో విలసిల్లుతుండ'గా కమలను 
చేరబిలిచి దగ్గరకు తీసుకుని చెక్కిళ్ళు దువ్వుతూ- 


.“....కమల చుబుకమును బట్టికొని నను జూడు మనుచు.... 
ఆయమ బాలికా వదనమందున చూపులు నిల్చి దృష్టిదో 
షాయిత బుద్ధియై మెటికె లల్లన దీర్చుచు (కింది రెప్పలన్‌ 
బోయు నలంతి చెమ్మటలు వోదుడిచెన్‌.... ”2 


అన్న రాయప్రోలువారి వర్ణన స్త్రీలోని అనురాగానికి మచ్చుతునక. ఈ 
అనురాగం ఆమెలో జాలిని పెంచడానికి తోడ్పడింది. 


“కనకము” (జడకుచ్చులు)తో పిట్టను పట్టుకున్న కుమారునితో దానిని వదలి 
వేయమని “ఆడువారి మెత్తని గొనముల సారళ్యమలమి కొనగా" పినతల్లి కోరు 
తుంది. కనికరం కళ్ళలో కదలాడుతుండగా అనునయంతో ఈ విధంగా పలుకు 
తుంది- 





1: బుద్ధ దీక్ష - ఆంధావ? - 1. 64. 
2. కష్టకమల - అభినవ కవిత - 2. 264. 


ట్ల a 


250 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


నా (పాణమ్ములు త ల్లడిల్లెడిని డెందం బాకులంబాయె (క్రీ 

డా పీతుండవు గాక యూ పులుగుబిడ్డన్‌ వేపెదెందాక తం 

(డీ! పేమార్ద్రములై న చూపులమ దీనింజూచి పోనిమ్ము బా 
ల (పాయమ్మును దాటమిన్‌ కనులు తేలన్‌వైచె సోలింతలన్‌ 1 


ఆమె కరుణ త్లొలీకాడగ్నా దానిని విడిచి పెట్టమని (పాధేయపడుతుంది. ఈ 
- ఖండికలోని పినతల్లి పాత్రలో శ్రీలోని సరళ స్వభావం కరుణ కళ్ళకు కట్టినట్టు 
కనిపిస్తుంది. 


ఇటువంటి (పేమార్ద్రు హృదయం అప్పుడప్పుడు ప్రీని ముందు వెనుకలు 
సహితం ఆలోచించకుండా చేస్తుంటుంది. 


“ముందు వెనుకల వచ్చుచున్‌ పోవుచున్న 
పౌరులను జూడలేదామె వారిమీద 
చినిగిపోయిన తన మేని వీరవిప్పి 
బుద్ధభగవానుని పేరు చెప్పుచును కప్పె.”2 


'బుద్ధదీక్ష' ఆనే ఈ ఖండికలో ఒక త్రీ పొంగిపొరుతున్న దయాహృడ 
యంతో దారిలో వచ్చిపోయేవారినికూడా గమనించక, చలికి వణుకుతున్న గోవును, 
దానిని కౌగిలించిన వృద్ధుని చలినుంచి కాపాడడానికి తన వస్త్రాన్ని విప్పికప్పుతుండి* 
తన సంగతిని పూర్తిగా విస్మరింపచేసింది ఆమె దయాహృదయం. ఈ దయా 
హృదయం చల్లనేనేమో శ్రీకి హృదయ సౌకుమార్యం సిద్ధించింది. విషాదాన్ని 
చూడలేకపోవటమేకాక వినికూడా సహించలేని కోమల హృదయం స్త్రీలో కనబడు 
తుంది. ఆమెలోని ఆ సరళస్వభావం ఈ [క్రింది సందర్భంలో వ్య క్తమవుతుంది- 


““హృదయపదమ్ము వెన్ననొనరించి |దవింపగజేయ నామెగ 
ద్గదరుతి యార్ధ్రభేదనిశితంబగు శోషణభావమీనగా సా. 


(4 





1. కనకము - జడకుచ్చులు - 1. 158. 
> బుద్ధ దీక్ష - ఆంధధావ - p. 65. 





త్రీ తత్త్వ దర్శనం 281 


చదివిన యంత సేపును విషాదము తోడుత గంటి నీళ్ళు ప 
య్యెదకొన నద్దుకొంచు వినియెన్‌ నయనమ్ములు వాల్చి పూర్ణయున్‌ .”1 


. కమల అజ విలాప ఘట్టం చదువుతుంటే ' విని కంటనీరు పెట్టిన సరళ 
హృదయం పూర్ణది. 


© 


ఇ స్ట 
అయితే ఎంతటి- హృదయే సౌకుమార మున్నా త్రీ వివేక హీనకాదు. సుబ్బా 


రావుగారి కావ్యాల్లో ఆధికభాగం శ్రీలే వివేకంతో (పవ ర్తిస్తారు. వీరి కావ్యనాయి 
కలు వయసులో చిన్నవారయినా బుద్ధివికాసంలో పరిపూర్ణవతులు. (పేమార్డ 
హృదయ అయిన తృణకంకణ నాయిక నాయకునికి (పేమకత్తాన్ని విప్పిచెబు 
తుంది. 


“మనసుచే వాక్కుచేత కర్మంబు చేత 
కలుషితములు కాదగిన వీ వలపులవని 
తపసుచే తాల్మిచే ధ్యానధారచేత 
లీనమై యైక్యమీయ జాలినది పేమ”? 


అని వలపుకు (పేమకు భేదాన్ని విస్పష్టం his వివేకవతి ఆమె. 
సుబ్బారావుగారు తాము దర్శించిన (పేమ తత్వాన్ని, వాత్సల్య స్వరూపాన్ని 
అమలిన శృంగార సిద్ధాంతాన్ని అధికభాగం న్ర్రీ ప్మాతలతోనే పలికిస్తారు. వీరి 
కావ్యాల్లో ఉప్పద దేశించే స్థానంలో స్రీ, ఉపదేశాన్ని పొందే స్థానంలో పురుషుడూ 
కనిపిస్తారు. మంచి స్నేహితులుగా మిగిలిపోవడం తమ (ప్రేమకు పరమార్థం అని 
చెప్పిన తృణకంకణ నాయిక “కనుల నొండొరులు చూచుకొనుటకన్న' చెలులకు 
కావలసింది లేదని బోధిస్తుంది, తన సంభాషణా చాతుర్యంతో నాయకుని మనసు 
మార్చి, ఆతడు '“సోదరీ' అని సంబోధించే విధంగా అతనిలో మానసిక పరివర్త 
నను తీసుకురాగ లిగిన సమర్థురాలు ఆ నాయిక. 


1. కష్ట కమల- అభినవకవిత 1. 2693. 
2. తృణకంకణము - అభినవకవిత 1. 24ర్‌. 


"3G 





శ్రీ తత్త దర్శనం 288 


“మొన్న అపరాష్టమున చాల! ప్రొద్దు నీవు 
కాళ్ళు వాయంగ కట్టిన గడపలెల్ణ 

. తిరిగి తిరిగి వేసారి యేతెంచినట్టి 

దైన్యపు మొగము విడదు నా తలపు తండ్రి: ... 
...నాదు పెండిలి క్షారకీ యనాది గృహము 
నాధి వెట్టుట విన 'నోపనయ్య నేను. ”! 


ఆమె కోమల హృదయం కుమార్తె వివాహంకోసం తిరిగి తిరిగి వేసారి 
వచ్చిన తం[డి ముఖాన్ని చూడలేకపోయింది. సెండ్డికి కావలసిన ధనానికై_ ఇల్లు 
పోగొట్టుకోవడం విని విచారిస్తుంది స్నేహలత. కన్యలను వరించడానికి శుల్కం 
కోసం ఉవ్విళ్ళూరే యువకులను తలచుకుని బాధపడుతుంది. తనకోసం తనవారు 
చార్మిద్యాన్ని పొందడం సహించలేకపోతుంది. చివరికి ఆత్మత్యాగ మే పరిష్కా- 
ఈమై ఆ మహోప్యదవాన్ని ఆపగలదని ఆశిస్తుంది. నస్రీలో కన్నవారిపై ఉన్న 
మమకారం, సంస్కరణ పీతి కూడా దీనిలో వ్య క్తమవుతాయి. సహజంగా స్రీ 
సంప్రదాయాన్ని అభిమానించే త త్త్యంకలదే ఆయినా కొంత సంస్కార| పియత్వం 
ఉందని ఈమె చూపుతుంది. శ్రీలోని స సంసా hast ass చూపి త్యాగశీలతకు. 
ఫరాకాన్ట్రను కలిగించి న పాత స్నేహలత, 


శ్రీలో కనిపించేవి కేవలం ధృతి, క్షమ, దయ, కరుణ, త్యాగం, 
వాత్సల్యం వంటి గుణాలే కాదు- వలచి వలపించుకోవడం కూడా శ్రీ జీవితంలో 
అతి పధానవళా, (ప్రకృతి సహజమైన లక్షణం. కనుకనే సుబ్బారావుగారు స్రీ 
భార్యగా (ప్రేయసిగా తన. (పేమను వ్యక్తపరచడానికి కూడా (ప్రాధాన్యం 
ఇచ్చారు. అమలిన శృంగార సిద్ధాంతాన్ని [ప్రతిపాదించిన రాయ్మప్రోలువారు 
భార్యగా (ప్రేయసిగా శ్రీ పాత్రను వదలివేయలేదు. స్రీలోని ఈ కోణాన్ని కూడా 
స్పృశించి త్రీ వ్య _క్రిత్వచిితణకు పరిపూర్ణత కలిగించారు. శ్రీలోని శృంగార 
"భావాలను కొన్ని ఖండికలలో ఆతి రమ్యంగా చిత్రించడం స్రీ త.త్త్యదర్శనానిఖి. ఇ 
వన్నె తెచ్చింది, 





1. _ స్నేహలత - అభినవకవిత. 1. 808, 804. 





284 ం రాయప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


“పెండ్రిలగ్నం' (మి్రమంజరి)లో “భూదేవి'ని ఇల్దాలుగా అతిమనోజ్ఞంగా. 
చిత్రించారు. గృహిణిగా ఆమె కాధలాన కు తమ సహజసుందర శై. "లలో 
తీర్చిదిద్దారు. | 

“కడవలో నీళ్ళుతోడి ముక్కా_లిపీట 
వేసి చాకింటి ధోవర్శి తీసియుంచె 
భర్తకుపచారముబు శ్‌ సేయ శపాలుమాల 
దెంత పనియున్న భూదేవి యింటిలోన.”! 

ఎంతపనిలో ఉన్నా భర్తకు ఉపచారాలు చెయ్యడంలో స్రీ చూపే శ్రద్ధా 
స కులు, అతిధులకు వండి వడ్డించడంలో ఆమె ఓర్చు, నేర్పు, ఇరుగు పొరుగు 
లతో గుర ఈ ఖండికలో వా 

“సఖీసంవర ణము,.. “రాధపిలుపు, “్రవాసరాధిక' “విరహవీధి” . వంటి. 

రచనల్లో త్రీ (ప్రేయసిగా (ప్రియుని ఆరాధించే విధానం స్పష్టంగా కనిఫిస్తుంది. 

“నాథుని చేష్టలు నామది నెంచి 

ఆనందమే మిథ్యయని తలపోతు 

...ఎన్ని తిప్పలు వెట్టి ఎంత వేచినను 

ఎడబాయజాలదీ హృదయము విభుని 

పలుభవములయందు పలువేసములను 

ననుకరించిన నాయకుండితడె. 

అభిమాన మెడలిన అవమానమయిన 

అఖిల లోకమ్ములు ఆడిపోసినను 

నాథుని పైనిల్చి నగ్నమ్ములయిన 

నా యనురాగముల్‌ మాయవే చెలియ.”*2 

తమది ' జన్మజన్మల - బంధంగా భావించి ప్రియని పై అనురాగాన్ని స్రీ 
మనసులో ఎంత గాఢంగా నిలుపుకుంటుందో తెలుస్తుంది - ఇటువంటి వర్ణనల్లో. 
పీయడు తనను చేరనప్పటి దై న్యవిషాదాలు కూడా వీటిల్లో ధ్వనిస్తాయి. 

ఇంతటి సుకుమార భావాలు కలిగిన స్రీ హృదయం కళలకు నిలయ్మం. 

“కళలన్నీ కాంతాధిష్టితములు 'కదా' అంటుంది రూపనవనీతంలో భామతి.సుబ్బారావో' అ, ల 
గారు స్త్రీల కళాకౌశలాన్ని అక్కడక్కడ కీ ర్తిస్తుంటారు.. 


భా” 





1 “పెండ్రిలగ్నం' - మిశ మంజరి - ౫. 60. 
2. 'సఖీసంవరణము' - జడకుచ్చులు - p. 105. 


శ్రీ తత్వ దర్శనం 285 


“రీరుతీరుల నలంకారముల్‌ ముగ్గులన్‌ 
చిత్రించి మువ్వంపు 'చేతిమేల్మి .. 
పూసలతో బొమ్మపోసినయట్టు చ 
క్కని కుట్టుపనులల్లు కౌశలరిబు ** 
క్లై వారములు లేకయే వలయము లష్ట.' 
దళరేఖల నృమర్చు కలికితనము 
పాడేటి రాటాల పాలు తీసిని రీతి -' 
సన్నదారము తీయు జాణతనము 
తెనుగు నాటి కుల స్ర్రీల ననుదినంబు 
సన్న సన్నగ నణగారి చచ్చుచున్న 


దకట....”1 
చ 


స్త్రీల కళానై పుణ్యాన్ని (ప్రదర్శిస్తూ అది కీణిసోందన్న విచారాన్ని రాయ 
(ఫోలువారు వెలిబుచ్చారు. స్త్రీలలో ఆనంద సౌందర్య సంచయాన్ని పెంచే ఆట 
పాటలూ, వేడుకలూ, వినోదాలు కూడా వీరి రచనల్లో చేరాయి. 


ఈ విధంగా వీరి కావ్యాల్లో స్రీ స్వభావంలోని అన్ని కోణాలు. పతిఫలిం 
చాయి. వీరి రచనల్లోని స్రీ తన సద్గుణాధిక్యంతో కుటుంబ సభ్యులతో మ్మాతమే 
అభిమానింపబడే (పేమ స్వరూపిణి కాదు. . ఆమె తిన తేనెధారల పలుకులతో పాల 
వెన్నెల చూపులతో, 


“పడుచులకు పిన్ని, “మాలచ్చి' వాడకెల్ల 

వృద్ధ జనుల కమ్మాయమ్మ, ఇష్ట దైవ 

మూరివోరి కందరకు నా యోగ్యురాలు....”2 స 

తన యె గ్యతతో ఊరికి, వాడకు, ఇరుగు పొరుగు వారలకు కూడా అభి 
మాన ప్మాతురాలయిన వీరి కావ్యాల్లోని శ్రీ గుణవతే కాదు - రూపవతి కూడా. 
అయితే ఆమె సౌందర్య, స్వరూప వర్ణనలో రాయ ప్రోలువారు ప్రత్యేకత కన 


.బిరిచారు. A గళ. 
3 శ 





1. 'ఆచారము' - ఆం్మధావళి - p. 87. 
2. _“అమృతవార్త' - జడకుచ్చులు - p. 164. 


స్రీ సౌందర్య వర్ణన 
కవి తన (ప్రతిభా విశేషంతో ఏ. వస్తువుకయినా ఒక రూపాన్ని సృష్టించి. 
పాఠకుల ముందుంచుతాడ నాయికా నాయకులయినా, దుష్టప్మాతలయినా, (పకృతి. 
. చ్మితాలయినా, సన్ని వేళాలూ, సంఘటనలూ ఆయినా కవి వర్ణనాచాతుర్యం వల్ల. 
సజీవంగా పాఠకుల కనులముందు కదులుతాయి. దీనికి ముఖ్యకారణం వర్ణనే, 
ప్మాతలను (ప్రత్యక్షం చేయగల ఈ వర్ణనలలో కథను, కావ్యాన్ని దృష్టిలో ఉంచు. 
కుని జౌచిత్యాన్ని పోషించడం కవి కర్తవ్యం. 


భారతాంధ్రీకరణ కాలంలో కథానుగుణంగా, ప్మాత్రోచితంగా సాగిన 
వర్ణనలు క్రమంగా (ప్రబంధాలలో అధికమయ్యాయి. . కథాబలానికి ప్మాతపోషణకు. 
వర్ణించడం కాక వర్ణన కోసం వర్ణన చేయడం జరిగింది. (పబంధాలు అష్టాదశ 
-వర్ణనా[ప్రధానాలు కావడం దీనికి కొంత కారణమయి ఉంటుంది. ఈ వర్ణనల్లో' 
(ప్రధానమైనది నాయికల సౌందర్య వర్ణన. 


(ప్రబంధ నాయికలు "సౌందర్యానికి (పతీకలు. నాయికను 'ఆతిలోక 
సౌందర్యవతిగా, అపురూప సుందరిగా తీర్చిదిద్దాలనే తహతహలో |పబంధకవులు- 
§ చ U 
ఆమె సర్వాంగాలను నఖశిఖ పర $ంతం కీర్తించారు. వర్త ర్షనాదాతుర్యాన్ని, పాండిత్య 


(పకర్షను, రచనా చమత్క్యృతిని దృష్టిలో ఊంచుకుని కవులు ఒకరిని మించి. * 


మరొకరు నాయిక అంగాంగ వర్ణన చేశారు. నాయికలందరూ ఒకే రకంగా కన 
బడతారు. ! (పబంధక వులు నాయికల గుణాలకంటె శరీర సౌందర్యాన్ని ఎక్కు. 


కేం ప్మాత్రలన్ని యు నొక్కతీరుందాల్చిన బొమ్మలు. అలంకారశాస్త్ర (ప్రకారము 


చెక గ్రాబడినవి. ఆయా కావ్యములలోని పాత్రములు నిర్జీవముల యటుండు.. 


టతో బోయిన నెంతో పుణ్యము! అన్ని కావ్యముల యందలి పాత 

ఒండొంటి ననుకరించునట్టి |ప్రతిబింబములు. పేరు ఊరు మ్మాతము 
మార్చియుందురు.... ఆకారములు గుణములు చీరలు నగలు అన్నియును. 
నలంకారశాస్త్రమను నొకే యంగడిలో నెరవుతేబడిన వస్తువులు. పేర్లు. 


"సట 


(4 





శ్రీ తత్త దర్శనం 287 


వగా వర్ణించడం ఈ విధమైన పోలికకు కొంత కారణం కావచ్చు. ఏ భాగానికి 
ఆ భాగంగా సర్వాంగాలను గూర్చి చేసిన వర్ణన ఒక శిలా విగ్రహాన్నో, చిత 
పటాన్నో పాఠకుని కనుల ముందుంచుతుందేగాన్సి. సజీవ రూపకల్పనగా నిలిచే అవ 
కాశం తక్కువ. ఈ వర్ణనల్లోకూడా అత్యుక్తులే అధికం. చమత్కార మే ఎక్కువ. 
(ప్రబంధ నాయికల వర్ణన పాఠకునికి కవి గొప్పతనాన్ని చాటిచెప్పినంతగా 


సౌందర్యవతి అయిన నాయికను సజీవంగా కనులముందుంచదు. 


ఈ విధంగా సాగిన నాయికల అంగాంగ సౌందర్య వర్ణనలకు భిన్నంగా 
సహజ సౌందర్యవతులై న నాయికల స్వరూప స్వభావాలను రాయపోలు 
సుబ్బారావుగారు వర్ణించారు. వీరి కావ్య నాయికలు అలంకారశాస్త్ర |గంథాలను 
అనుసరించి మలచబడ్డవారుకారు. నిత్యపరిచితులు, సజీవమూ ర్తులు. 


“నాయికల రూపురేఖలు నాగరక వి 
లాస వై ఖరుల్‌ చ్మితింప లాక్షణికుల 
శాస్త్రముల్‌ (తిప్పనేల సాకశాత్సజీవ 
మధుర సౌందర్య తరుణ బింబంబులుండ ' ! 


అంటూ వీరు వ్యక్తపరిచిన ఈ భావానికి అనుగుణంగానే వీరి కావ్య 
నాయికలు చితింపబడ్డారు. (పబంధాలలోని నాయికావర్ణ నలతో విసుగె త్తిన 
రాయ్మప్రోలువారు “కచ కుచాభివర్ణనలతో అలంకృతము కాకపోతే కాంతా 
సౌందర్యము *రూపుకట్టదా'? అనే తలపుతో ఆ విధమైన వర్ణనలకు తావీయలేదు. 
నాయిక ఆత్యంత సౌందర్యవతి అని చెప్పాలనే తహతహ వీరిలో తక్కువ. 
నాయిక అంగాంగ సంకీర్తన దాదాపుగా లేదనే చెప్పవచ్చు. స్రీని శిల్ప సదృళంగా 


మాత్రము వేటు, చర్యలేమో యొక్కటే.. అవియనంత (శ్రేష్టమ్టులు 
కాపు = వ్యక్తిత్వము సున్న.... 
“కవిశ్వత త్త్యవిచారము” = సి. రామలింగారెడ్డి - 0. 28, 54. 
తెలుగుబంతి = వనమాల - p. 26. 

8, త్నతకరక జము: = నివేదన = 1. 





288 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


నఖశిఖపర్యంతం వీరు వర్ణించరు. అసభ్యవర్ణనలకు వీరి రచనలో తావే లేదు. వీరి 
కావ్య నాయిక సహజ సౌందర్యవతి. 


“చెవుల కమ్మలు పెట్టని చెలువు కొంత 
' ముక్కుపుడకలు తీసిన బోసి కొంత షా 

చిన్నబోయిన యా కన్నె వన్నె కొంత 

జారుముడితోడ వింతీసింగార్థ మొరికె.'! 

అనునిత్యం కనులముందు కనిపించే సహజ సొందర్యవతులయిన ' శ్ర్రీలే 
వీరి కావ్య నాయికలలో పాఠకునికి (ప్రత్యక్షం అవుతారు. వీరెన్నుకున్న నాయికలు 
ఎక్కువ భాగం సాధారణ మధ్యతరగతి స్రీలు కావడం దీనికి కొంత తోడ్పడి 
ఉండవచ్చు. 


పూర్తిగా అలంకరించుకొని ఉన్న స్రీలను సుబ్బారావుగారు వర్ణించిన 
ఘట్టాలు చాలా తక్కువ. వారు వర్ణించిన డ్రీలు ఆధికభాగం కష్టాలకు మానసిక 
వ్యధలకు గురి అయినవారు. వర్ణనను రాయ్మపోలువారు వర్ణనకోసం చేయరు. 
తమ నాయికలు బాధలను ఎదుర్కోవడంలో వారి సౌందర్యం ఏవిధంగా వన్నె 
తగ్గిందో చెప్పడానికే ఆ శ్రీల సౌందర్య సౌకుమార్యాలను (పళంసించడం, (పస్తా 
వించడం ఎక్కువగా కనబడుతుంది. ఆ వర్ణన నాయిక ఫొందిన వ్యధను చ్విగుణీ. 
కృతం చేస్తుందే కాని నాయిక శరీర అంగాలను పాఠకునిముందు బయల్పర చదు. 


“అడుగులు బ్‌ బొబ్బలెత్త వదనాంచల మందున చిన్కు- మ. 
మడుగులుగట్ట మండు కసుమాలపు టెండ.. క. 
నున టే EOE చొక్కిన poss కా 
ల్నడకన బోవుచుండె .... 
పసినిమ్మ పండ్ల చాయలు 
కొసరెడి యా కుసుమగంధి కోమలపు టొడల్‌ 
కసుగందిన కవటాకన 
వసివాడె నిదాఘతాప పరిపీడనచేన్‌. 
1, కష్టకమల = అభినవ కవిత = p. 254. 
2, 'లలితిలో నాయిక మాత్రము రాజకుమారి. కాని ఆ కావ్యం ఇంగ్లీషు 
మూలాన్ని అనుసరించిన రచన. 


స్రీ తత్త్వ దర్శనం | 289 


కన్నె గేదంగి చెండునా కళుకు లొలయు 
ఆ చెలంది యొడల్‌ నగలేవి లేక 
జాబు చెమ్మట ముత్యాల జంపు సరుల 
సహజ సౌందర్యమును వెదజల్టుచుండె,” "1 
* వండ తీవ్రత, నాయిక పడుతున్న శ్రమ కనులకు కట్టడానికి “చొక్కెన 
యింపు' (పస్తావన దోహదం చేస్తుంది. మండుదెండకు శరీర కాంతి ఏవిధంగా 
వన్నె తగ్గిందో చెప్పడానీకే ఆఫిడ శరీరం పసి నిమ్మపండు .వంబిదని చెప్ప 
బడింది. "లేత మొగలి పూవువలె. తళుకు లీనే శరీరం చెమటతో తడిసినట్లు 
చెప్పడం ఆమె కష్టాన్ని మరింతగా పెంచి చూపుతోంది. ఈ వర్ణనలు ఎండలో 
నడిచే క కన్నెను కనులముందు (ప్రత్య క్షం చేస్తా యి, నాయిక ఎంక కష్టానికోర్చి 
నోయకుని వద్దకు వస్తున్నదో, నాయకుని “ఓదార్చడంలో నాయిక తన శరీర 
కష్టాన్ని ఏవిధంగా తృణ[పాయంగా తీసివేసిందో కనులకు కట్టి చూపుతుంది. 
కనుక “వొక్కిన న యింపు, “ప పసినిమ్మపండు వంటి శరీరంి, “కన్నె గేదంగి 
' చెండునా కళుకు లొలయు శరీరం" అన్న ప్రయోగాలు ఆ విధమైన ప్రయోజ 
నాన్ని సాధించాయి. ఇదే విధంగా ల! లో. 
“వాడిన వల్లివోలె ససివాసిన నీదు తనూ వికొసమున్‌ 
. చూడగ జాలిపుస్టైడు వినూతన చేతన శోభనంబు చూ 
'జాడెడి నీదు జవ్వనపు టందము నారయ వింతయౌను”.... 
“నలిగిన నలినము గతి మెలటు . 
గులు మాసి ముడుంగు నీదు కోమల ముఖ మా 
కలి డప్పుల నొప్పుల కడు ( 
నలసితి వందందు తిరిగి అడవుల నడుమన్‌.*”& 
ఈ వర్ణనలు నాయకుని వెదుకుతూ అడవులు పట్టిన నాయిక దుర్గతిని 
ఇనుమడింప జేస్తున్నాయి. 
“కన్నె మొగమున శోభలు కందలేదు 
పెదవి తాంబూల .రాగంబు వదలలేదు 
కనుల కాటుక నిగ్గులు కమల లేదు....”3 
1. తృణకంకణము - అభినవ కవిత - 2. 227, గ్‌. బి 
2. '*లలితీ _ అభినవ కవిత = 1. 206. 
8. కష్టకమం - అభినవ కవిత - 1. 280, 
RRP-19 





¥90 | రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


అమాయకురాలై న కమల మర ణంపట్ట జాలి సానుభూతి పాఠకునికి కలిగి 
స్తున్న వర్ణన ఇది. ' | 

అగ్నికాహుతి కాబోతున్నది స్నేహలత, ఆమె శరీరం కాలి నశించ 
బోతోంది. అటువంటి నాయిక శ రీరాన్ని, ముఖాన్ని - 


“పూవులతోడ చేసినవి వోలె మనోహర మార్ట్ణవమ్ములై. 

ఆ విపులాయతాక్షియొడలన్ని యు సొంపులు నింపుచుండె లీ 
లా విశదశ్మితంబయి విలక్షణమైన కుమారికామణీ 
ఫ్రీవదనంబుప: మము తి క్‌ 


అంటూ సహృదయులలో కరుణను పెంచే విధంగా వర్ణించారు. ఆమె 
సౌకుమార్యాన్ని కనులముందుంచి, దేహత్యాగం చేసిన ఆ త్రీపె జాలిని పెంపొం 
దింప చేస్తుంది. ఈ విధంగా సాగిన కావ్యనాయికా సౌందర్య వర్ణనలు సార్థకంగా 
ఉన్నాయి. 

అయితే, రాయ ప్రోలువారి కావ్యనాయికలు అధికభాగం క ష్టాలకు బాధలకు 
గురి అయినవారే కనుక జాచిత్యపోషణకు అలా చేశారనీ కేవలం త్రీ సౌందర్య 
వర్ణనచేసే సందర్భం అవకాశం లభించక పోవడంవల్ల ఆ విధంగా వర్ణించడం 
జరిగిందనీ అనుకునే అవకాశం ఉంది, 


కనుక బాధల (పసక్తిలేని సందర్భంలో రాయ్మపోలువారు శ్రీల సౌంద 
ర్యాన్ని ఏవిధంగా వర్ణించారో పరిశీలించవలసి ఉంది. . 

“పూచి పూయవు చెలియొడల్‌ ....బాల మోమున 

చిరునవుల్‌ తేలవింకను తేటగా 

పాలధారల కడిగిరో పూలపొత్తుల పొదివిరో 

. బాలికామణి ముఖకళల్‌ చాల దుర్చభమవనిలో 

...దోసపిందియ నునుపులన్‌ భాసిలున్‌ చెల్మిపాయమున్‌ 

.... మందమంతయు నడకలో అందమంతయు నుడువులో 

...పూవుపైబడు తుహినమో ఆవుపిండిన అమృతమో 
అనగ ఆ చెలి చెలువముల్‌ పెనగె [ప్రాయపు చేష్టలన్‌”....2 


ఈ విధంగా సాగుతుంది సుబ్బారావుగారి శ్రీ సౌందర్యవర్ణన. ఎక్కడా 
సభ్యతావరణాన్ని దాదీ శ్రీని వర్ణించరు. వీరి స్రీ వర్ణనలో పూవులో తావిబ్లాగా 


సహజత్వం గుబాళిస్తుంది. తెలుగుదేశపు స్రీమాలర్తి వీరి వర్ణనా సామర్థ్యం స్ట న్‌ 


1. “స్నేహలతి - అభినవ కవిత. 9 264, 
2, “పల్లెపడుచు” అ మిశ్ర మంజరి. p 141, 142. 


"త్రీ త్తు దర్శనం 291 


పాఠకుల కనులముందు కదులుతుంది (ప్రత్యక్షంగా కనులకు కట్టినట్టు సజీవ 
చిత్రణ చేయగల సమర్థత రాయప్రోలు వారి "త్రీ సౌందర్య వర్ణనలకు ఉంది. 
పై వర్ణన యౌవనంలోని స్త్రీని అత్యంత సుకుమారంగా రూపకల్పన చేస్తుంది. 
తెలుగు పల్లెపడుచు సౌందర్యం నిసర్గ రమణీయంగా వర్ణి .చబడింది, 

“బువ్వదుత్త నె త్తినబెట్టి నవ్వుకనుల స్టో 

"రవిక 'దొడుగని / గ్గొల్రికజ్ఞది యొకర్తు 

పోవుచున్నది ఫొకీదై'ః న ఘుద్దునడల 

కలికి యొడిసెల వలెవాటుగాగ దాల్చి 

పిజుదులసియాడి చీర రాపిళ్ళ పెరయ 

కాపు కూతురు పొలముల కావనేగు....”” 


ఆత్యంత సహజంగా సాగిన ఈ వర్ణన ఎక్కడా అసభ్యంగా ఉన్న భావం 
కలిగించదు. 'రవికతొడగ' నట్టు చెప్పినా, “పిజుదులసియాడు' తున్న వన్నా ఇది 
తెలుగుదేశ ంలోని పల్లెపడుచు పొలానికి వెళ్ళడాన్ని సహజంగా చూపుతుంది. 


నైసర్గిక సౌందర్యాన్ని స్వల్పవర్ణనలతో -పదర్శించగల నేర్పు రాయ 
(పోలుగారిది. ఈ వర్ణనలో అత్యుక్తులు పదాడంబరం కనబడవు, చలనం, చైతన్యం, 
జీవం మూ “ర్రీభవించి ఉంటాయి, నిశ బల చ్యెతపటాన్ని వర్ణిస్తున్న విధంగాకాక 
సజీవచై తన్యంతో కళకళలాడే అనుభూతి నందిస్తాయి వీరి సౌందర వర్ణనలు. 

“జిలుగుపూలు కలంకారి చీరోజార 

చిందు సందెడు కుచ్చెళ్ళు చెదర నీక 

మాటికిని కొల కడియాలు మలుపుకొనుచు 

కూత్తవేటిటు చని చేరుకొనియె వనము. ”౩ 


“నడకల కుల్కు-కల్కి. చరణంబుల కెంపులు పెంప చిన్ని చే 
కొడవలి |తిప్పుకొంచు కళుకుల్‌ వెదజల్లెడు కన్ను లందెడా 
పెడ నెడివోయి కాటుక (దవింపగ పోవృచుండె.... 

వయసు వాలకముల్‌ మురిపింప పాంథులన్‌,”3 


- | { 
. 1. “తెనుగుతోటి = అభినవ కవిత-P 822. క 
2. తృణకంకణము - ఆభినవకవిత-p,. 228, 
శి, “కాపుకన్నె” జ మిశ్ర మంజరి - p. 148, 


బ్‌. 


29: 


రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్తవివేచన 


రకమైన పర్ణన నిశ్చల చితపటాన్ని కాక పఠితకు చలనచి[ తాన్ని 


చూపుతుంది. శ్రీని సౌందర్య శం దానంతట ఆవే పఠిత'మనసులో రూపుదిద్దుకుంటుంది. 
చలనాన్ని చై చైతన్యాన్ని కలిగివున్న కల్పన ఇది. 


“ఎలుపంచుల గళ పావడా ఆ 
పసుపారగ నీపదంబులన్‌ 
కలహంసిక కుల్కి-నట్టుగా 
మృదుతూలిక వంగిశేట్టుగా 

పదమె త్తవె భాగ్యశాలినీ, "7 


ఈ వర్ణన తన మృదుపదాలతో నాయిక పాఠకులముందు నాట్యమాడు 


Em 


తున్న భావాన్ని అందిస్తుంది. సుదీర్భ సమాసాలు, శ్రేషాది ఆలంకారాలే నాయికల 
సౌందర్యాన్ని చ్మితించగలవనే (భమను పటాపంచలు చేస్తుంది ఈ వర్ణన, కేవలం 
సౌందర్యవతులుగానేకాక ఆ ప్మాతపట్ట ఒకవిధమైన గౌర వాన్ని కలిగిస్తుంది ఆక్క. 
డక్కడా వీరు స్రీలను వర్ణించిన విధానం. ' 


“బక్కపలచని నెమ్మేను పచ్చిపసుపు 
కొమ్మువలె మంగళచ్భాయ [కుమ్మరింప 
ఇంతలేసి కా టుకకండ్ల యింపుతోడ 
మగువ ఆక లిదప్పులు మాయచేయు.”2 
“పండువంటి కుంకుమ బొట్టు స న్య 
వదనమున లేతనవ్వు దోపంగ... 


నర్మసచివుని నోట అసభ్యంగా నాయికను వర్ణింపచేసిన (పబంధకవుల 


శ్రంగార, వర్ణనలకు భిన్నంగా నాయకుడే స్యయంగా నాయికను వర్ణించే సంద 
ర్భంతో కూడాచక్కని సభ్యత కనబరిచారు సుబ్బారావుగారు. 


te 


సా థై 


“పదవే చెలి - వనమాల - 1. 81. 

పెండ్రిలగ్నం - మ్మిశమంజరి - 1. 59. 

కష్టకమల - అభినవకవిత - 0. 268. 

వసుచరితలో నూగారు, నాభి, వళులు, జఘన పదేశాలతోస హా గిగ్గక 
సౌందర్యాన్ని ఆంగాంగం నర్మసచిపుడు నాయకునికి వర్ణించి చెపాడు." ఈ య 
పరపురుషునిచేత నాయిక సౌందరా సన్ని వర్ణింపచేయడం సబబుగా కన 

బడదు. ' 


త్రీ తత్త్వ దర్శనం | 293 


“కన గుణలతలు పూచిన శోభలో యన 
చిజునవ్వు వెన్నెల చెండ్లు విసర 
తన మనోలీల కాంచిన రాగ మధువన 
పలుకు కొమ్మలు పూలపాలు పిదుక 
“ తన భావబంధ మందిన విభమం బన ఈ 
i చూపులు వలుపుటుచ్చులను పన్న ' 
తన |పేమభావనల్మ్‌.గను నూత్న కళలన 
నడలు [పాయంపుమన్న నలు సూప 
కనుల నఅవాల్చి పాతితాక్షముల తోడ 
కాంచియును కాంచలేని (క్రీగ ంటి కొసలు 
పెడల వాలికల్‌ రాల్చెడు త్వదీయ 
మౌగ్గ్యమెడబాయలేదు నా మది లతాంగి. ”! 


ఇక్కడ నాయికానాయకులు ఆ బాల్య స్నేహితులు. నాయికకు మరొక 
రితో వివాహం జరిగింది. తమకు వివాహం జరగనందుకు చింతిస్తున్న వాడు నాయ 
కుడు. నాయికను గూర్చిన తలంపుతో వ్యధ చెందుతున్నాడు. ఏకాంతంలో నాయి 
కను స్మరిస్తున్నాడు.. ఆ సందర్భంలో నాయిక రూపురేఖా విలాసాలు నాయకుని 
కనులముందు మెదలడం ఆతిసహజం. ఆయినా కూడా ఈ నందర్భంలో నాయిక 
పరంగా నాయకుని మనసులో మెదలి జ్ఞప్తికి వచ్చినది ఆమె ళరీర సౌష్టవం, 
సౌందర్యం కాదు. ఆమె నవ్వులు, పలుకులు, చూపులు,. నడక, (క్రీగంటి చూపుల 
మౌగ్ధ్యమే అతడు స్మరిస్తున్నట్లు వర్ణించడం రాయ ప్రోలువారి సభ్యసౌందర్యవర్ణ నా 
సామర్థ్యానికి మచ్చుతునక. 
స్త్రీల సౌందర్యాన్ని వర్ణించడంలో రాయ్మపోలువారు ఏర్పరచుకున్న పరిధి 
చాలా (పళంసనీయమయింది. న్రీ కన్నులు, కంటిచూపు, శరీరకాంతి, ప్రాయము 


వంటి వాటిని గూర్చిన వర్ణనలే వీరి రచనల్లో ఎక్కువగా కనబడుతాయి. “చెళుకు ' 


కాటుకకంటి చూపులు", “చెంపకు చేరెడు కన్నుల సొంపులు, “శేగంటి చూపులు”, 


“ఇంతలేసి కాటుకకన్నుల యింపు', 'కళుకు వెదజల్రైడు కన్నులు, “కడిగిన కాటుక . 


రేకల యొడుపులతో చూపు మెలుగులు", “క్రాలుగనుల కాటుక నిగారింపు పసలు, 
“వాలుంజూపు సారింపులు' పాఠకుల హృదయాలకు “వలపుటుచ్చులను పన్ని" 
బంధిస్తుంటాయి. పచ్చతంగేటి పూరేకువంటి షేనితో పసినిమ్మపండ్ల వంది శరీర 


కాంతితో, మొగలి పూవు వంటి గేహకాంతితో, సచ్చి పసుపుకొమ్మువంటి మంగ 


చ్చాయతో స్రీలు రాయ్మపోలువారి రచనల్లో (పత్యక్షమవుతారు. 


1. తృణకంకణము - ఆభిసవకవిత-2. కిర్‌. 


జో అ 


294 రాయ[ప్రోలువారి రచనల పరిశీలన-త త్వ్యవివేచన ' 


ఈ విధంగా సుబ్బారావుగారు వర్ణించిన స్త్రీలు సభ్యతావర ణంలో చక్కని 
రూపురేఖలతో జీవచై తన్యాన్ని ఇముడ్చుకుని సజీవమూర్తులుగా సాకత్కరిస్తారు. 

“తనదు మెడ నున్న కాసుల దండ తీసి 

కన్నె కంఠాన బెట్టి (గక్క-దలకుండ : 1 

"చెంపలను దువ్వి రెప్పలన్‌ చెరుగు కాటు ”* 

కను పయిట దిద్ది పోయి రమ్మనుచు. బంపె1' 


అన్న సందర్భంలో తల్లి కమలను అలంకరించిన విధంగానే రాయప్రోలు - 


వారు తమ రచనల్లోని గ్రీలను సజీవంగా ఆలంకరించారు. వారి క్తి సామర్థ్యా 
లనే సొమ్ములను బెట్టి సభ్య సుందరులుగా వారిని రడ సాహితీ జగత్తులోకి 
పంపారు. ఆ స్త్రీలు: 

“దానిమ్మ పూవంటి తరుణి కెమ్మోవిపె 

మల్లె పువ్వుల నవ్వు సుళ్ళు దిరు.గి 

పాఠకుల మనో నే తాల ముందు సజీవ మూర్తులుగా శాశ్వతంగా చిరు 
నవ్వులు చిందిస్తుంటారు. 


ఈ విధంగా స్రీ సౌందర్యాన్ని సభ్యతావర ణాన్ని దాటకుండా రాయ।| ప్రోలు 


వారు వర్ణించారు. స్రీలోని వాత్సల్యం వంటి అమృత గుణాలకు (పాధాన్యా 


న్నిచ్చారు. త్రీ గౌరవాన్ని సాహిత్యంలో పునః పతిస్టించారు. ఆధునిక కవులలో 
త్రీ ఆరాధనా తత్త్వానికి మార్గ దర్శకులై నిలిచారు. వీరి ఆలోచనల్లో శ్రీకి 
మున్నత 7 స్తానం ఉండడం " వల్ల ' వీరి తా కిక దృష్టి సమాజంలో స్త్రీల 
నమ పప పు (సరించి ఉంటుంది. 
విద్యాది విషయాల్లో పురుషులతో కలిసి శ్రీలు. మెలుగుతున్నప్పుడు 
ఉత్పన్నమయ్యే సమస్యల్లో (పధానమయింది (పకృతి నహజమైన పరస్పరాకర్షణ. 
స్రీ పురుషుడితో ఎన్నో రకాల బాంధవ్యాలను కలిగివున్నా ఒక మంచి స్నేహితు 


రాలిగా ఉండడం ఎక్కువగా సాధ్యపడడం లేదు. యువతీ యువకుల మధ్య 


కామ రహితమైస స్నేహం నిలిచి వర్ధిల్లాలి, సత్సమాజానికి ఆది ఎంతో ఆవసరం. 
ఇది నెలకొనడానికి యువతీ యువకుల మానసిక [పవృత్తిలో మార్పు రావాలి, 
పురుషుని కామదృష్టి వల్ల శ్రీ కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తోంది, 


ఆ సమస్యలను రాయప్రోలు వారు తమ తాత్త్విక దృష్టితో పరిశీలించారు... దాని 


ఫలితమే అమలిన శృంగార సిద్ధాంతం. 
1. “కష్ట కమల' - అభినవ కవిత-9. 278. 


"4 








అమలిన శృంగార తత్త్వం 


జా <3 


అమలిన శృంగారం 


“కుశీలవులు కామానికి తవులుతున్నట్లున్న ది, దీనిని ఆరికట్టాలె. లేకపోతే 
hls అన్న వివక్షతో రాయ ప్రోలువారి అమలిన 
శృంగారదర్శనం కొనస్తాగిరీది. కాయక మైన కామానిక తీతమైన (పేమకు ప్రాధాన్యం 
ఇస్తుంది అమలిన శృంగార సిద్ధాంతం, ఇటువంటి దైహిక వాంఛా తీతమైన 
(ప్రేమకు [ప్రాముఖ్యం ఇచ్చిన (ప్రాచీన |ప్రాక్పక్చిమ తత్త్వ దర్శనాలను పరిశీ 
లించినప్పుడు వైష్ణవ సంప్రదాయంలోని భక్తి తత్త్వంతోనూ, ప్రేటో (Plato) 
(ప్రతిపాదించిన |పేమత త్స్యంతోనూ అమలిన శృంగార సిద్ధాంతానికి కొంత పోలిక 
కనబడే అవకాశం ఉంది. వాటితో పోలికలను భేదాలను పరిశీలించడం అమలిన 
శృంగార సిద్ధాంత స్పష్టతకు సహాయపడుతుంది. 


వైష్టవ నం వదాయంలో భక్తి 


వెష్టవ సంప్రదాయంలోని భక్తి తత్వంలో (పధానమయింది (పేమ. 
వారి దృష్టిలో భక్తికి మూలం (పేమ. (పేమ లేకపోతే .భక్తుడు భగవంతునికి 
దూరంగానే ఉండిపో తాడనీ, (ప్రేమే భక్తు నికి భగవంతునికి మధ్య సాన్నిహిత్యాన్ని 
పెంపొందింపజేస్తుందని ' నీరి విశ్వాసం. ఈ సం పదాయంవారు (పేమకు ఇచ్చే 
ఉన్నత స్థానం, దాని స్వరూపం స్పష్టం కావడానికి వారి భక్తిరస సిద్ధాంతాన్ని 
కొంత పరిశీలించవలసి ఉంది, ! 


(ప్రాచీనాలంకారికులలో ఎక్కువమంది భక్తిని రసంగా అంగీకరించలేదు. 
కాని వైష్టవాలంకారికులు రసానికి సంబంధించిన పదజాలాన్ని, విషయ చర్చా 
విధానాన్ని అలంకార శాస్త్రం నుంచి (గ హించి కొన్ని మార్పులు చేర్పులు చేసి' 
వాటీని భక్తి భావంతో నిరూపించి, భక్తిని కూడా రసంగా నిర్ధారించారు, శాంతం. భష 
1. ఈ భక్తిరస చర్చకు ‘Early History of the Vaisnava Faith and 

Movement in Bengal’ By S.K. De (గంథం ఆధారం, 


298 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


(పీతి, (ప్రేయస్సు, వాత్సల్యం మధుర రసాలను అయిదింటిని 'ముఖ్య భక్తి” 
రసాలుగా; హాస్యం, అద్భుతం, వీరం, కరుణ, రౌద్రం, భయానకం, బీభత్స 
రసాలను “గౌణ భక్తి” రసాలుగా రూపగోస్వామి |గహించాడు. కాని మధుసూదన 
సరస్వతి శాంతం, భక్తి కంటె భిన్నమయిందన్ని _ దానిని భక్తిలో చేర్చలేదు. 
ఈయన. దృష్టిలో భక్తే నిజమయిన రసం. ఇతర:దేవతల విషయంలో భక్తి 
భావమేనని అంగీకరిస్తూ సద్ధానందం కలిగించగల పరమాత్మ విషయంలో భక్తి 
మ్మాత్రం రసమేనని మధుసూదన సరస్యతి అభిప్రాయపడ్డాడు. ! భక్తులలో నిక్షి 
ప్తంగా ఉండే హ్లాదినీళ క్తి భక్తునికి సహజ సిద్ధమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. 


భక్తి శబ్దానికి వూలమయిన “భజ్‌' ధాతువు దాస్యము లేక సేవి అనే 
భావాలను తెలియజేస్తుంది. కనుక భగవంతునికి చేసే దాస్యం లేక సేవ భక్తి 
యొక్క (ప్రధాన లక్షణంగా (గహింపబడ్డది. దాస్యం అంటే మనోవాక్కాయ 
కర్మలతో భగవంతునికి వశమవడం.£. మధుసూదన సరస్వతి భక్తిని ఈ విధంగా 
నిర్వచించాడు: 


“భజనం అంతఃక కరణస్య భగవదాకొర తా రూపం భక్తి కి 
“దుతస్య భగ వద్ధర్మాద్ధారావాహిక తాం .గతా 
సర్వేశో మనసో వృ త్తిర్భ క్తి రిత్యభిధేయతే” ' 


భక్తి పుట్టుకను స్వభావాన్ని బట్టి ఆరోపసిద్ధము, సంగ సిద్ధము, స్వరూప 
సిద్ధము అని మూడు విధాలు. 'ఆరోపసిద్ధ భక్తి బాహ్యంగా ఆరోపించబడి సాధిం 
చింది. “సంగస్థిద్ధ భక్తి" పుణ్యపురుషుల సాంగత్యం వల్ల: సిద్ధించింది. ఈ మూడు 
విధాల భక్తులూ కూడా సకైతవ, అకైతవ అని రెండు విభాగాలుగా ఉంటాయి. 
సకైతవ అంటే ఉపకరణంగా ఉండేది. అకైతవ అంటే ఉపకరణంగా లేనిది. 


1, “రతిర్టేవాది విషయా వ్యభిచారీ తథోర్దితః 
భావః 'పోక్లో రసోనేతి యదుక్తం రసకోవిదై 8 స 
దేవాంతరేషు జీవత్వాత్‌ పరానందా (_పకాళ నార్‌ 
తద్యోజ్యమ్‌ పరమానంద రూపేన పరమాత్మని” 

2, “సాచా కాయిక వాచిక మానసికాత్మికా (తివిధేవానుగతిర్‌ ఉచ్యతే" 


లా 


; 4 





అమలిన శృంగార తత్త్వం 299 


ఏదయినా ఇష్టసిద్ధికోసం అవలంబించిన మార్గం లేక ఉపకరణంగా ఉండే భక్తి 
సకైతవ భ క్రి, పేరే ఏ కోరిక లేక భవంత మీద అనురాగమే (ప్రధానంగా 
ఉన్న భక్తి అకై తవ భక్తి. దీనినే “అకించని అని కూడా అంటారు. 


“అరై తవ' లేక 'ఆకించని భ క్రి 'వైధి, “రాగానుగి అని. రెండు విధాలు. 
శా్యసోక్త విధానాలను అనుసర్శించేది వైధి.! శక్తి సమూహాలు శ క్రిమత్‌ పట్ట - 
సన రాగాత్మిక భక్తి క్రిమార్గం రౌగానుగ భక్తి. రాగమంటే తాను కోరుకున్న 

సన్ని హితమయిన వస్తువు లేక వ్యక్తిపెన గల కోరిక లేక (పేమాతిశయం 
అని అనుకోవచ్చు.* రాగానుగ రాగాత్మిక అనే పేర్లను బట్టే ఈ భక్తి అంతా 


1. వైధి భక్తిలో పదకొండు అంశాలున్నాయి : 

(1) శరణాపత్తి : భగవంతునే శరణు కోరడం, (2) గురుసేవ : తన 
భక్తి మార్గాన్ని మలచిన గురువుని సేవించడం. (8) (గవణం : భగ 
వంతుని రూపం, లీలలు మొదలై న వాటిని గూర్చి వినడం. (4) కీర్రన : 
భగవన్నామాన్ని 'సంకీర్తనం చేయడం, (5) స్మరణం : మనస్సులో 
భగవంతుని పదే పదే స్మరించడం. (6) పాదసేవ : దేవతామూర్తిని _ 
స్పృశించడం, (పదక్షిణం చేయడం, ఊరేగింపులలో పాల్గొనడం, పుణ్య 
తీర్థాలను సేవించడం వంటివి. (7) అర్చన : మంత్రోపదేశం చేసిన 
గురువు చెప్పినట్లు కాని, ఆగమ శాస్త్రంలో 'చెప్పినట్లుకాని పూజా [కమాన్ని 
అనుసరించడం, (8) వందనం : నమస్కరించడం, (9) దాస్యం : 
దాస్యమంట్రే (పత్యక్షంగా సేవ చేయడమే కాక తాను భగవంతుని సేవకుడ 
ననే భావాన్ని కలిగి ఉండడం. దీనికంటే కొంచెం ఎక్కు వ మెట్టుకు 
చెండింది సఖ్యం. (10) సఖ్యం : స్నేహభావం లేక బంధుభావం. ఆఖరి 
మెట్టు ఆత్మనివేదన, (11) ఆత్మనివేదన : తన శరీరం మనస్సు 
ఇంద్రియాలు ఆత్మ అన్నీ భగవంతుని కొరకే అనే భావం, భగవంతుని 
చేరడమే దీనికి ధ్యేయం. ల. 

'2. “యధా చక్షురాదీనామ్‌ సొందర్యమ్‌ తాదృళ ఏవ్నాత భక్తస్య థ్రీభగవ 
త్యాపి రాగ ఇత్యుచ్చతే.” 
“విషయినః స్వాభావికో విషయ సంసర్గేచబ్భాతిళయః | పేమారాగః.” 


800 రాయప్రోలువారి రచనల పరిశీలన-త త్వ్వవివేచన 


రాగమయం అని విశదమవుతుంది. భక్తునికి భగవంతునితో గల సంబంధ బాంధ 
వ్యాలను బట్టి రాగం వివిధ విధాలుగా ఉంటుంది. అందుకే “ఏషామ్‌ అహం 
ప్రియ ఆత్మా సుతశ్చ సథా గురుః సహృదో దై దైవం ఇష్టమ్‌ అని (ప్రియునిగా, 
చెలికానిగా గురువుగా భగవంతుడు భాసిస్తాడని" 'చెప్పబడ్డది. భగవంతుడైన 
(శ్రీకృష్ణుడు గోపికలకు, తన భార్యలకు (పియుని గాను సనకాది మునులకు ఆత్మ 
గాను, యళోదానందులకు" పుత్మునిగాను, సుదాముని వంటి గోప బాలకులకు 
'సఖునిగాను, (ప్రద్యుమ్నునికి గురువుగాను, సుభద్రకు సహృదయునిగాను కని 
పించినట్టు వివరించబడింది. 


॥ బెంగాల్‌ వైష్ణవ సంపదాయంలో భక్తునికి భగవంతునితో ఉండే దశలు 
ఎక్కువ (ప్రాధానా న్ని పౌందాయి. ఈ దశలను పరిగణించకపోతే ఆ సంబంధం 
నీరసంగా ఉంటుందనీ, వివిధ భక్తుల భక్తి ర్మీవతలను నిర్ణయించడం సాధ్యం 
కాదని వీరి ఉద్దేశం, భగవంతునితో భక్తుడు భావించుకున్న బాంధవ్యాన్ని బట్టి 
వారి భక్తి వై శిష్ట్యం వెల్లడవుతుంది. ఆ బాంధవ్యం ఎంత (శేష్టమెనదయితే భక్తి 
అంత విశిష్టమైనదిగా పరిగణింపబడుతుంది. భక్తునికి ఉన్న భావ సంబంధాన్ని 
పరిగణించకపోవడం వల్లనే శాంతభక్తి మిగిలిన నాలుగు రకాల భ క్తి మార్గాల 
కంటె హీనమయిందిగా వీరిలో కొందరు భావించారు. 


దాస్యం నీరసమైన శఛాంతభక్తి కంటె హెచ్చుస్థాయిలోది. ఇదికాక సఖ్యం, 
వాత్సల్యం అని రెండు దశలున్నాయి. అన్నిటికన్న పర మోత్కృష్టదళ శృంగార 
పరమైన మధ్గురభ క్రి. గోపికలకు శ్రీకృష్ణునిపె గల అనురాగం ఈ రకమైన 
భక్తికి (ప్రతీక. భక్తుడు స్రీ పురుషభేదం లేకుండా మాధుర్యభక్తి మార్గాన్ని 
అనుసరించి మధుర భావాన్ని పొందవచ్చు. ఈ దశలో భగవంతునికి భక్తునికి 
మధ్య ఆకర్షణ పెరిగి, భగవత్త త్తం ఆత్మనివేదనా జనితమైనమధుర భావంతో 
కప్పివేయబడుతుంది. భక్తుడు (పేమభావంవల్ల ఆసందానుభవం పొంది భగవంతుని 
నిజరూపాన్ని దర్శించుకుంటాడు. భగవంతునిమీద (పీతిభావం కలవాడు వే 


వస్తువును గాని, వ్యక్తినిగాని (పేమించలేడు. ఈ సాం్యపదాయ వాదుల దృష్టిలో 


భగవంతునిమీద (పీతి లేకుండా ముక్తి లేదు. కైవల్యం నిష్కల్మషమైన (పీతితో 
కూడిన నిజమైన భక్తితో పొందదగ్గది. తాను (ప్రేమించే వ్యక్తి సంతోషం కోసం 


అమలిన శృంగార త_త్త్యం | 801 


స్యార్థర హిత మైన. ప్రీతితో వ్యవహరించడం (పాయతమయొక్క_ ముఖ్య లక్షణం. 
ఈ |పయత్నంలో భక్తుడు తన సుఖ సంతోషాలను లెక్కచేయడు. స్వార్థర హిత 
సేవే దీనిలో (ప్రధానం. ఈ (పీతి న చాలా సంతోషాన్ని కలుగ 


చేస్తుంది. 1 Pe 


ఖేగవంతునిమీద ఉండే ఈ [ప్రేమ వాత సల్యంగాగాని స్నేహంగాగాని, 
శృంగార ంగాగాని భాసింఛవచ్చు. భగవంతుని |పియునిగా భావించే భక్తుల్లో భక్తి 
పరాకాష్టను పొందుతుంది. దీన్ని “కాంతభావము లేక మధురరతి' అని అంటారు. 
రూపగోస్వామి దీన్నే “పియతి అని అన్నాడు. ఈ భావం మహాభావం అనే 
అత్యున్నతదశ శను పొందుతుంది. భక్తి శ్రమపరిణామంగా పొందే దశల్లో అది 
ఉన్నతమయింది.? వైష్ణవ భక్తిరస శాస్త్రంలో చెప్పబడిన అయిదు (ప్రధాన భక్తి 
రసాలు అయిదు |పధాన భావాలనుంచి పుట్టాయి. వీటినన్నిటిని కలిపి (పేమభ క్తి క్రి 





1. “భాగవతోప్యానంద చమత్కారితా తస్యా భ_క్తేః శాయతే.” 
2, భక్తి భావం!కింది ఎనిమిది దశ ల్లో (కమపరిణామాన్ని పొందుతుంది. 
(1) రతి : మానసికోల్లాసొన్ని కలుగజేస్తుంది (ఉల్లాసయతి) 
(2) పేమ: మమతను పెంపొందిస్తుంది. దేవుని తేనవానిగానే భావించడం 
జరుగుతుంది. (మమతయా యెోజయతి) 
(8 ) (పణయము : నమ్మకభావం కలుగుతుంది (విశ్రంభయతి) 
(4) మానము : మమతాధిక్యంచేత కలిగే నున్నితత్వంతో వివిధ అను 
భూతులను అనుభవించడం, 
(5) స్నేహము : హృదయం |ద్రవించడం (ద్రవయతి) 
(6) రాగము : కోరిన వస్తువు, వ్యక్తి లేక దేవుని సొందవలెననే అధి 
లాషను కలిగించేది. 
(7) అనురాగము : (పేమించినత్య్య క్రి నిత్యనూతనంగా ఉండాలనే భా 
(పతిక్షణమ్‌ ఏవస్వ విషయమ్‌ నవ నవత్వేనానుభావయతి ) 
(8) మహాభావము : సంతోషాశ్చర్యాధిక్యాల చేత కలిగిన ఉన్మాదావస్థ 
(ఆసమోర్థ్వ చమత్కా రేణోన్మాదయతి) ' 


జి tv 


బ్‌. 





802 రాయపోలువారి రచనల పరిశీలన-త _త్త్వివివేచన 


లేక (పీతి అని ఆంటారు. శాంత, దాస్య, మైతి, వాత్సల్య, మాధుర్యాలు (ప్రతి 
ఒక్కటి శ్రీకృష్ణునితో సంబంధం కలిగివుంటే రతి అని చెప్పబడతాయి., 


భాగవతం భ క్తిమార్గాలను నవవిధాలుగానే పేర్కొన్నది. రూప గోస్వామి 
అయిదు మ్మాతమే (ప్రధాన "భక్రి రసాలని నిర్ధారించాడు. మిగిలినవడూ గౌణరసా 
లనీ, వాటిని అయిదు ముఖ్యర సాలపరి ధిలోకి' చేర్చవచ్చునని రూపగోస్వామి అధి 
(ప్రాయం. ఒకే పురుష్షనీలో ఒక్ళటి కన్న ఎక్కువ రసాలుండవచ్చు. _ సఖ్య, 
+ దాస్య, వాత్సల్యాలు 'బలరామునిలో; వాత్సల్య, సఖ్యాలు యుధిస్టిరునిలో, 
భీమునిలో; సఖ్యం, (ప్రీతం అర్జునుడు, నకులుడు, సహదేవులలో కనబడతాయి. 


కృష్ణవిషయరతి స్థాయీభావంగా ఏర్పడే భ క్తిర సాల వర్ణాలు, అధిదేవత 
లను కూడా వై మ్టవాలంకారాదికులు నిర్ణయించారు. ముఖ్యభ డ్రి రసాల్లో కొన్ని 
ఆంతర్భాగాలు కూడా ఉన్నాయి. 





1. The five primary Bhakti Rasas or devotional sentiments 
in the Vaishnava Sastra, sublimated from the five basic 
feelings and in their totality they are called Prema 
Bhakti or Priti. The five kinds of ‘devotional feelings 
mentioned above namely Santa, Dasya, Maitrya, Vat- 
salya and Madhurya are called Sathaye Bhavas in the 
Rasa Sastra and as such each of them is a Rati in 
relation to Krisna.” (p. 400.) 

“తను వ్యార్యానల సఖ్యమున్‌ (శ [ వణమున్‌ దాసత్వమున్‌ వందనా 
ర్చనముల్‌, సే సేవయు నాత్మలో నెలటుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం 
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్‌, హరిన్‌ నమ్మి స 
జ్ఞనుడై యుండుట భ్యద్రమంచు దలతున్‌ సత్యంబు దై త్యోత్తమా!” 

త. “అమీ పంచై వా శాంతాద్యా హరేర్భక్తి వసామతాః ల 
, ఏష హాసాదయః [ప్రాయోబిభతి వ్యభిచారితామ్‌.” ప్ర 
4. ముఖ్యభ క్రిరసాలు వర్ణం అధిదేవత 

(1) శాంతం శ్వేతం క పిలుడు (విష్ణువు) 


[లలి 


ఆమళిన శృంగార తత్త్వం 803 


శాంతం : ఇది రెండు విధాలు (1) పరోక్షం = దేవుని దివ్య స్వరూపం 
కనబడక పోవడం (2) సాషవాత్కారం = భగవంతుని దివ్యదర్శనాన్ని పొందడం. 
దీనికి స్థాయీభావం కృష్ణవిషయ రతి. ఇది సమంకాని సాందంకాని కావచ్చు. 


పీతం: (పీతి). స్నేహభావంతోకూడిస. భక్తి కి. ఇది సంభమ్మప్రీతవ 
గౌరవ (పీతము అని రెండు విధాలు. దాస్య భావంతో కూడి ఉంటే సంభ్రమ 
(పీతం. దీనికి స్థాయీథ్లాజేం పీకి. దీనిలో క ఎష్టునిపట్ట యజమాని లేక అధిపతి 
' అనే గౌరవం ఉంటుంది. లాలనతోకూడిన సంర క్షణాభావయు క్షం గౌరవ|పీతం, 
దీనికికూడా స్థాంవాభావం (పీతి. తక్కువ స్థాయిలోగల బంధువుకు కృష్ణునిపట్ల 
గల గౌరవం లేక [ప్రేమను గౌరవ[పీతంగా చెప్పవచ్చు. 


(2) పీతి చిత్రవర్ణం మాధవుడు 
(8) (పేయస్సు అరుణం ఉపేం[దుడు 
(4) వాత్సల్యం కోణం నృసింహుడు 
(ర క్రవక్ణం) 
(5) మధుర లేక ' శ్యామవర్ణం కృష్ణుడు 
ఉజ్జ్వల | 
గౌణభక్రిరసాలు వర్గం _ అధిదేవత 
(1) హాస్యం బూడిదవర్షపు తెలుపు బలరాముడు 
(2) అద్భుతం పింగళ కూర్మావతారం 
(8) వీరం గౌరవర్ణం కల్కి. అవతారం 
(4) కరుణ ధూ మవర్ణం రాఘవుడు 
(6) ర్మాదం. రక్తవర్ణం భార్గవుడు 
(6) భయానకం కాలవర్ణం వరాహావతారం 
(7) వీభత్సం నీలవర్ణం మత్స్యావతారం 


ఈ గౌణర నాలు ముఖ్య భ_క్తిరసాల పరిధిలోకి చేర్చవచ్చునని ఈవి 


వివరించబడింది: అద్భుతరసం అయిదు ముఖ్యరసాలన్ని టిలోనూ; హాస్యం శో 


సఖ్యంలో, వాత్సల్యంలో; భయానకం వాత్సల్యంలో; భీభత్సము 
శాంతంలో; రౌ్యద్రం కొంత వాత్సల్యంలో, కొంత మధురంలో చేరాయి. 


804 రాయ్యసోలువారి రచనల పరిశీలన-త_త్హ్యవివేచన 


(వేయన్సు : ఇది సఖ్యం వల్ణ కలిగే భక్తి. దీనికి స్థాయాభావం సఖ్య 
రతి లేక స్నేహం; విశ్వాసం అనే భావన. : 


వాత్సల్యం : వాత్సల్యం అంటే _ తల్లితం్యడులకు సంతానంపై ఉండే 
అనురాగం. దీని స్థాయీ భావం వాత్సల్య రతి “లేక తల్లిదం్యడులకు గల దయ, 
జాలి, - | 


> 


ఖ్‌ 

మధుర రనం :" ఇది శృంగార సంబంధమైన అనురాగం. దీనికి స్థాయీ 
భావం |పియత, (పేమ లేక మధురరతి. ఇది అన్ని ధృక్తిరసాలకన్న ఉత్కృష్ట 
మైనది.! గోపీకలకు, రాధకు కృష్ణునిపై గల అనురాగం ఈవిధమైనదే. 


1. సనాతన గోస్వామి రచించిన “బృహద్భాగవతామృత ములో రెండు భాగా 
లున్నాయి. మొదటి భాగంలో (శ్రీకృష్ణుని భక్తుల్లో ఎవరు (శేష్టులో అన్వే 
షస్తున్నట్లు కల్పించబడింది. తరువాత భాగంలో [ప్రయాగలో గంగాతీరాన 
మహర్షుల సమక్షంలో గడిపిన ఒక (బ్రాహ్మణ భక్తుడు తిరిగి వస్తూ 
ఉంటాడు. మార్గమధ్యంలో అతనికి నారదుడు ఎదురువస్తాడు. నారదుడు 
'ఆ (ద్రాహ్మణుని గొప్ప కృష్ణ భక్తునిగా కీ ర్తిస్తాడు. తాను నిజమైన కృష్ణ 
భక్తుడు కాదని, తనకంటె గొప్ప భక్తుడు దక్షిణ దేశంలోని ఒక యువ 
రాజని ఆ |బాహ్మణుడు సమాధానం చెబుతాడు. నారదుడు ఆ యువరాజు 
దగ్గరకు వె.శ్లే అతడు, ఇందుడు తనకంటె గొప్ప భక్తుడని అంటాడు. 
స్వర్గలోకంలో ఇంద్రుడు [బహ్మదేవుడు నిజమైన కృష్ణ భక్తుడని సమా 
ధానవ్మిస్తాడు. _బహ్మ (శ్రీకృష్ణునికి ఇష్టుడు-భక్తుడు శివుడేనని చెబుతాడు. 
శివ పార్వతుల దగ్గరకు నారదుడు వె్తే |ప్రహ్హాదుడే అసలు భక్తుడని 
అంటారు. ఈ విధంగా అన్వేషిస్తూ నారదుడు (ప్రహ్లాదుని నుండి 
హనుమంతుని (దాస్యభ ర్తి కలవానిగా) అక్కడి నుంచి పాండవులను 
(సఖ్యంతో ఇష్టులని) వారి దగ్గరనుంచి యాదవులను (పీతి, (పేయస్సు 


కలవారని) అక్కడి నుంచి డఉద్ధవుని, తరువాత గోపికతెళ్టు 


అందులోనూ ప్రధానమైన రాధను చేర్తాడు. రాధను చేరడంతో 


నారదుని అన్వేష ముగుస్తుంది. మధుర భావంతో గోపికలు, 


రాధ (శ్రీకృష్ణునికి ప్రయాతి ప్రియ భక్తురాం్యడుగా తేలుతుంది. 


5 4 


౧ అమలిన శృంగార తత్త్వం 805 


ఈ మధుర రతి నాయికలను బట్టి సాధారణి, సమంఎన, సమర్థ అనే 
భేదాలు కలిగి ఉంటుంది. 


సాధారణి : ఉదాహరణ - కుబ్జ. దీనిలో ఆనందం ఒకరిదే. ఇది (ప్రేమ 
స్థాయిని చేరుతుంది. ' : 


సమంజస : ఉదాహరణ ణు రుక్మిణీ కృష్ణుల దాంపత్య అనురాగం. 
దీనిలో ఆనందం ఇద్దరిదీ, ఇప్‌ తినురాగ స్థాయికి చెందుతుంది. 


సమర్థ : ఉదాహరణ - రాధ, గోపికలు. 5 
గోపికల (పయత్నాలు ఈ. విభాగంలోకి వస్తాయి. దీనిలో 
దృష్టిలో ఉంటుంది. 


షుని నె ఖ్యం కోసం 


ఆ లై 
టు 
FI 
లె 
ల్లో 
ట్రై 


గోపికలు, రాధ మధుర భక్తి మార్గంలో ఇష్టులయ్యారని స్పష్టం చేయ 
డానికే ఈ కథ కల్పింపబడింది. “Here Narada discovers at 
last thatthe most beloved of Krishna are Gopies who 
have attained the Madhura Bhava and among whom 
the chief is Radha. The narrative is obiously intended 
to explain the chief characteristics of a Bhakta and the 
different stages of devotional attainment, ending in the 
Madhura or erotic attitude of the Gopies towards 
Krishna.... Hence those who desire to worship Krsna 

. must also.worship fair damsels of Vraja. But of those 
Vraja - Sundaris again Radha is the greatest which 
conclusion indicates that there is no greater Bhakta of 
Krisna than his eternal consort Radha.” 


“Early history of Vaisnava Faith & Movment in కట్టు 
gal.’ By 5. K. De. 9. 198. 


RRP-20 





306 రాయ ప్రోలువారి రచనల se] 


ఈ భ క్రిరసానికి మధుసూదన సరస్వతి విభావాదులను నిర్భయించాడు.! 
ఈ విధంగా నిరూపింపబడిన భ క్తిరసానికి (పేమ (ప్రాతిపదికగా కనబడుతుంది. 
[ప్రేమ లేని భక్తి, సాయుజ్యం ఇవ్వదని వీరి ఉద్దేశంగా తోస్తుంది. _పేమరహితు 
డైన భక్తుడు దూరంగా నిలిచి భగవంతుని ఆనుగహానికె నిరీక్షిస్తూ ఉంటాడు. 
_పేమతో కూడుకున్న భక్తి (పణయంగా మారి భక్తుడు (ప్రేయసిగా భావించుకుని 
(పియునితో సాన్నిహిత్యాన్ని భగవంతునిలో అనుభవిస్తాడు. కాబట్టి దాస్య, సఖ్య, 
వాత్సల్య, మధుర భ క్రిభేదాల్లో నాయికానాయక భావంతో కూడిన మధురభావం 
భక్తికి పరాకాష్ట. దీనిలో సాంఘిక, నైతిక ధర్మాలను భగవంతునికై త్యజించడం 
విశిష్టత. “సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వజ అనే గీతాసూ _్రికి 
(ప్రత్యక్ష నిదర్శనాలు గోపికలు, రాధ వంటివారి మధుర భక్తిమార్గాలు.' గోపికలు 
తమ సాంఘిక బంధాలను, ధర్మాలను వీడి, ఆధ్యాత్మికమయిన ఆ పరమాత్మ 
(ప్రతిలో తాదాత్మ్యాన్ని పొంది తరించారు. కృష్ణుని జారుడనడంలో సంకేతార్థం 
తీసుకొనక అఖండార్థం చెప్పుకుంటే “జారయతి శిధిలయతి ఆధ్యాత్మికాది తాప్యత 
యాన్‌ ఇతి జారఃి - ఆధ్యాత్మికాది తాపం పోగొ ఫ్టేవాడు కనుక శ్రీకృష్ణుడు 
జారుడు.” * కనుక ఇది ఆధ్యాత్మికమైన అద్వైతసిద్ధి. “భక్తి అనునడి ఒక విధ 
మైన చిత్తపరిపాకం. యౌవనంలోవున్న యువతి మనోహరుని మధురానురాగం - 
కోసం ఎలా రతిభావాన్ని భజిస్తుందో అన్వేషణలో ఆర్తయైన అంతరాత్మ అలా 
ఆ పరంజ్యోతి పరిష్యంగంకోసం పార వశ్యంతో పలవరిస్తుంది.... రతిచ్చాయ 
ఉండడంచేత పెకి. అది శృంగారంగా కనబడుతుంది. కాని అది లోకంలో 
(పీయసీ ప్రియుల మధ్య కనబడే భౌతిక మైన రతి కాదు. జీవాత్మ పరమాత్మల 


. 
3 


1. “విభావో ద్వివిధః - ఆలంబన విభావః ఉద్దీపన విభావాశ్చ తత్ర ఆలంబన 
విభావో భగవాన్‌ ఉద్దీపన విభావః తులసీ చందనాదిః అనుభావో నేత్ర 
వి|క్రియాదిః వ్యభిచారిణో భావాః నిర్వేదాదయః వ్య క్తీభవత్‌ భగవదా 
కారతా రూఢ ర సాఖ్యః స్థాయీ భావః పరమానంద సాక్షాత్కారాత్మకః 
పాదుర్భవతి న ఏవ భక్తియె'గ ఇతి తం పరమం నిరతిశయం -పురు 
షార్థం వదంతి రసజ్ఞాః.' 
సాహిత్య దర్శనము - క. ₹. R. నరసింహము. p. 189. 

2, “వ్యాస వింశతి” - కృత్తివాస తీర్థులు = p. 186. 





అమలిన శృంగార తత్త్వం 807 


'సమైక్యంకోసం ఆంతరమైన చై తన్యం అభిలషించే అవ్య క్తమైన ఆధ్యాత్మిక రతి.... 

ఈ భరి ఇంద్రియ తృప్తికోసం లశ్నించింది.కాదు. భవభంధ విము క్తికోసం 
(ప్రవర్తించింది. ”1 ఈవిధంగా వై ష్టవాలంకారికులతో భక్తి రసంగా- అందులోనూ 
మధురభ క్రి _్రేష్టంగా నిరూపింపబడింది. 


వైష్ణవ భక్తిరస సిద్ధాంతంలో పరమోత్కృష్టంగా " నిరూపింపబడిన 
మధురభక్తి కేవలం సిద్ధాఇతపర మైనది మాత్రమే కాదు. ఈ భ క్తిమార్గంలో పయ 
.నించి గమ్యంచేరిన చాలామంది భేక్తులు చరిత్రలో కనబడతారు. వారిలో. కొంద 
రిని గూర్చిన వివరణ మధురభ క్తి తత్వాన్ని మరింత స్పష్టం చేస్తుంది. ఉదాహర 
ణగా చూపడానికి దక్షిణభారతదేశంలో [పసిద్ధి పొందిన “ఆండాళ్‌ ', ఉత్తర భార 
తంలో (ప్రఖ్యాతి పొందిన “మిరాబాయి'లను పరిశీలనకు [గ్రహించడం జరిగింది, 
శివుడిని ఇదే పద్ధతిలో ఆరాధించి తరించిన “అక్కమహాదేవి” చర్మిత ఆ మార్గం 
కేవలం విష్ణుభక్తులకే పరిమితం కాదని చూపుతుంది. ఈ ప్రత్యేకతను. దృష్టిలో 
పెట్టుకుని శై వభక్తురాలై న ఆక్కమహాదేవిని గూర్చి కూడా కొంత వివరించడం 
జరిగింది. ఈ ఏధంగా విషయ స్పష్టత దృష్ట్యా, ఆండాశ్‌, మీరాబాయి, అక్క 
మహాదేవి - ఈ ముగ్గురి భక్తివై శిష్ట్యం ఇక్కడ (పస్తాఎంచబడుతున్నది. 


ఆండాళ్‌ 


“ఆళ్వారు అను శబ్దమునకు భగవానుని అనంత కళ్యాణ గుణసము[ద 
మున లోతుగా మునిగినవాడు అని అర్థము. దానికి స్ర్రీలింగము “ఆండాళ్‌. - ఈ 
జాతివాచకము పదునొకండు మహాసాధుపు లన్వయించు ఆళ్వార్‌ శబ్దమువలే 
కాక ఒక మహోభక్తురాలికే అన్వయించుచుండుట భగవానుని భార్యగా వెలుగొందు 
ఆ దివ్యవనితకు కల ఉన్నతాధ్యాత్మిక స్థానమును వేనోళ్ళ చాటుచున్నది.”క 

లక్ష్మీ దేవిగా పూజలనందుతున్న ఆండాళ్‌కు .ఇంకొక పేరు గోదాదేవి. 
భవబంధాలనన్నిటిని త్యజించి (శ్రీకృష్ణుని గోపికలు భజించిన విధంగా గోదాదేవి 


1. “మందార మకరందాలు' = పీఠిక = 6.*. సు[బహ్మణ్యం - 1. 9. శ. 


ల, “పాక్సశ్చిమ పవ్మితాంగనలు” = “ఆండాళ్‌ (వ్యాసము) అ స్వామి 
పరమాత్మానంద - 1.20, 


శ 


808 రాయ|ప్రోలువారి రచనల పరిశీలన-త _రవివేచన 


(శ్రీరంగేశ్వరుని ధ్యానించింది. ఆతడే తన సర్వస్వం ఆని-నమ్మింది, 'మనో 
వాక్కాయ కర్మలా శ్రీరంగనాథుడే తన భర్త అని భావించిన (పేమ-తపస్యిని 
గోదాదేవి. తం|డ్రిఅయిన విష్ణుచిత్తుడు చెప్పిన ధనుర్మాస [వతాన్ని అభిమానించి 
ఆచరించింది. భక్తి పారవశ్యంతో రోజుకొక్క పావరాన్ని' రచించి పాడింది. ఆ 
దివ్య పబంధమే తిరుప్పావుగా నేటికీ |పసిద్ధర్మగా గానం చేయబడుతోంది. 


భగవంతుని గూర్చిన తన మానసికానుభూతులను తన రచనలలో వెల్ల 
డించింది. తనకు భగోవంతునితో పెండ్లి అయినళ్లే భావించి ఆ వృత్తాంతాన్ని 'తన 
చెలిక త్తెలకు చెప్పింది. భగవంతుని అధర సుధారసాస్వాదనకు అడ్డంగా ఉన్న 
పాంచజన్యాన్ని వై దొలగమని వేడుకుంది. తన విరహాన్ని వ్య క్తపరచి తనను 
శృంగార నాయకుడై న శ్రీవేంక టేశ్వరుని సన్నిధికి చేర్చమని మన్మథుని కోరింది. 
కృష్ణ సంబంధంగల తులసినిగాని పీతాంబరాన్ని గాని తెచ్చి తన [ప్రాణాలను 
కాపాడమని చెలులను వేడుకుంది. తిను శ్రీర ంగేశునికి నిర్జీతవధువుననే భావించేది. 
(ప్రాణాలను నిలుపుకొనడానికి శ్రీర ంగేశునితో ఒక గ్రా పలుకయినా పలకాలని తపిం 
చింది. కృష్ణభగవానుని సదద్వయాన్ని సృ్పశించాలని వాంఛించింది. 


తన భావనా క్తిచేత గోపికలు పొందిన అనుభవాన్ని పొందింది. తన పాఠ. 
. రాలలో గోపికాముఖంగా తన మనోవాంఛలను వ్యక్తం చేసింది. ధనుర్మాస 
తానికి కావలసిన వస్తువులలో ఒకటయిన “పజై” (తప్పెట) నెపంగా పెట్టుకుని 
శ్రీకృష్ణుని సాంగత్యాన్ని గోపికలు ఏవిధంగా అభిలషించారో కొన్ని పాశురాలలో 
మధురంగా వర్ణించింది. ఈ భాగాలలో గోపికాహృదయం, గోదాదేవి ధ్యేయం 
స్పష్టంగా గోచరమవుతాయి. 


“ప్రభో! నీ గుణగణముల బాడుకొనుచు వచ్చునపుడు చలియో,' తాపమో, 
శమయో ఏవియను కొంచెమైనను తెలియలేదు.నీవద్ద.... నినై యాచించుచు వచ్చి 
తిమి........ త ప్పెటయా-అది నెపము మాత్రమే. నిన్ను బొందుటకు (ప్రతి బంధక 
ములుగ నుండు వానినన్నిటిని బోగొట్టి మా (శమయంతయు దీరునటుల మమ్ము 
అంగీకరింస గృపచేయవలయును” అని |ప్రార్థించుచున్నారు.... ( పికలు) 


“ “పటై' మా పరమోద్దేశము కాదు. శ్రీకృష్ణుని దివ్యపాదార వీందేజుల, 
యందలి నిత్యకైంకర్యమే మా పరమోద్దేశము” ' ఆని మనవి చేయుచున్నారు, 





అమలిన శృంగార తత్త్వం 809 


“ఇటుపై ఒక క్షణమైనను కృష్ణుని విడిచి మేము ఎడబాయక, నిత్యకై ంకర్యము 
జేయచుండవలయును”.... మంచును, చలిని లక్ష్య పెట్టక వచ్చినటుల జెప్పుటలో 
తమ విరహతాపమును వ్య క్రీకరించుచున్నారు..... మమ్ము నీవు స్వీకరించుటయే 
మహా (ప్రసాదము. అంతియేగాని మేము నీవద్ద నీకంటె వేరు ప్రయోజనముల నపే ' 
శ్నించెదమని దలంచి యుంటివా.... అన్ని సంబంధములను సీతోడనే మాకు కావల 
యును.” ఇక్కడ గోపికల్మ(ప్రస్తావన ఉన్నా మానసికంగా ఆ స్థానంలో ఉన్న. 
వ్యక్తి గోదాదేవే. కనుక*భగవంతూగి పొందడమే ఈమె భక్తికి లక్ష్యం. చివరికి 
తన కోరిక నెరవేర్చుకొన్నది. శ్రీరంగేపనితో ఆధ్యాత్మిక సమ్మేళన సిద్ధించింది. 
తన మనఃప్రాణాల నాకర్షించిన ఆ భగవంతుని చేరి, మానవదృష్టికి అంతర్భాన 
మయింది. భక్స్యావేశాలతో తన (ప్రియునికి తనను తాను సమర్చించుకొనిన పవ్మిత 


మూర్తి ఆండాళ్‌. 


అరు త్రిత్తు వన్దోమ్‌ పతై తరుది యాగిల్‌ 
తిరుత్తక్క శెల్యముమ్‌ శేవగముమ్‌ యామ్‌ పాడి ' 
వరుత్తుముమ్‌ తీరొన్దు ముగిక్‌న్లు ఏలో రెమ్బావాయ్‌ 
పెక్‌ఇమ్‌ మేయెత్తు ఉబ్జుమ్‌ కుల త్రిల్‌ పిజిన్లు నీ 
కుక్‌ శేవల్‌ ఎట్గశై కాళ్ళామల్‌ పోగాదు 

ఇక్‌ శై ప్పలై గొళ్వాన్‌ అన్దుకాణ్‌ గోవిన్హా 

ఎక్‌ కై క్కుమ్‌ ఏశేక్‌ పిఅవిక్కుమ్‌ ఉన్సన్నోడు 
ఉళ్‌ళోమే యావోమ్‌ ఉనక్కేనామ్‌ ఆపెయ్‌ వోమ్‌ 


మళ్‌గృనమ్‌ కామబ్గ్‌ మాళ్‌ ళు ఏలో రెమ్బావాయ్‌”. మ 


28, 2౨9 పాశురములు 
“తిరుప్పావు తిరులెమ్మావు'- ఆంధ అనువాదకులు = శ్రీ సుదర్శనాచార్య 
శిరోమణి. 1. 85 to 98: : 





మీరాబాయి 


సర్వో త్తమమైన మధుర భక్తి మార్గంలో భగవంతుని ఆరాధించిన వారిలో 
మీరాబాయి |పసిద్ధురాలు. జ్ఞక్మార్చణతో భగవత్సన్నిధి చేరిన భ క్తురాలు ఈమె, 
జనాపవాద ఫ్‌తిని్‌ వదలి,. సాంసారిక బంధాలను తెంచుకొని, తన (పణయాన్ని 
తన మనోనాథుడై న గిరి ధారికి నివేదించుకున్నది. నిర్భయంగా నిర్మల |పేమతో 
కృష్ణుడిని ఆరాధించింది. అతడినే తన |పేమికునిగా (పాణేళ్వరునిగా ధ్యానించింది. 
తనను తాను శ్రీకృష్ణునికి సభినని, సతినని భావించుకొంది. తమది జన్మాంతర 
సంబంధంగా ఊహించుకుని, గిరిధరునితో వియోగాన్ని భరించడం సాధ్యం కాదని 
తలచింది. 


“భూ! నీ పేమకై సమస్త సౌఖ్యములను విడనాడినాను. నన్ను 
నిష్కాారణముగా ఏల వేధించెదవు ? వియోగ వ్యధాగ్ని నా హృదయమును 
దహించుచున్నది. వచ్చి దానిని చల్చార్చుము. ఇపుడు నన్ను నీవు విడనాడ 
జాలవు. |పభూ! నన్ను నీలో కలుపుకొనుము.... "౫ 


తన [ప్రియుడు తన హృదయంలోనే సుస్థిరుడై ఉన్నాడని నిశ్చయం 
చేసుకుంది. “గిరిధరుడు తప్ప నా కొరులెవరు లేరని' నమ్మి, ఆ దేవదేవుడినే ఆరా 
ధించింది. తన అనుభూతులను, ఆనందాన్ని, విషాదాన్ని, ఆరాధనను అతనికి 
నివేదించుకుంది దయా సము[దుడు (పేమ స్వరూపుడు అయిన కృష్ణ పర 
మాత్మను పరిణయమాడినళ్లే, భావించింది. ఆమె మనసు అనునిత్యం హరి 
వశమై నిలిచేఏ. భక్తి పారవశ్యంతో తన ప్రభువుతో ఏకమైన ఫ్రే ఊహిస్తుండేది. 
తనకు తానే ఉన్మ త్తచిత్త అయిన గోపికగా భావించుకునేది. 


“సాధుల సంగతి చరియించితిని ~~ 
సం పదాయముల త్యజియించితిని జ 





Ll, (పాక్నశ్చిమ పవిితాంగనలు - 1. 44. 


ల భో 4 


అమలిన శృంగార తత్త్వం 811 


ఆ|శితావనుడు మీరా! పభువే 
అంతరాయముల తొలగించె 

. మేఘసుందరుని గానములోనే 
మీరా నిరతము పులకించె.... 
, కళ్యాణమాడెనమ్మా - అమ్మా, 
కమలలోచనుడు కలలో నన్నే.... "1 


ఈ భావాలు మీరా హృదయాన్ని భ_క్తి తత్వాన్ని చక్కగా చూపుతాయి, 
లౌకిక సుఖాలను ఆమె వాంఛించలేదు. మనఃపూర్వకంగా తనను తానే సమ 
ర్పించుకొనిన గిరిధరుని (త్రికరణశుద్ధిగా సంతుష్టుని చేయడమే లక్ష్యలగా పెట్టు 
కుంది, చివరికి ఆమె మనోవాంఛితం నెరవేరింది. తన ఆరాధ్యదై వము, (ప్రయ 
తముడు అయిన శ్రీకృష్ణునిలో ఐక్యమయింది. జన్మ సాఫల్యాన్ని పొందింది. 


= 


1.. 'మీరాబాయి 0 ఉషా ఎస్‌. నిల్సన్‌ - అనువాదం సి. నారాయణరెడ్డి = 
p. 18, 14, 48. 


భో, క్యు 





అక్కమహాదేవి 


భక్తిరస సిద్ధాంతం అంతా కృష్ణపరంగానే అన్వయం చేయబడింది. దీనికి 


ఈ ఆలంకారికులు కృష్ణభక్తుల్లు, వైష్టవాభిమానులు కావడం కొంత కారణం . 


కావచ్చు. మధుసూదన సరస్వతి ఇతర దేవతల విషయంలో భక్తి, భావమనీ 
పరమాత్మ స్వరూపుడై న శ్రీకృష్ణుని విషయంలో మాతం భక్తిరసమే నని అభి 
(పాయపడ్డాడు. ! ఇందులో కూడా మధురభక్తి మార్గం మహోన్నతంగా భావించ 
బడ్డది. కాని కేవలం కృష్ణపరంగానే కాక శివుడిని కూడా ఈ విధంగానే ఆరాధిం 
చడం ఉంది, పరమేశ్వరుడిని భర్తగా భావించి, భక్తులు భార్యలనే భావనతో 
పూజించడం శె వభక్తులలో సహితం కనబడుతుంది. శరణసతీ, లింగపతి అనే 
భావన వీరశైవ భ క్తి సిద్ధాంతంలో కనబడుతుంది. . వీరశె వులకు ముఖ్యమైనది 
షట్‌ స్థల జ్ఞానం. భర్త స్థలము, మాహేశ్యర స్థలము, (ప్రసాద స్థలము, (పాణ 
లింగ స్థలము, శరణస్థంము, ఐక్యస్థలము అనేవి షట్‌ స్థలాలు. ఈ స్థల ధర్మ 
విభేదముచేత వీర శై వులు భ క్రొది సంజ్ఞలు కలిగి ఆరు విధములుగా ఊంటారు.... 
ఆంగ లింగ జ్ఞానము కలిగి తాను సతినని భావించి పతి అయిన శివుని ధ్యానించి, 
ఆ ధ్యానసౌఖ్యములో [పవేశించినవాడు శరణుడు. శరణభావము కలిగిఉండడము 
శరణస్థలము,.2 ఈ పద్ధతిలో చెన్న మల్లికార్జునుని ఆరాధించి తరించిన మహా 
భక్తురాలు అక్కమహాదేవి. చిన్నతనం నుంచి చెన్న మల్లికార్జునుని ఏక్మాగతతో 


1. _ “రతిర్దేవాడి విషయా వ్యభిచారీ తధోర్డితః 
భావః|ప్రోకో రసోనేతి యదుక్తం రసకోవిదై ౪ 
దేవాంత రేష జీవత్వాత్‌ పరానందా (పకాశనాక్‌ 
తద్యోజ్యమ్‌ పరమానందరూపే న పరమాత్మని” 


Early History of Vaisnava Faith & Movement in తెరవక 
- ee వ 


By 5.1. De - p. 198. 


2, “శ్రీ “పండితారాధ్య చరి - పాల్కురికి సోమనాథకవి (ప్రణీతము, 
పరిష్కర్త : డా॥ చిలుకూరి నారాయణరావు - 9. 810, 812. 


అమలిన శృంగార తత్త్వం + 818“ 


ఆరాధించింది. యధేచ్చగా శివపూజలు చేస్తూ, మాహేళ పరులతో కాలం గడుపుతూ 
శివధ్యానమే జీవిత పరమావధిగా గడిపింది. మల్లికార్డునునే హృదయేశ్వరునిగా 
భావించి తనను అర్బించుకోవడానికై తహతహలాడింది. తన భావాలను ఈ 
విధంగా వ్యక్తం చేసింది. ం 


“జననీ ! సుందర మూర్తిని జరామరణములు  లేనివానిని ఆకారము లేని 
వానిని పేమించినాను. 7 


జననీ ! జన్మము, భయమెరుగని వానిని సుందర మూర్తిని (శ్రేమించినాను. 
జననీ! సుందరమూర్తి చెన్న మల్లికార్జునుడు నా భర్త: 


(ప్రభువా ! ఇచ్చవచ్చినచో నన్నంగీకరింపుము. ఇచ్చలేనిచో అంగీకరింప 
వలదు. నీ అర్చన చేయకుండ నేను శాంతముగా నుండజాలను, 


(పభువా; ఇచ్చ క లిగినచో .నన్ను (పేమింపుము. ఇచ్చలేనిచో (పేమింప 
వలదు. నిన్ను నా భుజములలో బంధింపనిచో శాంతముగా నుండజాలను. ” 1 


మనసార _పేమించిన మల్లికోర్టునునిలో ఐక్యం కావాలని వాంఛించింది. 
రాజభో గాలను తృణీకరించి తన దైవాన్ని చేరడానికి (పయాణమయింది. ఇహలోక 
య్యాతకు విసిగి, భవి'సంపర్కంంతో (భర్త కౌశికుడు) తన దేహం అపవి[తం 
అయిందని భావించి ఈ దేహం వదలి కైలాసానికి పోవాలని కోరుకుంది. ఆమె 
కోరిక సిద్ధించింది. నిరాకార పదార్థంతో ఐక్యమయిన అనుభూతిక్షీఆమె పొందినట్టు 
ఈ [కింది రచన చెపుతుంది: 


“అది లింగమని చెప్పను 
అది లింగముతో ఏకీభావమని చెప్పను 
ఆది సమ్మేళన అనను 
' అది సామరస్యమనను 
అది సంభవించినదనను 


అది నీవనను మ. 


అది నేననను 


1. “పాక్పక్చిమ పవిత్రాంగనలు” - స్వామి పరమాత్మానంద - p. 80. 








814 రాయప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


చెన్న మల్లికార్జున లింగములో లీనమై ఒక టైనపుడు 
నేనేమియు అనను. ” 


ఇటువంటి అద్వ్వైతసిద్ధి అక్కమహాదేవికి లభించింది. 


ఈ ముగ్గురి భక్తితత్తాలలో (పధానమయినది శృంగారం. భగవంతుని 
(పియునిగా భర్తగా ఆర్షాధించి ఆ భగవంతుని చేరడం వీరి లక్ష్యం. ఈ శృంగారం 
ఆధ్యాత్మిక శృంగారం. ఇక్కడ క్షణికమైన విషయ సుఖేచ్చ (ప్రధానం కాదు, 
శాశ్వతానందదాయక మైన భగవంతుని సమాగమం వాంఛితం. ఆద్వితీయమైన 
ఆధ్యాత్మికానందం ధ్యేయం. నిరాకారుడైన భగవంతుడు పాంచభౌతిక మైన శరీరం 
కలవాడుకాడు. కనుక దీనిలో శరీర సంబంధం లేదనవచ్చును. ఇది దెహిక 
సంబంధం లేని శృంగార భావన మా(తమే, ఇది ఆమలినమయినది, 


ఇదేవిధంగా రాయ|ప్రోలువారి అమలిన శృంగార సిద్ధాంత (ప్రతిపాదనలో 
దైహిక సంబంధాలకు అతీతంగా భావమయమైన (పేమ శాశ్వతం అనే అభి 
(ప్రాయం కనబడుతుంది. విషయ సుఖేచ్చలకు అకీతమైన అనురాగాలనన్నిటినీ 
అంతర్భూతం చేసుకున్నది అమలిన శృంగారం: “శృంగార శాఖలయిన స్నేహ 
వత్సలాదులు'* అని అంటూ స్నేహవాత్సల్యాలను శృంగార శాఖలుగా (గహిం 
చారు. 


ఈ భక్తిరస సిద్ధాంతంలో కూడా 'స్నేహవాత్సల్యాలవంటి భక్తి మార్గా 
లన్నీకూడా శృంగారంలో అంతర్బూతం అన్న భావం స్పురిస్తుంది. 


“స్నేహసురత వాత్సల్యముల్‌ జీవితమున 
(ప్రేమ రంగంబులగు అంగి (పేమ యొకడె. 
[మేమ శిఖరావరోహణాభిజ్జులయిన 
మృదు సహృదయుల కివియెల్ల మెట్టులగును'3 
sR tnt ఈ 
1. _ (ప్రాకృళ్చిమ పవ్మితాంగనలు - స్వామి పరమాత్మానంద - p. 88. 
ద. రమ్యాలోకము -p. 87. 
జ్‌, రమ్యాలోకము = ఫై. 88. 


అమలిన శృంగార త త్యం 815 


అని రాయప్రోలు వారన్నారు. వీరి దృష్టిలో (ప్రేమ శృంగారాలు సమా 
నార్థకాలు * ఈ భక్తిరస సిద్ధాంతంలోకూడా దస్య, సఖ్య, వాత్సల్యాలవంటివి 
ఒకదానికంటె ఒకటి ఉన్నతంగా శృంగారం పరమోత్కృష్టంగా నిరూపింప 
బడింది. |క్రమపరిణామంగా ఒకదానినుంచి ఒకటి కరిగి శృంగార భావంతో కూడిన 
మధురభ క్తికి మార్గాలవుతాయి. స్వార్థర హితమైన, ఈ ( పేమలకన్నిటికి పరాకాష్ట 
శృంగారం అని వైష్టవాలయొరికుల్న మతం. దై హికసుఖాలకు [ప్రాధాన్యం లేసీ 
“అన్ని పేమలు శృంగారంలో అఒతర్ఫూత మవుతాయన్న రాయ ప్రోలువారి సిద్ధాం 
తానికి ఈ భక్తి సిద్ధాంతం కొంత ఆలంబనం అయివుంటుందని ఊహించవచ్చు. 


స్‌ 





కేం శృంగారం, (ప్రేమ శబ్దాలను గూర్చి “అమలిన శృంగార సిద్ధాంతం అన్న 
విభాగంలో వివరించబడింది. 


న 


పేటో (పతిపాదించిన పేమత త్వం 
య ~ — 


రాయ్యపోలు వారి అమలిన శృంగార సిద్ధాంతానికి, ప్లేటో |పతిపాదించిన 
స్పేమతత్త్వానికి కొంత సామ్యం ఉన్నట్లు కనబడే అవకాశం ఉంది. దీనికి కారణం 
౧ లా ౧ 
ఈ రెండు సిద్ధాంతాలలో". పేమ శారీరక సంబంధానికి అతీతమయినదిగా భావింప 
బడడం. రేఖా మ్మాతమయిన ఈ పోలికలున్నప్పటికీ ఈ సిద్ధాంతాల మూల 
తత్వంలో భేదం గోచరిస్తుంది. 


ఏదైనా ఒక సిద్ధాంతాన్ని పతిపాదించినపుడు సిద్ధాంత (పతిపాదనోద్దేళ gం 
ఆ సిద్ధాంతంమీద పరిస్థితుల |పభావాలు, |పతిపాదకుల మన స్తత్వం, ఆలోచనా 
విధానం ఆ సిద్ధాంత [ప్రతిపాదనలో |పధాన పాత్ర వహిస్తాయి. ఈ _పభావాలు, 
(పయో జనాలు సిద్ధాంతాలలో భిన్నత్వానికి దోహదం చేస్తాయి. తాత్తికుల మన 
స్తత్వం సిద్ధాంతానికి మూలాధాఠం. ఆలోచనా విధానంలోని వై విధ్యం సిద్ధాంతపు 
మూలత తంలో భేదాన్ని సృష్టించడం సహజం, రాయపోలు వారి అమలిన 
శృంగార సిద్ధాంతాన్ని, ప్లేటో (పేమ తత్త్వాన్ని ఈ దృష్టితో పరిశీలిస్తే స్వల్ప 
సామ్యం ఉన్నప్పనికీ ఈ రెండు సిద్ధాంతాలు చాలవరకు భిన్నంగా ఉన్నట్లు 
స్పష్టం అవుతుంది. 


ప్లేటో (పేమక త్యం వెనుక రాజకీయ (ప్రయోజనాల ప్రాధాన్యం కనబడు 
తుంది. సాంఘిక పరిస్థితుల (ప్రభావం కూడా ఉన్న ప్పటికీ రాజకీయ పరిస్థితులు 
అధిక (ప్రభావం చూపాయి. రాయప్రోలు వారి సింద్భాతానికి సాంఘిక పరిస్థితుల 
ప్రభావం ఎక్కువ. ఈ సిద్ధాంత పతిపాదనోద్దేశ్యంకూడ సాంఘిక ప్రయెొ జనమేనని 
చెప్పవచ్చు. రాజకీయాలతో ఏమ్మాతం సంబంధం లేనిది వీరి (పేమసిద్ధాంతం. ఇది 
పూర్తిగా సాంఘికదర్శనం. రాయ పోలు- పేటో, ఇద్దరూ విరుద్ధ మనస్తత్వాలు కల 
వ్యక్తులనవచ్చు. సుబ్బారావుగారి ఆలోచనా సరళి పాశ్చాత్య సంస్కృతి సంగైక్లు. 
దాయాలకంటే కూడా భారతీయ సంప్రదాయానికి దగ్గరది. అమలిన శృంగార 
సిద్ధాంతం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పుట్టి పెరిగిందనవచ్చు. 
ప్లేటో సిద్ధాంతానికి వెనుక ఉన్న రాజకీయ పరిస్థితులూ, కారణాలూ రాయప్రోలు 


జో “ఓ 








ఆమలిన శృంగార తత్త్వం 817 


వారి భావనకు పూ_ర్తిగా భిన్న మయినవి, మౌలికమయిన ఆలోచనలలోనే  పీరివి 
విభిన్న మార్గాలు. ఎవరి ఆలోచనా పద్ధతిని అనుసరించి వారి సిద్ధాంతాలు రూపు 


దిద్దుకోవడం సహజం, 


ఫ్రేటో (పధానంగా వివాహ వ్యవస్థకు వ్యతిరేకి .1 (క్రింది వర్గాల వారి 
విషయంలో అంతగా పట్టించుకోక పోయినా ఉన్న తాధికార, "పాలక వర్గాల. వారి 
విషయంలో వివాహ బంశ్లాలను ప్లేటో (పోత్సహించలేదు. వివాహం వంటి 
. బంధాలు అధికార విధి, నిర్వహణలో (పతిబంధకాలవుతాయని, ఏక్మాగతను ఆటంక 
పరుస్తాయని అంటాడు అవివాహితుడయిన ఫ్రేటో. వ్యక్తుల శక్తి సామర్థ్యాలు 
వారి విధ్యుక్త ధర్మాలకు పూర్తిగా వినియోగపడకుండా భార్యా బిడల వంటి 
అనుబంధాలు అవరోధం కలిగిస్తాయని అతడి అభి ప్రాయం, 


రాయ్మప్రోలువారు దీనికి పూర్తిగా వ్యతిరేకులు. భార్యాబిడ్డలు (పతిబంధకా 
లనే విధమయిన ఊహే వారి మానసిక [ప్రవృత్తికి భిన్న మయింది. భార్యాభర్తల 
అనుబంధాన్ని వారు అధికంగా గౌరవిస్తారు. అమితంగా ఆదరిస్తారు. పురుషుడికి 
గృహస్థు కావడంలోనే చరితార్థత అన్నది వీరి విశ్వాసం. కళ్ళతం అర్ధాంగి. 
ఆమె సాహచర్యం లేకపోతే జీవితానికి పరిపూర్ణత లేదు, వికాసంలేదు అని దృఢంగా 





1 కమం conception of marriage as a partnership 
between man and woman for all the purposes of life 
was almost entirely foreign to the Greek mind. Even 
Plato, who in the ‘Republic’ proposes that men and 
worhen shall receive exactly the same education and 
be equaily capable of discharging all the duties ‘of a 
citizen, at the same time expressly prohibits for the 
men and women of his ruling class anything beyond 
temporary sexual relations for the purpose of bree- 
ding....” 
‘The Symposium’ By Plato - Introduction : Walter 
Hamilton. p. 183. 


న్‌ 


Aa 





818 రాయ్మహోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


నమ్మిన గృహస్థు సుబ్బారావుగారు. సీతారాముల అ ద్ర్వైతానురాగం వీరికి ఆదర్శం. 
కనుక వివాహబంధం, కుటుంబ వ్యవస్థ వీరికి ఉపాదేయాలు. 


ఫ్రేటో సిద్ధాంతం వివాహబంధాన్ని నిషేధించడమే కాదు, పిల్లలను తల్లి 
దండ్రులకు దూరం చేస్తుంది. కర్మాగారంలో ఉత్పత్తిచేసే వస్తువుల లాగా అన్ని 
రకాల అనురాగబంధాలకు అతీతంగా ఆస్తులను వస్తువులను స్యాధీనంచేసుకున్నట్లు 
పిల్లలను (పభుక్వం స్వీకశెంచి మంచి పౌరులుగా తీర్చి దిద్దాలంటాడు ప్లేటో. ఈ 
చ సిద్ధాంతంలో తల్లితం[డ్రులకు పిల్లలకు మధ్య వాత్సల్యబంధ్రాలు లేవు. ప్రేటో (పేమ 
తత్త్వంలో వాత్సల్యానికి (పత్యేక (ప్రతిపత్తి లేదు. స్రీ పురుషుల మనస్సులతో 
సంబంధం లేకుండా (ప్రభుత్వం నిర్ణయించిన జంటలతో ఉత్తమ సంతానాన్ని 
. పొంది (పభుత్వమే పెంచి పెద్ద చేయాలని ఫ్రేటో (పతిపాదన. 


“ఇప్పుడు మనకున్న వివాహ పద్ధతి పూర్తిగా సంస్కరింపబడాలి. కొన్ని 
పర్వదినాలలో జన సంఖ్య తరుగు పెరుగులు పొందకుండేటట్టుగా.... ప్రభుత్వం 
వధువులను వరులను సమావేశ పరుస్తుంది. ఉత్తమ వధూవరులకే ఎక్కువ 
సంతాన్మపా ప్తి అయ్యేటట్టు (పభుత్వం చూస్తుంది. పుట్టగానే పిల్లలను (ప్రభుత్వం 
తల్లిదం[డుల దగ్గరనుంచి తీసుకొనిపోయి ఎవరు ఎవరి పిల్లలో తెలియనీయకుండా 
జాగత్తగా పెంచుతుంది.... ప్రభుత్వం నిర్ణయించే చివాహాలలో వధూవరుల 
ఇష్టానిష్టాలతో (పణయద్వేషాలతో నిమి త్తంలేదు. (పభుత్వంపట్ట తమకున్న 
ధర్మాన్ని శిరసావహించి ఈ వివాహాలను పాలించాలి....”! అన్నది ప్లేటో 
దృక్పథం. 


రాయ(పోలువారు (ప్రజాతంతువుకొరకు సంభోగశ్ళంగారం స్వీకరింప 
దగిందని అన్నప్పటికీ, వియోగ మాధుర్యం ఆదరణీయం అని అన్నప్పటికీ స్త్రీ 
పుంసయో గాన్ని పాళ విక్మకియగా పరిగణించలేదు. పవిత్ర కార్యంగా భావించారు. 
దంపతీనిష్ట ధర్మంగా స్వీకరించారు. స్రీపురుషమల మనస్సులతో సంబంధంలేకుండా 
యాంతికంగా పిల్లల ఉత్పత్తికి మ్మాత్రమే శారీరక సంబంధం అని భావించలేదు. 


తల్టిదండ్రులెవరో పిల్లలకు తెలియవలసిన ఆవసరంలేకుండా పిల్లలను |ప్రభులెఖైకే ఇ, 


1. ‘జేగంటలు - G. V. కృష్ణారావు =p కేసే కే. 112, 


కష 


[ శృంగారత త్వం సై 819 


పెంచి పెద్దచేయడం అన్న ఆలోచనే రాయ ప్రోలువారి: దృక్పథానికి ఆందనిది. 
తల్లిదండ్రులకు దూరంగా పిల్లలను ఆయన ఊహించనేలేదు. తల్లిదండ్రులకు 
బిడ్డల పెంపకంలో కలిగే ఆనందం, తృప్తి వారి'పెవుండే వాత్సల్యం వీరు అము? 
ల్యంగా భావించారు, రచనలలో అత్యున్నతంగా చ్మితించారు. చెట్టుకు పుట్టకుకూడ 
తల్లిబిడ్డల భావబంధాన్ని ఆపాదించి వాత ఎల్యాన్ని వర్ణించారు. ఇంతేకాదు, ఈ 
వాక ఎల్యం వీరి అమలిన శ సాక సిద్ధాంతంలో ఒకభాగ ననగ కసే పళ స్రావాన్ని 
పొందింది. : రై 

ఫ్రేటో న్రీకి కొన్ని విషయాలలో సమాన (ప్రతిపత్తిని అంగీకరించినా, శ్రీని 
ఉన్న తంగా భావించినట్టు కనబడదు. పురుషునికిచ్చిన విలువ, గౌరవం త్రో కే ప్లేటో 
ఎంకే. , 


కాని రాయ్మప్రోలువారు న్రీని పురుషునికంటె ఉన్నతంగా భావించారు. ఆదే 
భావాన్ని రచనలలో చిితించారు. త్రీ గౌరవం వీరి అమలిన శృంగారానికి 
పునాది. పురుషుల తొందర పాటువల్లనే అనేక సమస్యలు ఉత్పన్న మపుతున్నా 
యని, స్త్రీ అంతరంగాన్ని. ఆర్థం చేసుకోవడంలో పురుషులు విఫలమవుతున్నారని 
వీరి అభ్మిపాయంగా వీరి ర చనా (ప్రణాళిక స్పష్టం చేస్తుంది. దీసినిబట్టి పురుషు 
లను స్రీలకంటె తక్కువగా వీరు భావించారనీ అనవచ్చు. త్రీ ఆధిక్యమే వీరి 
ఆదర్శం. 


ఈ విధంగా వీరిద్దరి ఆలోచనా విధానంలో వైరుధ్యం కనబడుతుంది. అడి 
వీరి _పేమ సిద్ధాంతాలలో (పతిబింబించింది. ఆ భేదాన్ని [క్రింది విధంగా చూడ 
వచ్చు. శ్రీ ఆక్‌ర్షణకు పురుషుడు లోనయ్యే అవకాశం ఉందని స్త్రీ పురుషుల 
మధ్య స్నేహాన్ని ప్రేటో పోత్సహించలేదు. ఇద్దరు ఒకే లింగానికి చెందిన 
వ్యక్తులమధ్య ముఖ్యంగా పురుషు లమధ్య (ప్రేమనే అతడు ఆమోదించినట్లు కన 
బడుతుంది. ' ఏకలింగ వ్యక్తులలో ఉండే (ప్రేమను అత్యుదాత్తంగా ఫ్రేటో అభి 





..Plotonic love, inspite of the meaning common 
attributed to it, is a common search for truth and 


beauty by two persons of the same sex inspired by 





820 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


(పాయంగా కనబడుతుంది. ! బాహ్య సౌందర్యానికి ఆకర్షితులై దానిని ఆరాధిం 
చడం అధమమయినదిగా, దివ్య సౌందర్యోపాసనపట్ట _పేమ అత్యున్న తమైనదిగా 
ప్లేటో .భావించినట్లు కనబడుతుంది. దివ్య సౌందర్యో పాసనలో, జ్ఞానసౌందర్యా 
న్వేషణలో ఒకరి కొకరు తోడునీడగా ఇద్దరు వ్యక్తులు సాగడం ఫ్రేటో (ప్రేమ 
త తంగా చెప్పవచ్చు. ఒకే లింగానికి చెందిన వ్యక్తులు పరస్పర |పేమాభిమానా 
లతో. ఆ. సత్యాన్వేషణకు కలిసి కృష చేయడం ఈ | పేమతత్త్వలక్షణంగా కన 
బడుతుంది. దీనిలో [పధానంగ్గా దివ్యసౌందర్య జొన్నత్యాన్ని గుర్తించి (పేమిం 
చడం ముఖ్యం. వ్యక్తులను _పేమించడం (కింది దశకు చెందింది. బాహ్య సౌంద 
ర్యము, ఆత్మసౌందర్యము, దివ్య సౌందర్యము దీని మూడు దశలు. 





mutual affection....for Plato true love between indivi- 
duals is normally homosexual.....” 
‘The Symposium’ By Plato - Introduction by Walter 
Hamilton - p. 26. 
1. “Whena man starting from this sensible world and 
making his way upward by a right use of his feeling 
of love for boys, begins to catch sight of that beauty 
he is very near his goal. This is the right way of 
approaching or being initiated into mysteries of love, 
to .begin with examples of beauty in this world, and 
using them as steps to ascend continually with that 
absolute beauty as. one’s aim from one instance of 
physical beauty to moral beauty, and from moral beauty 
to the beauty of knowledge, until from knowledge of 
various kinds one arrives at the supreme knowledge 
whose sole object is that absolute beauty, and knows 


at last what absolute beauty is.” EE 


‘The Symposium by Plato - Translated by Walter 
Hamilton - p. 94. 





ఆమలిన శృంగార తత్త్వం . లివి 


రాయ[ప్రోలువారు దైహిక సుఖాలకు అతీతంగా |పేమను భావించారు కొని 
వ్యక్తికి దూరంగా కాదు. వ్యక్తిని వివిధ విధాలుగా (ప్రేమించడమే రాయప్రోలు 
వారు చెప్పే అమలిన శృంగారం, ఒకే వ్యక్తిని తల్లిగా, సోదరిగా, * స్నేహితు 
రాలిగా, కుమార్తెగా ఎన్ని విధాలుగా (పేమించవచ్చో అన్ని రకాలుగా అభిమా 
నించడం వీరి సిద్ధాంతంలో భాగం. అవే వాత్సల్యం, స్నేహం, దాంపత్యం వంటి 
శాఖలుగా వీరి అమలిన శ ఎ్రర్ణగార సిద్ధాంతంలో భాగాలయ్యాయి, (పేమ శిఖరా 
రోహణలో స్నేహ, సురత, వాత్సత్యాలు మెట్ట వంటివని వీరు భావించారు. వీరి 
(పేమ సిద్దాంతానికి దివ్య పేమ ఆదర్శం కాదు. నిర్మలంగా, నిష్మల్మషంగా 
ఎదుటి వ్యక్తిని (పేమించడం ఆశయం. 


ఈ విధంగా ఈ రెండు (పేమ సిద్ధాంతాలలో భిన్నత్వం కనబడుతోంది. 1 
_5హిక వాంఛలకు (ప్రాధాన్యం ఇవ్వకపోవడం మ్మాతం రెండింటిలో సమాన 
ధర్మంగా చెప్పవచ్చును. కాని అది కూడా విభిన్న ఆశయాలతో జరిగిందని 
పైన చూపిన భేదాలు స్పష్టం చేస్తాయి. 


అమలిన శృంగార సిద్ధాంతం 
“రసములకు నెల్ల శృంగారరసము తల్లి" = అన్ని రసాలలో (పధానరసం 
శృంగారం, “శృంగార ః శుచి రుజ్జ్వలః' వంటి వాక్కులు" శృంగార పావిత్యాన్ని" 
సూచిస్తాయి. రసరాజమైన శృంగారాన్ని గూర్చిన చర్చలు, వివరణలు విస్తృ 
తంగా ఉన్నాయి. అయితే శ్రీ పురుష సంభోగ శృంగారం, అనే అర్థంలో నేడు 
శృంగారం అన్న' పదం స్థిరపడింది. శరీర సంబంధంలేని స్రీ పురుషుల 
ఫి + 
1. _ “.... ఫ్రేటోకు వీరికి పోలిక లేదు. ఇక ఉన్న సామ్యమొక్కటే. శారీరక 
సౌందర్యము కన్న, ఆత్మ సౌందర్యము గొప్పది.... ఈ తత్త్వమును ఇంచు 
మించుగా ఇద్దరొకే విధముగా |ప్రతిపాదించిరి. అంతమ్మాత్రముచేత వీరి 
“అమలిన శృంగారము Platonic love ఒక్క. పేయనుట సమంజసము 
కాదు.” “ఆధునికాం[ధ కవిత్వము, సంప్రదాయములు - (పయోగములోళి. ఆం, 
C. నారాయణరెడ్డి. p. 281. | . 
RRP-21 


"క్క 


% 
తీ 





శ్రీ2ి2 రాయషప్రోలువారి రచనల పరిశీలన -త క్త్వవివేచన 


విషయంలో శృంగార పదం ఆంతగా వాడబడడంలేదు. విప్రలంభ శృంగారంలో 


వియోగం కొంత ఉన్నా అది సంభోగాపే సేక్షితమే కాని సంభోగ భావనకు సంపూ 
రంగా దూరం కాదు, 


రాయ్మప్రోలువారి దృష్టిలో శ a తన స విశిష్టమెనది. శృంగార 
శబ్దం సంకుచి ఎతార్థంలో షో గింపబడుతోంది కాని నిజానికి దాని పిధి ఆతి 
విస్తృతమెనదని పం విశ్వాసం. 9 కేవలం దాంపత్య శృంగారమే శృంగారం 


' కాదనీ, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అనురాగం అయినా శృంగార మేనని 


సుబ్బారావుగారు భావిస్తారు. ఆలంకారికుల అతి విస్తృత రస చర్చలో సంభోగ 
విసలంభ శృంగారాలకు |పాధాన్యం లభించడంవల్ల శృంగారం అంటే అదేననే 
భావం స్థిరపడిందనీ, వీటి విస్తరణలో స్నేహ, వాత్సల్యాల వంటివి సం్యగహించ 
బడ్జాయనీ. నిజానికి అవి శృంగారానికి శాఖలనీ వీరంటారు. అన్నిటికీ మూల 
మయినదీ తల్లి లాటిదీ శృంగారం అని వీ3 ఆధి పాయం, 


“వి పలంభ సంభోగముల్‌ విస్తరించి 

సం్యగపాంచిరి శృంగార శాఖలయిన 

వ్‌ ఆధ : a; < ఇ 

స్నెహ వక్సలాదుల; నతి స్నిగ్ధ హృదయు 
॥ లగు కవుల కిపుడవి “వరేణ్యంబులయ్యె ”1 


అని అన్నారు. కనుక వీరి దృష్టిలో వాత్సల్యాదులు కూడా శృంగార 
శాఖలే. ఎక క్కడ ఆకర్షణ ఉందో అక్కడంతా శృంగారం ఉందని వీరి ఉద్దేశం. 
“ఎక్క డెక్కడ ఆకర్షణ ఉందో అక్కడ మోహం ఉంది. అదంతా శృంగారమే. 
తల్టీ బిడ్డల మధ్య ఆకర్షణ ఉంది. అదీ మోహమే. అదీ శృంగార మే. మోహం 
యొక్క. భావన ముహ్యం-తన్మయమవడం.”” అనె అన్నారు. సుఖ సంపదలో 
సమభాగిని అయిన చెలి ముఖంలోనే కాదు లాలనీయమైన పసిపాప ముఖంలో 
కూడా శృంగారమే ఉంది. విశాలమయిన కాటుక కళ్ళతో, నవ్వుపూబంతులతో 
నయనానందకరంగా ఉండి పలుకరిస్తే బిత్తరపోయి పారిపోయే పల్లెపడష్లు 





1. రమ్యాలోకము 1. 87. 
2. Interview 11-6-81. 


~~ te 


"ta 





అమలిన wns త్వం వ 828 


వాలకం శృంగారమే. అనురాగభంగం Bas స్నేహితుని ఆశాదీపం ఆరిపో 
"కుండా తన ఆనునయమనే స్నేహధారతో నిలిపే స్నేహితురాలిదీ శృంగారమే. 


ఇచి స్‌ శ ్పరిగారం, సుస్నాతయ, జారుముడితో, నొసట కుంకుమ 


బొట్టుతో, సుపు పూసిన పాదాలతో తులసి పూజలుచేసే ధీరమూర్తిదీ 
క ఈ పవితమూర్తి దర్శనంవల్ల కలేగే ఆహ్హాదం మాతృశ్ళంగారం. 
స్తన్యపోనంతో ప్రపంచాన్నే మరచిన శిశుగండస్థల చుంబనంతో తల్లికి ఒడలు 
పులకరిస్తుంది. ఇదీ శృంగేరమే., తు శోభిల్లుతూ సౌందర్యవింబం 


అయిన బిడ్డ జగన్మోహనమై అందరిని ముద్దులా డడానికి ఆహ్వానిస్తుంది. ఇది 
పుత్ర శ సింగారం. 


ఈ విధంగా మాతృ శృంగారం, సే స్నెహ శృంగారం, పుత్ర క ంగానం 


వంటివి శృంగార శాఖలు. సాధారణంగా ఇటువంటి అనురాగాలన్ని టిని "పేమ . 
అని అనడం వ్యవహారంలో ఉంది: శృంగారం అన్న పదం కంటె (పేమ అన్న 


పదం కొంత వి _స్ఫృతార్థంలో వాడబడుతున్నది. ఏ రకమయిన ఆత్మీయతను, 
అనురాగాన్ని అయినా (ప్రేమ అని వ్యవహరించడం సాధారణం. రాయ్మపోలువారు 
శృంగార శబ్దాన్ని ఈ “పేమి అన్న పదానికి సమానార్థకంగా (గహించినట్టు 


తోస్తుంది. కనుక శృంగారాన్ని కూడా అంత వి స్తృతార్థంలో గ్రహిస్తే సేనేగాని, 
వీరి అమలిన శృంగార సిద్ధాంత స్వరూపం స్పష్టంకాదు. వీరు (ప్రేమ, శృంగార | 


శబ్దాలను పర్యాయ ప పదాలుగా తా *గించడం కనబడుతుంది. 


“పరమ ధర్మార్థమయిన దాంపత్య భక్తి 
_స్తన్య మోహనమయిన వాత్సల్య రక్తి 
సాక్షి బూత సుందరమయిన సఖ్య స క్తి 
పొందు నాదిమ మగు (పేమ యందె ము క్రి”! 


అని దాంపత్య శృంగారం, వాత్సల్యం, సఖ్యం అన్నీ (పేమలోనే లీన 
మవుతాయంటారు. aio (ప్రాచీ న లాక్షణికుడు కూడా అభి పాయ పడ్డాడు. 


కవి కర్ణపూరుని “అలంకార కౌస్తుభము” (పేమ అంగి, శృంగారము అంగకిక్ట. 


1. తృణకంకణము - అభినవ కవిత, -p, 244. 


భా <4 





v 3 అ లె న్‌ 
824 రాయ పోలువారి రచనల పరిశీలన -త త్త్వవివేచన 
అని అంటుంది. (ప్రేమ ఆధిక తరమని, అన్ని రసాలు దానిలోనే -,ఆంతర్భవిస్తా 
యని కవి కర్ణపూరుని అభ్మిపాయం. 


“ఉన్మజ్ఞంతి నిమజ్జంతి (పేమ్న్మ్య ఖండ రస్లత్యతః 
'సర్వేర సాశ్చ భావాళశ్చ తరంగా ఇవ వారిధౌ। 
అధ (పేమ రసః జ్ఞ్మ్యత చి కరం స్థాయో। పేమ రసే సరక్వేరసా. 
క ఆంతర్భవం 
తీత్య తి మహాయానేవ (ప్రపంచః।”! 


ఆధునికులలో కూడా ఇటువంటి అధి పాయం కనబడుతుంది. “బిడ్డ ఎడ 
తల్లిదండులకు గల వాత్సల్యము గాని (పేమ యొక్క) (ప్రబల రూపము. ఆ 
(పేమ స్కంధము నుండియే ఈ శాఖలన్నియు విడివడి వర్టిల్దును. వీటికి గల 
తారతమ్యము మ్మాత్రాభేదమేగాని గుణభేదము కాదు. ”2 


గువ్వ జంటలోని శృంగారంలో, ఆపుదూడల వాత్సల్యంలో, స్నేహితుల 
నిష్కల్మష స్నేహంలో అన్నిటా ఈ _పేమే వంర్తిస్తున్న దని రాయ! పోయి వారి 
ఉద్దేశం, ఇక్కడ దాంపత్య శృంగారాన్ని, వాత్సల్యాన్ని, సఖ్యాన్ని ప్రేమలో 
అంతర్భాగాలుగా (గహించారన్నది స్పష్టమవుతున్నది. ' 


“స్నేహ సురత వాత్సల్యముల్‌ జీవితమున ' 
(పేమ కంగంబులగు అంగి (ప్రేమ యొక టె 
(పేమ శ్లిఖరావరో హణా భిజ్ఞాలయిన' 

మృదు సహృదయుల కివి యెల్టి మెట్టులగును. ”* 


‘Number of Rasas -V. Raghavan p. 182. 

2. “సాహిత్య శ్చ సమీక్ష' - పింగళ లక్ష్మీకాంతం - 2. 198, 189. 
“ఈ (ప్రేమళబ్దము ఆలంకాఏకుల 'శృంగారము నంతర్లీనము చేసికొన ఇ 
విశేషార్థయుత మైనది” - పోతుకూచి స్ముబహ్మ ణ్య శాస్త్రీ “మాధురీ ధు 
నము” (వ్యాసము) విమర్శిని - 4. 1. 2౨. 

4. రమ్యాలోకము -p. 88. 





అమలిన శృంగార త త్యం rN 825 


ఇదే: అభి ప్రాయం “శృంగార శాఖలయిన స్నేహ వత్సలాదులు' అని 
అనడంచల్ల వీరు శృంగారం, (పేమ శబ్దాలు రెండు సమానంగా స్వీకరించారని 
అనవచ్చు. (పేమ, శృంగారాలు సమానార్థకాలుగా కనబడుతున్నాయి. కనుక 
(ప్రేమకు వీరిచ్చిన స్థానాన్ని పరిశీలిస్తే వీరి దృష్టిలో శృంగారానికున్న విస్తృతి, 
పాపవ్మిత్యం విశదమవుతున్నాయి. 


(పాచీన కాలంలో ద్రష్ట అయిన మహర్షి పరమాణు ప్రాయమైన పర 
మాత్మను దర్శించగా నవ్యకవి _(పేమయోగాన్ని “దర్శించాడన్నారు రాయప్రోలు 
వారు. కనుక వీరి దర్శనం (పేమయోగం. ఒక పువ్వులో కోమలత్వం, ఒక 
పువ్వులో రేకుల పొందిక, ఒక పువ్వులో కాంతి, వేరొక దాన్లో పరీమళం, 
ఇంకొకదాన్లో మధువు ఉన్నట్లుగానే |పేమకళలు భిన్నత్వంతో భాసిస్తున్నాయి. 
సృష్టి అంతటా నిర్మలమయిన (ప్రేమ నిండి ఉంది. పువ్వులలో, లేళ్ళలో, పక్షి 
కూతలలో అన్నిటా |పేమే ఉంది. విశ్వవ్యాప్త్రమయిన ఈ |పేమలక్ష్మిని ఆరాధిం 
చనివారు [పణవ మం|తాన్ని పొంది ఉపయోగించుకోలేని .చెవిటివారితో సమానం 
అని రాయప్రోలు వారు భావించారు. ! 


సుబ్బారావుగారు (ప్రేమమం్యత మహోపాసకులు, మనసును వెన్నవలె 
కరిగించగ లిగే _(పేమభాగ్యాన్ని పొందినవారు ధన్యులని అన్నారు. దైవికమయిన 
, సుకృతివల్లతప్ప (పేమకలుగదు. అందులోనూ అస్థలితమైన (పణయం చిరంతన 
తపస్సువల్లనే సాధ్యం. (పేమబంధాలు తెంపినా తెగనివి. (ప్రేమను కలపడం కాని 
విడదీయడంగాని సాధ్యం కానిది. (శమ పంచడరీలోనే (ప్రేమకు సార్థక్యం ఉంది. 
ఈ సమస్త ప్రపంచం (ప్రేమ భాండం. కువలయం (ప్రేమ జోత్స్నామయం. 
ఎంత ఇచ్చినా ఎందరికి పంచినా తరుగనిది _పేమసంపద అని రాయపోలువారి 
అభ్మిపాయం. వీరి దృష్టిలో (ప్రేమే (బహ్మం. 





1. “సచ్చిదానంద కల్యాణసదన మయిన 
ఈ మనోహరజగతికి నేగుదెంచి 3 
_పేమలక్ష్మి నారాధింపవేమి యకట? 
[స జన నురకము బధిరుని (ప్రాప్తి పియగుట.” 
“రమ్యాలోకము” (నవ్యసాహిత్య : పరిషత్తు (పతి) లః 17. 


Ty 





శ్ర్రిడ్ర రాయప్రోలువారి రచనల 'పేరిశీలన-త _త్త్వవివేచన 

స చు te 
జ్ఞానమే (బ్రహ్మమని 

_ నారు-|బహ్మము (పేమ 

కాదో రాధాకృష్ణా”! Sew A 

. అని అన్నారు, వేదాశ్యయనంలో “పూర్ణ శబ్దాన్ని సీమగా స్రీకరించి-' 
“పూర్ణమదః పూర్ణమిదమ్‌ పూర్ణాత్‌ పూర్ణమదుచ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ ' పూర్ణ మేవావ శిష్యతే”' 

అన్న శ్లోకాన్ని ఈ విధంగా తెలుగు చేశారు : 


“పేమంబది ('పేమంబిఏ 
(పేమయందె దీపించెను (పేమము 
(పేమమునుండియె పేమతెచ్చితిమి 
తరుగదు విరుగదు తత్చేంమార్థం.”2 ' 


'(పేమంబది అంటే భగవంతుని (పేమ. (పేమంబిది - ఇది మానవుల 
(పేమ... (పేమే భక్తిరా అని నేశనుకున్నా. పూక్ణముః _పేమా ఒకటనే నేను 
భావించాను....|పేమలో లేని గుణం ఏమిటి? అన్నీ ఉన్నాయి. స్తనం ఇవ్వని 
ఆడజన్మ వ్యర్థం. ' అట్లాగే (ప్రేమ రుచి చూడనివాడు. (బ్రహ్మం నిరుపాధికం, 
నిర్వికల్చం, నిరంజకం అని పాళ్ళంతా ఆనలేదా? శబ్దం (బహ్మం అనలేదా? 
నేను (పేమ్మబహ్మం అంటాను.... అన్నీ తీపే.... తేనె, చక్కర, పళ్టరసం-అన్నిట్లో 
మాధుర్యానికి తారతమ్యం చెప్పొచ్చు. వీలుంది. తర్కించవచ్చు. ..ీమను 
తరించడానికి వీల్లేదు. (ప్రేమకు బిడ్డ, భర్త, గురువు లాటి విశేషణాలు చేళ్చ 
వచ్చు. 1_పేమ మాధుర్యం .మారదు.. [పేమమే నిలుస్తుంది. నేను పిన్నిని 
(పేమించాను.... ఒక పిక్చర్‌ (Picture) (ప్రేమించా అంటాడు....”3 అంటూ 
1. "“ల్రీ రాధాకృష్ణ మహోదయులకు” - మిశ్రమంజరి. p. 51. 

2, ప్రచురణ కాని పద్యం. . . క 
8. Ihtervitw on 10-7-81. 





అమలిన శృంగార తత్త్వం | : 827. 


(ప్రేమను గూర్చి తమ అభిప్రాయాన్ని సుబ్బారావు గారు చెప్పారు. రాయప్రోలు 
వారు (పేమ శబ్దాన్ని సమసించిన తీరు గమనిస్తే వీరు కేవలం వాచ్యంగా 
_పేమను (బ్రహ్మం అనడం కాకుంగా దానిని అంత పవ్శితంగానూ స్వీకరించినట్లు 
స్పష్టం అవుతుంది. 1 (ప్రేమను భగవద్ద త్తమైన సంపదగా పురాకృత సుకృత 
ఫలంగా వీరు భావించారు. రాయ[ప్రోలువారు భావ కవే కాదు- (పేమ కవికూడా. 
చరాచర (పపంచం సమ్మప్తంలోనూ వీరు (ప్రేమనే దర్శించారు. (పేమే వీరి 
కవిత్వంలో అంత ర్తీనంగా (వవహించే అమృత వాహిని. కనుకనే “నిజము 

ను'పేయోన్మాదిని” (మ్మిశ మంజరి) అని అన్నారు. - (పేమ సృష్టి సహజ 
మయినదని, (పేమ సాధనకు గురువులు అవసరం లేదని వీరంటారు. “కర్మలు 
చేయటానికి వానిని చేయించే వశిష్టులు కావాలె; జ్ఞానం సాధించడానికి దాని సాధన 
ఉపదేశించే గురువులు కావాలె కాని, (ప్రేమ "ప్రవృత్తి తిలో చేసే కర్మ గానీ, 
సాధించే జ్ఞానము గానీ ఏమున్నది? ఏమీ లేదు. (పీమించడమే; ఒకటే కర్మ; 
ఒక్కటే “సాధన. అందుచేతనే |పేమికులకు వశిష్టులు గాని, గురువులు గాని, 
ఉండరు........ నిజమే మంటే కర్మ జ్ఞాన మూలములకు యోని భూతమయిన 
సరమ రహస్యం (పేమ. మానవులకు ఉపాస్యం పేమ” అని అన్నారు. ఇదీ 
వీరి దృష్టిలో (పేమ స్వరూపం. వీరి రచనలో (పేమ, Sree సమానార్థ 
కాలు కనుక ఇదంతా శృంగారానికీ వ _ర్తిస్తుంది. రతి, శే స్నహం, వాత్సల్యాలను 
గూర్చిన వీరి అభిప్రాయాలను పరిశీలిస్తే వారు శృంగార శాఖలుగా స్నేహ వాత్న 
ల్యాలను చేర్చడంలో గల జౌచిత్యం స్పష్టమవుతుంది. _ వాటిలో కూడా మనసు 
లను ముడి వేసి ఆనందానుభూతిని కలిగించే [పేమ ఉందన్న వీరి భావం విశద" 
మవుతుంది. 

1. (పేమ మంత మహోపాసన, (_పేమోపనిషదంజలి, (పేమ తర్పణ, 
(శ్రేమాధ్యయనం, (పేమ తపః ఫలం, (ప్రేమయోగం, (ప్రేమమహాధ్వరం, 
_పేమారాధన, (పేమ తీర్థ సేవ, (పేమ మాధుర్యం, [పేమ సౌభాగ్య 
లక్ష్మి, (పేమ పూర్ణార్ణవా, “పేమాభరణం, (పేమ లక్ష్మీ, (ప్రేమ సాధన 
సిద్ధి (ప్రేమ జ్యోత్స్న, (పేమ వీణావాదనం, (_పేమోఛ్చిష్టం, (ప్రే 
భిక్ష, (పేమ భస్మం, (పేమ సరస్సు మొదలై నవి: 

2, “రూపనవనీతమ్‌” - p. 188, 184... 


క్ర్‌ల్తీ్ర రాయ్మపోలువారి రచనల పరిశీలనీ-త_త్త్వవివేచన - 


సర్వ (ప్రాణిగతంగా (పేమ ఉన్న ఫ్రే '(ప్రోణులకెల్ట -. సరాకంగీ ణమయి 
విలసిల్లేది” రతి. శృంగారం లాగానే దానికి స్థాయిగా చెప్పబడిన రతి కూడా 
విషయభోగం అనే తిమిరంతో కప ప్పబడి ఉందని రాయ్యహో లు వారి ఉద్దేశం. 
సురతమన్న అర్థంలో రతి అన్ని పదం స్థిరపడింది. 


గోరతి చిత్పదార్థ ; మది పు 
ఖ్‌ - 
“మ్చిశమయి, శ్రీ పుంసయోగ చిరశిషా స్నే 
హితమై సుమానుష భవ 
(కతు కల్యాణంబునకగు రమ్యముగ సుధీ.” 


రతి ఆంటే 'రమ్‌' అన్న ధాత్వర్థంలో ఆనందించటం అని (గహించాలి, 
సురుచిర శద్దాలతో సుందళ రూపాలతో (పాణి తృప్తి ఆనందాన్ని పొందడం 
కళా పరమరహస్యం. ఇదే రతి నిరీక్షితమయిన రసోపనిషదంశ అని రాయ్మపోలు 
వారీ అధి పాయం, భగవ దతి, గురుజన రతి, మ్మితబాంధవ రతి, ప్కుతరతి 
వంటివి విశేషణాలలో రతిని వ్యవహరించడం . ఉంది. ఈ ఆవస్థలలోని రత్తి 
స్నేహంగా, వాత్సల్యంగా భాపొంపబడుతోంది. రతి (పతిఎంధకాలేవీ లేని శక 
దశలో అవికృతమై ఉంటుంది. తరుణ వయసు, గ్రాలలో (సణయార్చనాభి 
ముఖంగా సాగుతుంది, కాని అక్కడ (ప్రజాతంతు bb సహ తనూ సంగే 
చృగా పరిణతి పొందుతోంది. రతి దంపతులమధ్య విషయ సుఖేచ్చఐలకు ఆలంబ 
నంగా ఉన్నప్పటికీ అక్కడ అమరత్వాన్ని పొందుతుంది. కనుకనే 


“తరుగక విరుగక చెజగక 

చిరకాల స్నేహవైర శీతోష్టపరం 

పరలన్‌ చెదరక నిర్జర 

పరిణతి గొను రతియు మిథునబంధమున సుధీ”? 


అని వీరంటారు. రాయ్యప్రోలువాఢు' ఆనంద బిందువు చిత్పదార్భం జైని 
ఆంటూ రతికి విస్తృతార్థస్ఫూర్తి కలిగించడంవల్ల, అటువంటి రతిస్థాయిగా గ 


ష్‌ 


1. మాధురీ దర్శనమ్‌ = 0. 84. 
2. మాధరీ దర్శనమ్‌ - P25: "9 


వ. 925 


శృంగారంలో స్నేహ, వాత్సల్యాడులు అంతర్భాగాలుగా మారాయి. “రాగ మయ 
మయిన రతి మూలభూతమయిన స్థాయి, అదే ఆనంద సీమకు దగ్గరలో 
ఉంటుంది. దాని. వివిధావస్థలు ఇతర రసాలకు స్థాయి భావాలు అవుతూ ఉంటవి. 
సంభోగ పర్యవసానము పొందే రతి మా।తమే శృంగారమని భావింపరాదు. 
చిత్త (పసాదనము eras సంపాదించి సుథానుశయరాగ భూమికలో ,సంచ 
రింపచేస్తూ ఆనంద పెన్టేదీకూడా శృంగారమే అగి నవ్యులు భావిస్తారు. “1 రతి 
_ అంటే ఆత్మకు దీప్తి నిచ్చేది. తోటి (ప్రాణులపట్ల ఉండే వాత్సల్యంగాని | (ప్రీతిగాని 
తికి మూలధర్మం.2 |పేమను నిలిపేదీ, పెంచేదీ స్నేహం. 


“స్నేహము వెన్నవోలె శిశుజిహ్వలకున్‌ చవిగొల్పియాననో 
ద్యాహనరక్తులౌ జతల వాలకమున్‌ మస్ఫణీక రించి చే 
తోహరణ పభావముల తోడయి (పేమ మహాధ్వరంబు నం 
దాహవనీయ పేయ రసమై. మధుమంత మొనర్చు విశ్వమున్‌.'3 


సాన్ని హిత్యంవల్ల ఏర్పడే గాఢానుబంధాని సః అనురాగాన్ని స్నేహంగా 
చెప్పవచ్చు. అయితే కేవలం కలసినంత మా[ఠంల్లో పవిత్రమైన స్రేహం 
.వర్పడకపోవచ్చు. కనుకనే రాయ్యప్రోలువారు- 


1. ఆంధ ధ్వన్యాలోకము-నివేదన, రాయ్మపోలు సుబ్బారావు. 1. V. 

2. “భక్తి వాత్సల్యాదులకును శృంగారమునకు స్థాయియెన రతికిని సమాన 
ధర్మమున్న మాట నిజము. దానికి _పేమ అనిగాని పణయము అనిగాని 
పేరు తోడి [ప్రాణుల యెడ మనకు సహజముగా కలిగెడి ఇష్టము లేక 
(ప్రీతి అనునదియే రతికిగాని వాత్సల్యమునకు గాని మూల ధర్మము... 
మూల (పకృతియెన (పేమతత్త్వము ఉప్పొంగి వెల్లివిరిసి నిర్భర మైనట్టి 
దశకే రతి అని పేరు....ఆత్మకు దీప్తినొసగు వాటిలో రతిభాజషు 
(పథమ గణ్యము”- 

“సాహిత్య శిల్ప సమీక్ష” - పింగళి లక్ష్మీకాంతం. p. 129, 150, 155. 

శీ, “లలిత - అభినవ కవిత = p. 216. 





880 రాయ[ప్రోలువారి రచనల పరిశీలవ-తత్తగవివేచన 


“కలసిన యంత మ్మాతమున కాదు సుమీ చెలికార మంతరం 
బుల నతుకంగ జాలిన యపూర్వపు లంకేయె స్నేహమౌ తద 
స్థలిత సమస్త సాధనము జ్ఞాన విదగ్ధుల మార్గసూత్రమే 

. వలతినినైన [పేమ పరిపాకము లిట్టులె మే! 


తని అంటారు. -మనసులు కలసిన సావాసపు ప పుణ్యం న్వష్నంలో క కూడా 
సాధ్యం కానిది, పరిచయ క్‌వస్య మాధుర gం తెలిసినవారికే స శహాదుల gం 
తెలుస్తుందంటారు సుబ్బారావుగారు. చెలికారపు మమత మధుర మైనది, ఆ సే స్నేహ 
మధువు నాస్వాదించేవారు ధన్యులు. స్నేహం నెలకొనడానికి తుల్యర క్రి క్రి , తుల్యావస్థ, 
తుల్యదశలలో ఏదో ఒకటి ఉండాలి. 


రాయ[పోలువారు తల్లిదం[డులు కన్నబిడ్డను అత్తవారింటికి పంపేటప్పుడు 
పడే బాధకు కారణం “కన్నచెలిమి అని అంటారు. ఆంతేకాదు,. దంపతుల 
మధ్య స్థిరంగా శాశ్వతంగా నిలిచి ఉండేది స్నేహమేనని వీరి అభ్మిపాయం. 
ఇక్కడ భవభూతి భావించిన స్నేహం వీరి దర్శనానికి ఆలంబనం. అయినట్లు 
కనబడుతుంది. 


“కాలేనావర ణాత్యయాత్‌ పరిణతే యత్‌ సే స్నె హసారేస్థితం 
భద్రం తస క సుమానుషస్య కథమ్యేకం హి త్‌ (పాష్యతే' న 


అని కాల క్రమంగా దాంపత్య అనుబంధం స్నేహంగా పరిణమిస్తుందనే 
భవభూతి కూడా భావించాడు. క్షణిక మైనప్పటికీ సంభోగ శృంగారాన్ని సృష్టి 
నైజాన్ని దృష్టిలో పెట్టుకుని దంపతీనిష్ట ధర్మంగా స్వీకరించాలని సుబ్బా 
రావుగారి అలిప్రాయం.3 దాంపత్యం పరి దృష్టిలో టా భోగం 


శృాణకంక ఆడు - అధీనవకవిత - p. 244. 
ఉత్తరామచరిత - భవభూతి -.ప్రథమాంకం, 


8. “విషయమయమైన సంభోగవిధి జగాన . ల. 
ఇళ్ళ 


క్షయమయయ్యు రూపాంతర సంగహమున 
సు్ముపజాతం్యత నిర్వాహ సూ|తమగుట 
తలచెదరు దంపతీనిష్ట ధర్మముగనె” (రమ్యాలోకము P. వు 





అమలిన లా తత్తర ౪ 881 


కాదు.! అయితే సుభానుభవం క్షణికం అయినా వారిలో అనురాగం కాళ్యతంగా 
ఉంటున్నది. ఈ అనురాగం 'స్నేహాత్మకం, నె సాన్నిహిత్యం, సామీప్యం, స హజీవనం 
వారి (ప్రణయాన్ని, వలపును, స్నే హాత్మ కంగా. పకిణమింప చేస్తాయని వీరి నమ్మకం. 
జంటబాసిన పక్షి విలాపం పాళవికమైన సుఖాన్నిచ్చే శరీరం-కోసం కాదు, చెలిమి 
కోసం. సహచరులను కోల్పోయిన "మానవులలోనయినా అంతే. శరీరగతమయిన 
వాంఛల భంగానికి పొండ్బే ద్‌ఃఖం కాదు. సాహచర్య మాధుర్యాన్ని కోల్పోయిన 
విచారం (పధానమయింది. కనుక ' దంపతుల మధ్య స్థిరంగా నిలిచి ఉండేది 
'స్నేహమేనని రాయ్మపోలువారి విశ్వాసం. 


సుబ్బారావుగారు చరాచరాలన్నిటిలో తల్లీబిడ్డల అనుబంధాన్ని ఊహించారు, 
కనుకనే బీరికి సృష్టిలో అంతటా' శివ స్నిగ్ధత్వం, మాతృమహత్వం గోచ 
రించాయి. అందువల్ల నేనేమో వీరి దృష్టిలో నాయికే' ధన్య, వయోదానంతో 
(ప్రసూత ఫలాన్ని పొందడంలో ఆమె జన్మ చరితార్థం అవుతుందన్నారు. వాత్సల్య 
మధువును (గోలినవారే ధన్యులని భావించారు. నాయకుని సుఖం: క్షణికం కొగా 
నాయిక పు[త్రవాత్సల్యంవల్లి, _స్తన్యదానంవల్ల పొందే సుఖం, ఆనందం శాశ్వతం 
అని వీరి ఉద్దేశం. పూర్వం గడిచిన సుఖానుభూతి తిరిగిరానిది కనుక భోగ 
సోపానం ఎక్కిన అనురాగ వతులు స్తన్యమోహనమయిన' పసిపాపల చుంబనా 
సౌభ్రాన్ని ఆశిస్తారని రాయ్మప్రోలువారు. భావించారు. 


ఈ విధంగా స్నేహం, వాత్సల్యం వంటి అనురాగాలలో మోహం-ఆంటే 
తన్మయమయే లక్షణం ఊంది. మోహం ఉన్నచోటల్లా శృంగారం ఉందని 


1. “వీరికి మోహరహిత శృంగారమే' ముఖ్యోపాదేయము........ వీరి దృష్టిలో 
స్వీయ తప్ప యితర నాయికలు లేరు. ఏలన సంభోగ సహితమైన 
శృంగారములో ధర్మరూషమైన కామ పురుషార్థమునే వీరు తప్పక, 
యితరులు గ్రహించినందున నోర్చగలరు మ. వీరి సిద్ధాంత ల్‌ 
సౌందర్యార ఎ్రనమేగాని సౌందర్యానుభవము లేదు. అనుభవాభావమే దాని” 

_ నమలినము చేసినది.” 
“రమ్యాలోక సమీక్ష” (వ్యాసము) ) కరుగేంటి సీతారామయ్య. 
“ఆం|ధష్మతిక ఉగాడి సంచికి 1989. 








882 రాయ పోలువారి రచనల eran -క్షువివేచన 


వీరి ఉద్దేశం. కను కనుక ఇటువంటి ఆనురాగాలన్నీ శ ంగారావర త వీరు 
ఆభ్మిప్రాయపడ్డారు. 


స్రీ పురుషుల మధ్య సంబంధం కేవలం భార్యాభర్తల అన అంధంగానే 
ఉండనక్కరలేదు; ఉండడంలేదు. 


“నర నారీ సంబరీధము 1 

పరిభావింపుము దిశావిభాగము పగిదిన్‌ 

ధర జననీ భగినీ సహ 

చరీ కుమారీ క్రమము నిజంబగుట సుధీ,”! 


తండ్రీ కూతుళ్లు, తల్లీ కొడుకులు, అన్నా ఇెల్లెప్టగా స్రీ పురుషుల అను 
బంధం శాశ్వత మయింది, శారీరక సంబంధ (ప్రసక్తే లేని ఈ అనుబంధాల్లో' 
గాథానురాగం ఉండడం కూడా అతి సహజం. వీరు వీటినన్నిటినీ శృంగార 
పరిధిలో చేర ఎబఫ్టే- 


“సురత సంస్పర్శలేని ఈ శుచిమదమల 
జీవితానురాగాదులన్‌ చిలకరించు 
కానరాని శృంగార! మాకర్షణ[ప 

భావ విమలోపచార సుథావహముగి'?2 


అని అంటారు. 


ఇక “అమలిన' అన్న పదాన్ని పరిశీలించినపుడు ఇలా కనబడుతుంది: 
శృంగారం అంటే కేవలం కాయిక భోగంగా, కాముక వ్యాపారంగా భావింప. 
బడేటప్పుడు, సురత స్పర్శ్మేలేని శాశ్యతానురాగాల నన్నిటినీ శృంగారంగా వ్యవ 
హరధించవలసి వచ్చినపుడు, ఆ విస్తృత పరిధిగల శృంగారాన్ని ఏమనాలి? దీనికే 
అమలిన శృంగారం అని రాయ్యపోలువారు నామకరణం. చేశారు. శాళీర్ధక 


1. మాధురీ దర్శనమ్‌ - 1. 26. 
£. రమ్యాలోకము - 9.40." ః Fy 





అమలిన శృంగార తత్త్వం | 888 


సంభోగం తప్ప శృంగారంలోని ఇతరానుభూతులన్నీ స్నేహ వాత్సల్యాల 
వంటి (పేమలలో కూడా ఉన్నాయి. అటువంటి సంయోగాపేక్షలేని (ప్రేమను 
అఆమలిన శృంగారం అని రాయ|ప్రోలువారు భావించారు. ఇక్కడ శృంగారపు 
ఆర్థవిస్తృతిని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే ఈ “అమలిన” విశేషణ సార్థక్యం 
అవగతం: అవుతుంది. అంతేగాని కొందరు విమర్శకులు సందేహపడినట్టు దాంపత్య 


శృంగారం మలినం అన్నదో రాయ్మ పోలు వారి ఉద్దేశం కాదు. అమలిన అన్నది 
ఈ శృంగారంలోని నిర్మలత్వాన్ని పావి|త్యాన్ని సూచించడానికి ' ప్రయోగించిన ' 
విశేషణం మ్మాతమే. “అమలిన శృంగారం అంటే ఏ త్రీ పురుష సంబంధంలో. 
మిథునానురాగంలో ఆయితే, మలిన మవడానికి ' అవకాళం లేనిదో అదీ అని..... 


తర్కం కూడదు ఇక్క-డ........ *1 ఆని వీరి అబ్మిపాయం. 


దాంపత్య శృంగారంలో దై హికవాంఛాతీతంగా ఆత్మగతంగా శాశ్వతంగా 
నిలిచే స్నే హానురాగం కూడా దీనిలో ఆంతర్భూతిం అవుతున్న ది. స్నేహం, 
వాత్సల్యం, దాంపత్యం ఈ మూడిటిని చరాచరాలకు అన్ని టికీ అన్వయిస్తూ పదే 
పదే సుబ్బారావుగారు చెప్తుంటారు. “ఈ మూడిటిని విలీనం విశిష్టత పొందినదిగా 
ఆమలిన శృంగారాన్ని భావించవచ్చు. లిరిక్కులోని అనురాగము మన కావ్యము 
లలో వలె సంభోగ పరిణామము పొందనక్కర లేదు. విషయేంద్రియభు క్ష ముకాక 
ఛావాత్మకమయిన స్నే హయోగంగా పరిణశ మవుతుంది. దీనిని అమలిన శృంగార 
మని సంకేతించితిని మలినము కాజాలనిదని భావము”? అని వారన్నారు. ఇలాటి 
అనురాగం సర్వ ప్రాణి సహజంగా అనుభవంలో ఉంది. 


పార 36ీ పర మేళ్యరులు, భారతీ (బహ్మదేవులవంటివారి దాంపత గంలో 
సురత పస క్తిని, విషయసుఖాలను ఊహించడం ఆనౌచిత్యంఅయి రసభంగం 
కలిగిస్తుందేగాని రసపోషకంకాదుః యామినీ చంద్రులకు, పద్మినీ మ్మితులకు 
భార్యాభర్తల సంబంధం, (ప్రేయసీ [పియల అనుబంధాన్ని (ప్రాచీనులు ఆరోపిం 
చారు. ఈ భావాలతో కవులు శృంగార రచనలు చేశారు. ఈ అనుబంధంలో 


సురతస్పర్శలేని భావమయశ్ళంగారం ఉంది. ఇదికూడా అమలిన శృంగార మేనకా: pn 


రాయ్మపోలువారు. భావించారు. ఇది శాశ్వతమయింది. ఇదేవిధంగా వేదాలలో 


1.2. తృణకంకణము - నివేదన - p. 4. 


4 





884 రాయ ప్రోలువారి రచనల పరికీలన- ఈ క్ర్వవివేచన 


పనన. ఉపనిషత్తులలో ఉమను వర్ణన చేయడంలోకూడా కాక్వతమయిన హు 
విలసిల్లుతోంది. 1 


"పాంచ భౌతికమైన శరీరం మలినమయింది. అటువంటి శరీరానికి అతీ 
తమై ,ఆత్మగతంగా ఉన్న అనురాగం అమలినమల్లుంది, 2 కాయసాయుజ్యం అప 
ధానమయి అంతరంగాలను ముడివేసే అమలిన శృంగారాన్ని గూర్చి రాయప్రోలు 
వారు * ‘It isa discovery of Modern Poet in the sense the: 
past masters didnot touch it. Nevertheless it is implicit... 
in our classical poetry sringara predominates. Sringara is 
nothing but human love. Love is the supreme substance of 
creation itself......... The classicist nodded for the charm of- 


1. , “నరనారీ సంబంధములు పరిశీలించిన స్త్రీని తల్లిగాను, సోదరిగాను, 
భార్యగాను, కుమారిగాను భావింపవచ్చును. వైదిక కాలమున 'ఉషస్సీ 
విధముగానే భావింపబడి సౌందర్యవంతమై అలరారినది. ఈ సంబంధము 
'లన్నింటిలోను వాత్సల్యము, (పేమ అను వివిధ శబ్దములచే నుపలక్షితమైన 
శృ్చంగారమున్నది. 'కావుననే శృంగారమును సంకుచితార్థ మున వాడరా' 
దన్నది నవ్యుల మతము. - నవ్యులు వాంఛించు, శృంగారమున.. భ క్తి, 
వాత్సల్యము మిశితములు కాగా కేవల మానసికానుభూతి' (ప్రధాన 
మగును......... ” మాధురీ దర్శనమ్‌ - (వ్యాసము) పోతుకూచి సుబ. 
హ్మణ్య శాస్త్రి. విమర్శిని-4-p. 17. 

ద “ప్రతి మానవుడు కూడా అణురూపుడు. ఆణవమలం ఇతని కుంది. ఈ 
కరచరణాద్యవయవాలెంత సౌష్టవంతో కూడి ఉన్నా ఆణవమలంతో 


కూడి ఉన్నాడు కాబట్టి అజ్ఞానంతో కూడి ఉన్నాడు, దానికి సంబంధించింది. . 
మలినమైన శ ంగారం PA అమలిన శృంగారం అన్నది భావమయ దేహ 
వికాసంతో కలిగేది.....ఇది కేవలం భౌతిక మైనడి కాదు. అంగాంగ ములకు. 
సంబంధించినట్టిది కాదు. అతీతమయి నటువంటి... ,.,. ఉత్తమమయి సజ 
వంటి అమలిన శృంగారమని భావన....”. 

--జమ్ములమడక మాధవరామళర్మ, Interview 80-8-:81.- 





అమలిన శృంగార తత్త్వం ః 885 


homely language while the modern liked the new direction 
of love given therein'”.... అని అన్నారు. 


ఈ విధంగా ద్వేషాభావమైన అన్ని అన్లుఠతాగాలను లీనం చేసుకున్న దిగా 
అమలిన శృంగారం (ప్రత్యేకత సంతరించుకుంది.2 విస్తృతార్థంలోని రతిని 
స్థాయిగా గ్రహిస్తే స్నేహ వాత్సల్యాలు సహితం శృంగార రసంలో చేరడానికి 
విరోధం అంతగా కనపడదు. అమొనప్పటికీ విమర్శకుల లాక్షణిక దృష్టికి, శాస్త్ర 

పరిశీలనకూ ఈ సిద్ధాంతం సమర్థనీయంగా కనబడక పోవచ్చు. అమలిన శృంగా 
రాన్ని రస సిద్ధాంతంగా చెప్పడం కంచె సామాజిక జీవన విధానానికి సంబంధిం 





1. Unpublishid Essay of Sri Rayaprolu. వమర9్న-1, P.24. 
2.A “వీరి సిద్ధాంతమున సౌందర్యార్చనమే గాని సౌందర్యానుభవము లేదు, 
అనుభవాభావమే దానిని అమలినము చేసినది". 
రమ్యాలోక సమీక్ష-కురుగంటి సీతారామయ్య- ఆం[ధపష్మతిక- 1939. 


B “శృంగార పేయోవాత్సల్యాది రసముల సమీకరణమిది. శృంగార మునకు. 
శుచి యను నామాంతరమున్నది. శుచి యనగా జుగుప్పాది విరహితమె 
(ప్రకాశించునదని అర్ధము. ఈ విశాలమైన ఆర్థములో వీరు స్నేహమును, 
వాత్సల్యమును శృంగారమునకు రూపాంతర ములుగానే (గహించిరి, 
శృంగార మునకు మమత, అనురాగము, (పేమ, (పణయము, స్నేహము 
మున్నగు అనేకార్థములను భావించుకొనిరి.... పేమళబ్ధమును శృంగార 
పర్యాయము గానే (గహించిరి....” ఆధునికాం[ధ కవిత్వము - సం పడా 
యము = (పయోగములు-6. నారాయణరెడ్డి. P. 271, 289. 

౮ “కాయజకర్మకతీతమై, అంతఃకరణ నందీ _ప్రమై భావ్యమానమై పరిఢ 
వించే (ప్రణయం సంభోగపర్యంతమైన రతి కంటె శ క్రిమంతమైనదని 
వారి సిద్ధాంతం. సర్వావస్థలకు సమన్వయించే రతిని (పేమగా భావించడ 
మున్నది... .భోజుని శృంగారర ససమీకరణ వాదానికంటె ఇది అధినెవజ్ఞ్య ఇ 
దీనికే అమలిన శృగార మన్నది సంకేతం, “ 

“రాయ పోలు సుబ్బారావు (వ్యాసము) G. V. సు_్రహ్మణ్యం, 
చవోదయలహరి . P. 81, 89. 





886 రాయ।ప్రోలువారి రచనల. పరిశీలన+త త్వవివేచన 


చిన సాహిత్య సిద్ధాంతంగా [గ్రహించడం బాగుంటుంది. కనుకనేనేమో . వీరు. 
ఫంగరాన్న సామాజిక పరంగా చూశానన్నారు. “ప్రాచీనులు, శృంగారాన్ని 
సంభోగ శృంగారానికి పర్యవసానం చేస్తే, నేను శృంగారాన్ని సామాజిక ' 
శృంగారంగా సంభావించుకున్నాను..... సామాజిక పరంగా-చూశాను. శృంగారం 
అన్నది సమాజనిష్టమయినదే. ఆవు తన లేగదూడను' లాలనగా నాకుతుంది. పక్షి 
తన పిల్లలకు ఆహారం శెచ్చి పెడుతుంది. ఇదిగో ఇలాంటిదే సామాజిక 


శృంగారం.” ! 


ఈ విధంగా రాయ| పోలువారు వి స్తృతార్థంలో స్వీకరించిన శృంగారాన్ని 
ఏ విధంగా తమ రచనలో చ త్రించారో పరిశీలిస్తే అమలిన శృంగారాన్ని గూర్చిన 
వారి అభి ప్రాయాలు మరింత స్పష్టపడతాయి. వీరుతమ సిద్ధాంతానికి (ప్రాధాన్యం 
ఇవ్వడం వల్లనేనేమో వీరి రచనలలో కొన్ని పాత్రలకు పేర్ణ లేవు. తృణకంక 
ణంలో నాయికా నాయకులకు పేర్లు లేవు, స్వస్నకుమార నాయిక అనామిక. 
అక్కడ సిద్ధాంతమే ముఖ్యంకాని పాత్ర (పధానంకాదని వీరు భావించి ఉండవచ్చు.. 
పాత్రను ఏ పేరుతో పిలిచినా ఆ సిద్ధాంతంలో మార్పు ఉండదని వీరి అభిప్రాయ 
మయ ఉంటుంది. కనుక ఆ రచనలు (ప్రత్యేకంగా వీరు నమ్మిన సిద్ధాంతానికి - 
లత్యాలుగా నిలుస్తాయి. వారి సిద్ధాంతాన్ని స్పష్టం చేయడానికి వారు చిత్రించిన 
వాత్సల్యం, స్నేహం, దాంపత్య శృంగారాలు ఇక్కడ వివరింపబడుతున్నాయి: 


రాయ పోలువారి రచనలలో వాత్సల్య చితణ 

“స్వప్న కుమారం” (పధానంగా వాత్సల్య స్వరూపాన్ని స్పష్టం చేయ 
డానికి ఉద్దేశించిన రచనగా తోస్తుంది. ఈ కావ్యనాయిక, కాముక భావంతో తనను 
సమీపించిన నాయకునికి వాత్సల్య మాధుర్యాన్ని చవి చూపి మనసు మార్చే, 
(ప్రయత్నం చేస్తుంది. (పేమ సరళమైన మనస్సుతో నాయకుని. కామాతురతని 
తిరస్కరిస్తుంది. జంకు లేక “ముసుగు చెరగు గైకొన్న' నాయకుని దయావతి. 
అయ సమాధానపరుస్తుంది. 


రాయ్మపోలు సుబ్బారావుగారితో ముఖాముఖి - 0. నారాయణరెడ్డి; ఉస్మా ౪ 


భూ విశ్వవిద్యాలయము వ్యజోత్సవ సంచిక 1918.78 తెలుగు విభా 
sR P. 48. ; 


"a 





.అమలిన శృంగార తత్త్యం | 887 


“పిలిచి (బతిమాలి పాలీయగలను గాని 
పాలుగొనుటకు నే యోగ్యురాలను గాను”1 


అని పలికి సాప్తపదీన మైత్రిని కాంక్షించిన నాయకునికి మాతృవాత్సల్యా 
మృతాన్ని పంచుతుంది. అర్జ్రభావనతో కన్న మమత, కన్నులగన్న పేమ 
వెల్లివిరియగా “హృదయచాపల్యానికి కైవల్య భోగసంపదను' - ఘటించింది. 


జననిగా' ఆదరించి వాత్సల్యశస్వరూపాన్ని బోధించి నాయకుని మానసిక వికాసానికి. 


సహాయపడుతుంది. 


* “అంతట కుభాస్య ఆనసూయ యగుచు వింత 
లాలసము నన్ను లాలింప “తాశుమిపుడు 
మంచి సమయము కాదు కుమార!" యనుచు 
తిన్నగా బల్కి చేయి విదిల్చి చనియె.”2 


అనసూయ లాగా మాతృ స్థానంలో నిలబడి కామాతురుడై న నాయ కుని 
వీక్షించింది. మృదువుగా అతడి కోర్కెను తిరస్కరించింది. _ అతడి మనసు 


మరలింపచేసి మాతృ[ప్రేమ అవగతమయ్యేటట్లు చేస్తుంది. తత్ఫలితంగా 


నాయకుడు చివరికి |పకృతిలో మాతృము=ర్తిని దర్శింపగలుగుతాడు. నాయకుని 
దృష్టిలో వచ్చిన ఈ మార్పుకు నాయిక చేసిన వాత్సల్య స్వరూప ఆవిష్కరణ 
దోహదం చేస్తుంది. నాయికా నాయకుల మధ్య కేవలం దాంపత్య శృంగాఠాన్నే 
చి తించాల్సిన అవసరం లేదని, మాతృవాత్సల్యాన్ని సహితం చూపవచ్చు 
ననడానికి ఉదాహరణగా ఈ రచన కనబడుతుంది. 


కన్న మమకారం (పకృతి సహజం. కన్న పేమ కంటె పెంచిన (పేమ 
గొప్పదన్న ఒక అభిప్రాయం లోకంలో ఉంది. కన్న |పేమను పెంచిన (ప్రేమను 
రెంటిని “కష్టకమల'లో రాయ్మప్రోలువారు చూపించారు. అయినా ఆ రచనలో 


1. స్వప్న కుమారము . tt. ధ్‌. అ 


"a 


2. స్వప్న కుమారము 2. 19. 
RRP-22 





Er: రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్వ్యవివేచన 


పెంనిన (పేమ స్వరూపం కొంత (ప్రాధాన్యం వహించింది. కమల మేనత్త 
పూర్ణ 'దత్త (ప్రేమామృత' అని నిరూపిస్తుంది ఈ రచన. పూర్ణ కమలను 
దగ్గరకు పిలిచి చెక్కిళ్ళు దువ్వడం, చుబుకాన్ని పట్టుకుని |బతిమలాడడం, 
దృష్టిదోషం తగలకుండా మెటికలు విరవడం,” చెమటలు తుడవడం, అక్కున 
చేర్చుకొనడం ఆమెకు కమల పెగల' వాత్సల్యానికి చక్కని నిదర్శనాలు. 
చల్తియన్నమ వేశైన, నీలుంగవై తివిగదే తల్లి అని ఆందోళన చెందుతుంది. 

నసిక వ్యధతో | కమల మేనత్తను కన్నెత్తి చూడకపోతే, మాటకు సరిగా 
సమాధానం చెప్పకపోతే, 


“ప్రాణము కంటె నెక్కుడనురాగముతో తిలకించి పెంచు వి 
న్నాణపు మోహప్పుతుక తనన్‌ చెలికిం గడు గూర్చు పూర్ణ యొ 
డ్ఞాణపు జిన్నదాని వికటంబగు తీరు తలంచి! 


' పడ్డ ఆవేదన, పెంచిన (పేమ వాత్సల్యం ఎంత తీ|వ్రమైనవో తెలియచేస్తుంది. 
యతి రా వాతి 


- _ కమల మానసికంగా కలిత కధకి రన సాం... “మొగమిటు చిన్నబుచ్చు 
కొని మూసిన ముచ్చట. తోడ నేటికే పొగిలెదు....” అంటూ “పెంచిన యట్టి. 


మోహము తపింప చేయగ'”....కమల ఆవేదనకు కారణం తెలుసుకోవాలని ఆరాట 
' పడుతుంది. కేవలం కమల మీదనే కాదు, కుమారునిపైకూడా ఆమెకు మమకారం 
. ఉంది. కనుకనే, దూర భూములనున్న ముద్దుల కుమారు చూడజాలని కొరత నిన్‌ 
జూచి తీర్నుకొనగ వేచ్చితినమ్మ' అంటుంది. ఇద్ధరిని సమంగా (ప్రేమించింది 
పూర్ణం కుమారుని లేఖలో విషయం తెలుసుకున్న ర్మాతి ఆమె కళ్ళకు నిద దూర 
మయింది. ఈ విధంగా పూర్ణపాత్రలో _పీమ ms వర్ణించారు రాయ 
(పోలువారు. 


హుదయ విదారకంగా కనిపించే శోక సన్ని వేశంలో కూడా వాత న్ని 
లి Al నోష్యష 
ప్రదర్శించారు. 


1. కష్ట కమల - అభినవ కవిత 1. 264. 


క 


- అమలిన శృంగార త_త్వం 889 


“నవ్వుమోముల నిండు మనసుల తోడ 

నొండొరుల కౌగిలింతల నోలలాడు 

తండి బిడ్డల పగిది తసిసిరపుడు 

ఒదిగి స్నేహలతా వీతిహో (తు అవుర!'! 
అని స్నేహలత ఆగ్నికాహుతి అయినపుడు దారికి తండి, ఓడ్డం బంధం కలిపి 
తండి ఒడిలో చేరిన బిడ్డగా చూపారు స్నేహలతను, 


వాత్సల్యం అన్నది తల్లిదం[డులకు పిల్లలమీద, “గురువులకు శిష్యులమీద, 
పెద్దలకు పిన్నలమీదనే కొక ఇతర (పాణులపై ఉండే అవకాశం ఊది. నడచి 
బడలిన ఆయాసం తీరకుండానే తన కెదురువచ్చిన పెంపుడు లేడిపిల్లను వాత్స 
ల్యంతో ముద్దుచేస్తుంది తృణకంకణ నాయిక. “చెల్లెలా అంటూ దాన్ని సంబో 
ధించి ఆ మూగజీవి యోగ క్నేమాలను పరామర్శిస్తుంది. నాయిక ఆప్యాయతాను 
రాగాల చల్చదనానికి ఆమె కాళ్ళదగ్గర నిశ్చింతగా సొమ్మసిల్లిన శిశువులాగా 
నిచిస్తుంది ఆ లేడి. మానవులు పెంపుడు జంతువుల పెన చూపే వాత్సల్యాన్ని 
ఈ సందర ఎంలో చిత్రించారు రాయ ప్రోలువారు, 


“కష్టకమల'లో పూర్ణతో “పిన్నతీవ చెల్లెండ్డ చూపింతుగాక” అని పలి 
- కించడంలో మొక్కలపై మమకారం ధ్వనిస్తుంది. తోటి ప్రాణిపె ఉండే వాత్సల్యం 
భూతదయకు దోహదం చేస్తుంది. ఆదే అహింసకు పునాది. కనుకనే. “కనకము” 
ఆనే ఖండికలో “ఈ సీటు పులుంగు బోవిడువనేరదు ' నా మమకార మమ్మరో!' 
అని పలికి పిట్టను పట్టిన కుమారుని పినతల్లి- 

నా (పాణమ్ములు తల్లడిల్లేడిని డెందం బాకులం బాయె డీ 

డా| పీతుండవు గాక యీ పులుగు బిడ్డన్‌ వే పెదెందాక '2 


ఆంటూ |ప్రాధఢేయపడి దానిని విడిపిస్తుంది. ఇక్కడ భూతదయ |ప్రధానమయినా 
ఆమె వాత్సల్యం ఆ మాటలలో ధ్వనిస్తుంది. కనుకనే రాయ్మపోలువారు పెళష్టలో 
_ జ 
1. “స్నేహలతి- అభినవ కవిత - 1. 800. 
2. “కనకము జడకుచ్చులు 2. 158. 





‘840 రాయ|ప్రోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 


మొక్కను, ఇంట ఉన్న ఆవు దూడను, కన్నబిడ్డను ఒకేరకమైన వాత్సల్యంతో 
స్రీలు చూస్తారని అంటారు. | 


, “తొట్టిలో పసిపాపను, దొడ్జిలోని. .. 
' బాలవత్సమున్‌, తోటలో పచ్చిమొక్క- 
నేక వత్సల దృష్టితో సాకినట్టి 
(ప్రియ కుటుంబినులు.... ... 2... 1 
అని ఒక సందర్భంలో ఈ వాత్సల్యాన్ని గూర్చి చెప్పారు. 


జ్ఞానవంతులయిన మానవులు తోటి (ప్రాణులను వాత్సల్యంతో చూడడానికి 
కొంత అవకాశం ఉంది. కాని సుబ్బారావుగారు తమ వాత్సల్య దృష్టిని (పకృతికి 
కూడా అన్యయించారు. (ప్రాచీన కవులతో _పేయసీ (పియులుగా భావించబడ్డ 
పద్మ (భమరాల సంబంధాన్ని తల్లీ బిడ్డల అనుబంధంగా అపూర్వ సృష్టిచేసి.' వారి 
'వాత్సల్య దృష్టిని మహోన్నతంగా నిరూపించారు. 


“దప్పిగొని చేరిన మిళింద తనయులకు 
పూల పాలిచ్చి చీక ట్ల పోవకుండ 
కడుపులో దాచుకొనదె పంకజము (పయడ 
చేరదీసిన మమకార మేరి కెరుక”2 

' “తల్లి తామర పూలపాలను 

(తాగుచున్న స్తనంధయా? కు 

లంబు లేచె రణించుచున్‌....”3 


పద్మం చేరదీసిన మమకారంతో స్తనంధయా? కులాన్ని దగ్గరకు తీస్తే, 
చెట్టు వాటిని కొట్టడానికి వచ్చిన వారికి సహితం ఆశ్రయ వాత్సల్యం వల్ల నీడ 
నీస్తున్నాయంటారు సుబ్బారావుగారు. తన పొదుగును బాధించిన దయినా దూడను 


1. 'బుద్ధదీక్ష'= ఆంధ్రావ?ి - 1. 66. 
2. 'స్వప్నకుమారము' - p. 26. 
8. “ఫాల్గుణి- మ్మిశమంజరి p. 92, 


అమలిన శృంగార తత్త్యం 841 


ఆవు వాత్సల్యంతో నాకుతున్నది. ఈ విధంగా సృష్టి అంతటా వాత్సల్యం గోచ 
రిస్తున్నదని రాయ్మపోలువారి ఉద్దేశం. వీరు వాత్సల్యాన్ని ఎన్నిటిలో ఏ విధంగా 
ల దర్శింప చేస్తారో, రచనలో అక్కడక్కడా వీరు చూపిన మాతృభావన 

చూస్తే స్పష్టం అవుతుంది. వీరి వాత్సల్య ఎం రాంలు మేఘ పంక్తులు వాత్సల్య 
లహరుల్లాగా కనబడ్డాయి. 


“కడల కరడులు న కరడులై వెడలుచుండె 
మధుర జలధర "పంక్తులు మాతృగర్భ 
కుహర మెడలెడు వాత్సల్య లహరు లట్టు'! 


అని అంటారు, ప్రకృతిలో సహజంగా జరిగే సంఘటనల్లో కూడా వీరు 
వాత్సల్యాన్ని ఊహించారు. | 


“రెండు రెక్కల (కింద నిదురించు నెలకూన 
లను లేప పాడేటి నును పుల్లు బాలెంత'-2 

పూల బిడ్డల. పీతి నుయ్యాల లూపు పవనుడు3 
“తల్లి తీవియ కెడలి. (కిందకును జారి 

ఏకతమ నూగు నొక లవలీ కుమారి....'* 


పూల తీగలో వాత్సల్య రాగబంధం అనుసంధించడం ఇక్కడ (వత్యేకత, 
పక్షులు కూయడం, గాలికి పూలు కదలడం అతి సహజమైన విషయాలు. కాని 
వాటిలో తల్లి పిల్లకు పాడే లాలిపాటను, తం|డ్రి బిడ్డను ని ద్రపుచ్చడానికి ఉయ్యాల 
ఊపడాన్ని ఊహించడం రాయప్రోలు వారి వాత్సల్య దర్శనానికి చక్కని నిదర్శ 
నాలు. నీరు పల్లానికి పారడం సహజం. నీటిలో నీరు, ఏటిలో ఏరు కలవడం 
వింతకాదు. కాని రెండు నదుల కలయికలో మాతృమహత్కళను చూడడం, తల్లి 





1. “వక్తి” - జడ కుచ్చులు - p. 92. 

2. “శ్రీ శివళంకరశాన్రీ' - ఆంధ్రావళి - p. 46. . 3 
లి, స్వప్నకుమారము =p 17. 

4. కష్ట కమల - అభినవ కవిత - ౨. 260. 





942 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త _త్వ్వవివేచన 


ఒడిలోకి శిశువును తీసుకున్న వాత్సల్యాన్ని చ్మితించడం రాయ్మ పోలు వారి వర్ణనా 


వె వైశిష్ట్యం. 


“తల్లి భాగీరథీ దేవి చల్చనయిన 
కడుపునన్‌ దాగి ధన్యయె కలిసిపోయె 
పూత యమునా తరంగిణి ..."! 


అని అంటూ గంగా తనల సంగమానికి తల్లీ బిడ్డల భావబంధాన్ని 
తాళ, ఈ రకంగా సుబ్బారావుగారు (పకృతిలో Vales వాత్సల్య మాధు 
ర్యాన్ని దర్శించి రమ్యంగా చిత్రించారు. 


స్నేహ చి తణ 
రాయ। పోలువారి కావ్యాల్లో స్నేహానికి (పముఖ స్థానం ఊంది.2 దాదాపుగా 
అన్నికావ్యాల్లోనూ సేహితులై న కొన్ని పాత్రలు సృష్టింపబడ్డాయి.' మోహర హీ 
తమైన స్నేహ మాధుర్యాన్ని చవి చూడడానికి వీరు ప్రయత్నించారు. 


1. “స్నేహలతి - అభినవ కవిత - p, 288, 

2,, “రాయపోలు కావ్యాలన్నింట్లో నించుమించుగా స్నేహభావములోని 
మాధుర్యము చిత్రమైనది. అన్నా చెల్లెండ్డ మధ్యనుండు భావమనుడు, 
తల్లీ బిడ్డల మధ్యనుండు వాత్సల్యమనుడు, (ప్రేయసీ (ప్రియల మధ్య 
నుండు _పేమయనుడు వీని నన్నిట నున్నది స్నేహమే. దీని నుదాత్తము 
చేసి చిత్రించి పోషించి భక్తి శృంగారముల పర్యవసించునట్లు సిద్దాంతీక 
రించినాడు.... స్నేహమనునది లోకములో కలుషీభూతమై యాదరమును 
గోల్పోవుచున్నదను వేదనముతో నీ కవి దానిని అమలినముగా జేసి 
యమృతత్వము గల్చింప సంకల్పించి తన కావ్య ముల నల్లినాడు, స్నేహ 


మందున్న మోహమును శాళనము జేసి స్వచ్చమైన పదరభావప గ: 
దానిని నిరూపించుచు గావ్యావతరణము గావించినాడు. ” - సాహిత్య 


సంపది - పిల్లలమళ్జీ హనుమంతరావు = 1. 67. 


స 


అమలిన శృంగార త త్తం 848 


“కడిగిన మృగమద పాతిక 

విడువని పరిమళము పగిది విధినియమముల్లన్‌ 

విడిబడియును వారల పెం 

పుడు మైత్రీ (పేమ. బంధములు తెగవవురా! ” 1 

. బథీయమైన విధివల్ల విడబడిగూడా మై తీబంధం తెగదన్న విషయాన్ని 
విశ దీక రిస్తుంది తృణకంక ణక శ్రీ పురుషుల మధ్య స్నేహాన్ని చూపడం ఈ. 
రచన ఉద్దేశం అని అనుకోవచ్చు. 'సవిత్మపేమకు వివాహమే అవసరం ' కాదనీ 
ఆంతరంగాల్ని కలిపి ముడివేసే స్నేహానికి ప్రాధాన్యాన్ని చ్చే వారికి సంయోగ 
వియోగాలు సరిసమానమేననీ తృణకంకణం సూచిస్తుంది. (పేమ విఫలమై 
వివాహం జరగనప్పుడు క్షణికమైన విషయ సుఖేచ్చల నుంచి మనసు మరల్చి 
డమే వివేకం అని ఈ రచన సందేశాన్ని స్తుంది. ౪ 


దీనిలో నాయికానాయకులు ఆబాల్యస్నే హితులు, వివాహం చేసుకో వాలను 
కున్నారు. కాని విధి వశాత్తు వారి వివాహం కాలేదు. వివాహన్ని వాంఛించిన 
నాయకుడు “విఫల మనోరథుడై' వ్యధచేందసాగాడు. చిన్ననాటినుండి “పొరుపె 
రుంగక ఒక కంచమునన్‌ భుజించి పెరిగి” పెద్దఅయినవారి మధ్య అన్యోన్యాను 
రాగం అభివృద్ధి పొందింది. ఆ అనురాగాన్ని పురస్కరించుకుని వివేకవతి 
ఆయిన నాయిక నాయకుని మానసిక తాపాన్ని పోగొట్టి సమాధానసరిచింది. ఈ 
(ప్రయత్నంలో ఆమె (పేమస్వరూపాన్ని, స్నేహమాధుర్యాన్ని, దాంపత్యధర్మాన్ని 
విశదపరుస్తుంది. (ప్రేమకు వలపుకు ఉన్న భేదాన్ని స్పష్టం చేస్తుంది, 


“మనసుచే వాక్కుచేత కర్మంబుచేత 
కలుషితములు కాదగినవీ వలపులవని 
తపసుచే తార్మిచే ధ్యానధార చేత 
లీనమై ఐక్యమీయ జాలినది (పేమ. "2 =” 
0 oh; 
1, తృణ కంకణము - అభినవ కవిత-p. 249. ఖా 
.£. _తృణకంకణము - అభినవ కవిత-p. 245. 





844 రాయ పోలువారి రచనల పరిశీలన-త త్హ్యవివేచన 


తమ మధ్య ఉన్న చెలికార పు మమత సన్న గిలకుండా (ప్రేమ బంధాన్ని 
కొనసాగించుకోవచ్చునని నచ్చ చెబుతుంది. 


“వలపు నశియించియును (పేమ నిలువగలద 
యేని కలనై న కలుషముగాని స్నేహ 

మృదు మధు రసానుభూతిని బొదలి మనము 
నీడలట్టుల నై క్యమళభదెదము గాత”! 


అని చెప్తూ వివాహమే (ప్రధానం కాదని స్నేహంతో కలకాలం స్నేహాను 


రాగాలను నిష్కల్మషంగా పంచుకోవచు ఎనని తృణకంకణ నాయిక నాయకుని 


సమాధానపరుస్తుంది. ఈ కావ్యముఖంగా రాయ్మప్రోలువారు యువతీయువకుల 
నడుమ శారీరక సంబంధం (ప్రధానం కాదని, స్నేహంతో కలిసి ఉండి. ఆనందాన్ని 
అనుభవించవచ్చునని సమాజానికి సందేశాన్ని చ్చారు. నాయిక స్థానంలో వారు 
నిలబడి సమాజాన్ని నాయకునిగా భావనచేసి (ప్రేమ తత్త్వాన్ని విప్పిచెప్పారు. 


రూప నవనీతం చాలావరకు స్నేహాన్ని ప్రధానం చేసుకున్న రచన, 
పీఠికను సృష్టించి, కొన్ని జతల స్నేహితుల స్నేహ బంధాలను చిత్రిం 

స్నేహాన్ని గూర్చిన అభిప్రాయాలను ఎన్నిటినో సుబ్బారావుగారు దీనిలో 
స్త గ కరించారు. స్నేహాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలించి కష్టాలను నష్టాలను 
అన్నీ టినీ (ప్రదర్శించారు. సమాజ పరిస్థితులను వ్యక్తుల బలహీనతలను దృష్టిలో 
పెట్టుకుని “సహవాస మార్గంలోని గోతులిను సహితం చూపించారు. 


ఇల్లు శోభిల్లడానికి దీపమూ, జీవితం జేగీయమానం కావడానికి స్నేహం 
ఆధారం అంటారు సుబ్బారావుగారు. ఇంట్లో ఉండే చీకటిని దీపకాంతి ఛేదిస్సే, 
దేశంలో జాతిలో ఉండే వ మూఢత్వాన్ని సత్సమాజం తొలగిస్తుంది. మంచి సమా 
నికి స్నేహం ముఖ్యం, దీపానికి తైలంలాగా సమాజానికి స్నేహం. పోషకం 
కో మడ్డికడితే దీపం (ప్రకాశించదు. అదే విధంగా స్నేహం మా 


సమాజం అల్లకల్లోలమై, తేజోవిహీన మవుతుంది. స్టా. న . 


1. తృణకంకణము - అభినవ కవిత-p,. 245. 





అమలిన శృంగార తత్త్వం 845 
“స్నేహ పూర ంబుతో (పకాశించి మించె 

మానవులు నిల్చికొన్న సమాజ దీప 

మది చెదరి, చింది, .పంకిలమయిన, సకల 

హీనమగుగాదె ఇండ్ల వాకిండ్ల వరుస,”! 


"మతి మలినమై మసిపారి చెడిపోవడానికి కనబడుతున్న కారణాలను, ఆవ 
కాశాలను ఈ రచనలో రాయ్‌ ప్రోలువారు చూపారు. 


స్నేహ మాధుర్యాన్ని కొన్ని పాత్రలతో పలికించారు, “రూపనవనీతం'లో 
సుందరుడు తన తొందరపాటు వల వకుళమాలకు తనకు మధ్య డన్న 
మధురమయిన స్నేహానికి భంగం వాటిల్టినందుకు పశ్చాత్తాప పడతాడు, 
వకుళ “స్నే హాహుతి' సమర్పించిందని వ్యధ చెందుతాడు. ఆ సందర్భంలో 
“నిజంగా స్నేహ. భాండమును మోసిన ముదితులై న మీథునములే ధన్యములు'* 
అని ఆంటాడు. పరంజ్యోతి అతనిని ఊరడిస్తూ “స్నేహమే స్నేహ మొక్కటే 
సుమా సుఖ (ప్రకాశనమును పోషిస్తుంది........ మానవులకు అంతఃకర ణమనే 


ఒక గోప్యకోశ మున్నది. అది స్నే హధారాధౌత మైతే విచ్చివిప్పారుతుంది. ఆ , 


మహనీయావ స్టే సుమానుషత్వం”3 అని చెప్తాడు. సునందుడు మె, గ్రీద్వేషాలు 
రెండూ మనసుకు సహజలక్షణాలని చెప్పి“ మొదటినుంచీ మనస్సుకు మై తీసంగం 
నేర్చాలె, ఆ వ్యసనం ఆ తీపీ నిలబడే సాధన కావాలొ* అంటాడు. 


ఈ రూపకంలో వచ్చే ముఖ్యప్మాత్రలన్నీ దాదాపుగా ఒకరికి ఒకరు స్నేహి 
తులే. దీనిలోని (ప్రధాన ఇతివృత్తానికి స్నేహమే ఆధారం అని అనుకోవచ్చు ,'లలితి, 
“తృణకంకణము", “అనుమతి”, కష్టకమలి కావ్యాలలో నాయికా నాయకులు 
“ఆజననా ప్తమైతతి' కలవారే. “స్నేహలతిలో 'స్నేహలత, (పియంవదలు శరీరాలు 
మాతం వేరైన (పాణమ్మి తులు, ఈవిధంగా వీరి రచనల్లో చాలామంది మధ్య 
. స్నేహాన్ని సృష్టించి స్నేహానికి |ప్రముఖస్థానాన్ని చ్చారు. 


1. రూపనవనీతమ్‌ - 2. 96. ము. 


2. రూపనవనీతమ్‌ - 1. 24. 
8,4. “రూపనవనీతమ్‌' - 2. 48,45,64. 


<4 





846 రాయ పోలువారి రచనల పరిశీలన-త త్యవివేచన 


బాంధవ్యంవున్న వ్యక్తులమధ్య కూడా స్నేహం ఉన్నట్లు రాయ్మప్రోలువారు 
భావించారు. “కన్న చెలిమి", పెంచిన చెలిమి" అని చెప్పి ఆ చెలిమివల్లనే పరస్పరం 
వదలి ఉండలేకపోతున్నారని వీరంటారు. 


rn అంపకపు కూతు srs బాయలేసి ఏ 
మెత్తని తల్లికన్న చెలిమిన్‌ ... 
ఖై క 
శకుంతుల అంపకాలపుడు సెర్వసంగపరిత్యాగి అయిన కణ్వుని బాధకు 
పెంచిన చెలిమి కారణమని ఏరి అభిప్రాయం. వ్యక్తులు సన్నిహితంగా మసలడం 
స్‌? సే హబంధం దృఢ పడుతుందని వీరి ఉద్దేశం. 


స్నేహాన్ని రాయ్యప్రోలువారు [పకృతికికూడా ఆపాదించారు. శిశిరానికి _ 
పూలు, తీగలు కోభావిహీనం కావడం, వసంతానికి కన్నులపండుగ చేయడం ' 
(పకృతి సహజం. 


“నీదు తరుణ స్నేహ విరహము 
నిలుపరాని దురాతపంబున 
దిగులుపడి చెడి సొగసు మాసెను 
తీగెలును పూలును వగన్‌....” 


అని, దీనికి స్నేహవిరహం కారణం అన్నారు సుబ్బారాపుగారు. 


'మ్మితవళ్యంకాని మనీష ఉండదు" అంటూ విశ్వాసింనిన రాయ ప్రోలువారు 
స్నేహం పొందశంకూడా పుణ్యఫలంగా ఛెప్తారు. 'సావాస్మవతం'! అని స్నేహానికి 
(వతిదీక్షను జోడించారు. (వతం అనగానే నియమనిష్టలు, దీక్ష, పద్మిత్రత స్ఫురి 
స్తాయి. (వతానికుండే (శ్రద్ధాసక్తులు సావాసానికికూడా అవసరమే అన్న శబ్దధ్వని . 
వల్ల సూచింసబడిందని ఊహించవచ్చు. కనుకనేనేమో = 


1.  'కోయిలి - జడకుచ్చులు - 9. 145. క్ష. ష్ష్‌ 


2. *విడుపూ తడుపూలేకుండా మేము కలిసెమెలిసి .పొరుపూ మరుపూలేని 
సావాస్యవతం జరిపాము” - “రూపనవనీతమ్‌' - p. 80. 





అమలిన శృంగార తత్త్వం 847 


“అరసి యర్చింపుమా జగదంబనపుడు 
స్నేహదీపము వెలిగించి... .... "1 


అని అన్నారు. స్నేహదీపం అన్నపుడు స్నేహానికి తై. తైలం అన్న అర్థంతో 
పాటు సే స్నేహం అనే దీపం 'వెలిగించమన్న- ధ్వనిని సహితం రాయ ప్రోలువారు 
ఉద్దేశించి ఉంటారని ఊహించవచ్చు. 


ee ఇంత ్రోరాన్యాన్ని వ్వబప్రే వారి కావ్యత త్వాన్ని గూర్చిన 
ప్రస్తావనలో “నార చనల్లో Philosophy స్నేహం'2 అని అన్నారు, స్నేహం 
విశ్వాన్ని మధుమంతం చేస్తుంది: అది నశిస్తే లోకమంతా పాడుబడి శుష్క కాననం 
లాగా తయారవుతుంది. స్నేహం లేని శూన్య (ప సపంచంలో పొందు పొత్తు లేక, 
తోడు నీడ లేక [ప్రాణుల జీవనం కష్టసాధ్యం అని వీరి అధి ప్రాయం. కనుకనే= 


“మతిని పోలిన ధర్మపు 
స్యతము వేరొండులేదు సూ మనుజులకున్‌ 
.ధ్మాతిన్‌ దానిని నడిపిన 
' పాత్రత నిహపర సుఖము అవశ్యము కలుగున్‌ ”] 
అని అన్నారు. 


దాంపత్య చితణ 

సుబ్బారావుగారు సంభోగ ' కృంగారంకంచె విపలంభ శృంగారం 
ఆదరణీయం అని అన్నప్పపికీ, శారీరక సుఖానికి పాధాన్యాన్నివ్వని 
అమలిన శృంగార సిద్ధాంతాన్ని (పతిపాదించినప్పటికీ దాంపత్య ధర్మానికి 
వ్యతిరేకులు కారు, వీరి దృష్టిలో. గృహస్థాశ మానికి తగినంత గౌరవం ఉంది. 
పనన యవ తపన నన సతు 
1. తెనుగుతోట - అభినవ కవిత - p. 840. 

Interview on 11-6-51. 


“భావస్థిరాణి జననాంతర సౌహృదాని' (వ్యాసము) రాయప్రోలు సుబ్బా * 


రావు. “సరస్వతీ సా[మాజ్యమ్‌' ణు అయ్యంకి వేంకట రమణయ్య గారి 
సన్మాన సంచిక, 0. 128. 





348 రాయ[ప్రోలువారి రచనల పరిశీలన-త_త్వవివేచన 


గా ర్లస్థ్యాన్ని అల్పదృష్టితో వీక్షించి, సంసార సుఖాలను త్యజించి సన్యాసా 
(శమం స్వీకరించడాన్ని వీరు ఆదరించలేదు. సుఖాల నన్నింటినీ వదిలి జీవిం ' 
చడం వీరి ఆదర్శం కాదు. కనుకనే - 


“చారు సంసార ముఖ సుఖోత్సవము లెడ్లలి 
అడవుల చరింప కలదె కాసంత ఫలము? : 
పడుచుతనపు సరాగ్ధముల్‌ వదల నగునె 
సర్వసంగ పరిత్యాగ శాలొ వోలె, ”! 


అని అన్నారు. ఇంతేకాకుండా ఈ విధంగా సన్యసించి అడవులలో చరించ 
మని ఎవరయినా చెప్పారా? లేక నీకే కుతూహలం కలిగిందా? అని (పళ్నిస్తూ 
'ఏటికిట్టు లాతురగతి నొంటిబోవ పెడత్రోవల బక్టైను నీదు బుద్ది?” అని “లలిత'లో 
నాయకునితో అడిగిస్తారు. ఇక్కడ సంసార సుఖాలను వదిలి అడవులు పట్టడం 
“పెడ్మతోవ* అనే వీరి భావం ధ్వనిస్తుంది. 


ధర్మార్థ కామమోశాలలో తృతీయ పురుషార్థాన్ని వీరు నిరసించలేదు. 
ఏకాాగమైన మనోహరానందాన్ని కాంక్షించడం దోషం కాదంటారు. 


“ఏకాగ స్థాయికి మది. 

నాకర్షించెడి మనోహరానందము నే 

లా కాంక్షింపగరాదు? ని 

రాకృతములె కామవర్గ రమ్యార ఎ్రనముల్‌ 22 


(ప్రాణీలన్నిట్లో ఉన్న కామంలో కూడా దివ్యాంళ ఉందంటారు ఒక 
సందర్భంలో.3 అంధుల తత్త్వాన్ని గూర్చి చెబుతూ “సన్యాస (పవృ శ్తి వారికి 


1. “లలిత = అభినవ కవిత = 9. 207. 
శ స్వప్నకుమారము = ఫై. 24, 
8, భామతి : రామాయణములో సీతారాముల మిధునకామము విపాకమకి: “a 
పొందింది. అందువల్లనే మునికంఠాన స్యందించిన సుందరకాండ అమృత 
భాండ మైనది. దంపతీ ధౌతమయిన ఆ కామం [తివర్గ పరిణిద్ధమయిన 





అమలిన శృంగార తత్త్వం . 849 


బొత్తిగా గిట్టదు. నాగరక గృహస్థాశ్రమం వారికి అభీష్టాష త్తి, భోగభాగ్యాలు 
ఉపాదేయాలే గాని గర్హ్యాలు కావు అందువల్లనే బై రాగుల్లో ఆం|ధులు తక్కువ... 
మన పూర్వులిచ్చిపోయిన తెనుగుమాన్యం శృంగారవనం గాని వేదాంత మఠం 
కాదు”! అని వారి అభిప్రాయాన్ని వెల్టడిబేశార్లు . వీటినిబట్టి రాయ|ప్రోలువారు 


తృతీయ పురుషార్థానికి గాని, గృహస్థా శ్ర మ ధర్మానికి వ్యతిరేకులు కారని తెలు 


స్తున్నది. z 

“సంభోగవిధి క్షయమే' అయినా అది |పజాతంతు నిర్వాహక సూతం. 
కనుకనే దానిని దంపతీ నిష ధర్మంగా (గహించాలన్నారు రాయ్మప్రోలువారు. 
వీరి దృష్టిలో దాంపత్యం మహా(క్రతువు. అందుకే దాంపత్యాన్ని సవనమని, 
(కతువని, త్రీ పుంస యోగమని అభివ్యక్తం చేస్తుంటారు. “'పజాతంతు-పాలనమే 
నైజమైన ధర్మము. అది సీ వన్నట్లు మహా[కతువే..... .... జగత్కళ్యాణము 
గా ర్లస్థ్య ముఖంగానే జరుగుచున్నది.....అపత్య (గంధి దళనంతో ఆడుదానికి 
పాణిగహణ (వతము ఫలిస్తున్నది టల దంపతీ నియతము కాని మిథున సొంగ 
త్యంతో జీవితము అబద్ధమై అనర్ధ్మగ స్త మవుతుందని పర్యవసానం..... .... 
దాంపత్య (గహణంలో అవ్యక్తంగా ఒక మహా[కతువు జరుగుతున్నది. పురుషుడు 
శిశాకై ంకర్యమెన (బహ్మచర్యను పరిత్యాగం చేస్తున్నాడు. త్రీ కూడా. పితృ 
గోోతంతో బాటు తన అక్షయ కన్యాసౌభాగ్యమును విసర్హిస్తున్నది. ఉభయత్యాగ 
భాగధేయమే దాంపత్యం. అది అపత్య రూపాదికంగా, స్వాత్మావలోక నకు సాధన 
మౌతున్నది.... *2 ' 


శుద్ధకాచుం. అది అవ్య భిచారి. సృష్టిలో ఈ దివ్యాంశ నిగీర్ణమై సార్వథతి 
కంగా ఉన్నది. 
పర. : కామము కూడా దివ్యాంశ అని భగవతి భావమా? 
భామతి : (పకృతి, పురుషుల (బ్రహ్మాండ లీలయే కామం. ఏతన్మహా 
మధుర యోగస్థాయియే రతి......” రూపనవనీతమ్‌ - 9. 112, 118. 

1. _ “కవిత్వాభిరుచులు (ప్రాతవీ య కొత్తవి” (వ్యాసం) రాయ పోలు సు 

. రావు, భారతి - నవంబరు 1989. 
2. 'రూపనవనీతమ్‌' - p. 45, 46, 85, 87. 





850. రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన 


ఈ విధంగా దాంపత్యం ఉభయ త్యాగ భాగ ధేయమనే అభి పాయాన్ని 
రూపనవనితంలో వ్యక్తపరిచారు. (పకృతి 'పురుషుల లీలగా చాంపత్యాన్ని వీరు 
స్వీకరించినట్టు కనబడుతుంది. కనుకనే దాంపత్యాన్ని చెప్పేటప్పుడు నరనారీ 
సంబంధం అనీ స్త్రీ పుంస యోగమనీ. వ్యవహరిస్తుంటారు. సంభోగం ఆన్న 
శద్దాన్ని (పయోగించడం వీరికంత ఇష్టమైనది కాదు. ఆబువంటి సందర్భాలలో 
భోగార్చన, _ప్రణయార్భన అని వర్ణిస్తుంటారు. 

“పచ్చి ముత్యాల తమ్మి పూబశ్ళెరమున 

తళుకు లరమోడ్చు గొను జంట కలువలమర 

జాలు లతికల విశద మంజరుల తోడ 

చెలియ తోచె భోగార్చన సలిపినట్టు,”2 


వీరి రచనల్లో “లలిత కావ్యంలో కథ వివాహాంతంగా ఉంది. పరస్పరం 
(పేమించుకున్న నాయికా నాయకులు విధివళాత్తు వివాహానికి దూరమై బాధపడ 
తారు. నాయిక ధైె ర్యసాహసాలవల్ల వారు. తిరిగి కలుసుకుని దంపతులయ్యారు. 
దీనికి మూలం ఇంగ్లీషు సాహిత్యంలోని? దయినా రాయ|పోలువారు |ప్రతిపాదించ 
దలచుకున్న |పేమత త్వ పణాళికలో దీనికి స్థానం లభించింది. 


కాయిక భోగానికి అతీతంగా దంపతుల ఆత్మలను ముడివేసి కలిపి 
' ఉంచేది స్నేహం అని రాయ|ప్రోలు వారి విశ్వాసం. వసంతబుతువుతో (పకృతికి 
వచ్చే శోభలన్నీ హిమవదాగమనంతో కళా విహీనమవుతాయి. అదే విధంగా 
| యౌవనావిర్భావంతో వచ్చే కోరికలు, వలపులు కాల క్రమంగా వార్థక్యంలో 
_ వన్నెచెడి నశిస్తాయి. కాని స్థరంగా దంపతుల మధ్య నిలిచేది స్నేహం అని వీరి 
ఉద్దేశం. దాంపత్య (పసకక్తిలో చెలిమి, స్నేహం, సహవాసం అన్న శబ్దాలను 
ఎక్కువగా (ప్రయోగించారు. 


1. “సంభోగ శబ్దం వాడడం నాకిష్టంలేక “భోగార్చన చేసినట్టు అని 


అన్నాను” - Interview on 11-6-81. > 
te 


రమ్యాలోకము-p. తథ, 
తి, రాయ్మప్రోలువారి “లలిత” గోల్డ్‌స్క్మిక్‌ ఇంగ్లీషు రచన 'హెర్మిట్‌"కు 
అనుసరణ, 


34 


అమలిన శృంగార తత్త్వం - | లీక! 


స్వప్నకుమారంలో నాయకుడు కామ మోహితుఢయి నప్పటికీ స్వప్న 
సుందరిగూర్చి “ఆ దయావతి సహవాస మాసగొంటి' అని అంటాడు. లలిత తన 
(పేమ వృత్తాంతం చెప్తూ 'ఎట్టకేలకున్‌ ముడివడె నా సరాగమొక ముగ్గుని స్నేహ 
విదగ్గ తంతులన్‌” అని తన (ప్రేమ స్నేహంత్లో. ముడిపడ్డట్టు చెప్పింది. “బ్రహ్మ 
ముడి” (మ్మిశ మంజరి) అన్న ఖండికలో త్రీ పురుషుల కలయికను గూర్చి చెప్పి 
నపుడు రాయ్మపోలువార్ము 

పట్టజాలిని పలుకరాని ఆవశ్య హృదయ రహస్యలాలస ( 

అడిగె నరుడా పడుచు 'స్నేహము.... 9 

సహచరీ సహద్రరులుగా త్రీ పురుషులాదట' కలిసి మెలసిరి”! 

అని వారి సావాసాన్ని (ప్రధానంగా ses ఫేర్తే ఒక సందర్భంలో 
' నూతన దంపతులను ఆశీర్వదిస్తూ- 


. ఈ నవపీతాంబర సూతధారుల కఖండ స్నేహ ధర్మాధికో 
త్సవముల్‌ కూర్తురు గాత....”2 


అని అఖండమయిన స్నేహం వారికి కలగాలని కోరుకున్నారు. ఈ విధంగా 
దంపతులను స్నేహితులుగా, వారి మధ్య అనుబంధంలో చెలిమిని (పధానంగా 
| వర్ణిస్తారు రాయ పోలువారు. 


రాయ|పోలువారి దృష్టిలో దాంపత్యానికి సముచితస్థానం ఉంది. “కళ త్రము 

అర్ధాంగి. ఆమె సాహచర్యము లేకపోతే జీవితము సాంగోపాంగ వికాసమును 
పొందదు దోక్షిణములేని ఉత్తర మవుతుంది. మానసకాసారంలో విహరించే హంసకు 
రెండు రెక్కలు కావాలె. అదిగాక, నిస్సంగత్వము |ప్రాణిలోకమునకు నిసర్గలక్ష 
ణము కాదు" అనీ అంటారు సుబ్బారావుగారు. (పేమ సరస్సు మిధునపద్మాలతో 
పకాశిస్తోందని అంటారు.* 





1 “బ్రహ్మముడి” ఇ మిశ్ర మంజరి-p. 129, 180. 
2. “దీవని - వనమాల-p. 75, 

౨. తృణకంకణము - నివేదన-p. 5. 

4. _ '“ఆడివోరి చిన్నాడు' - వనమాల-p. 60. 


oO 


ee 


ఫశ 











శిరలి రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


ఈవిధంగా వాత్సల్యం, స్నేహం, దాంపత్యం సందర్భోచితంగా వర్ణన 
చేయడ మేకాకుండా (పీమశత్త్వాని bY శస్పిటన్పడు సాధారణంగా ఆ మూతెంటిని 
కలిపి చెబుతుంటారు. 


“తల్లిం బిడ్డలతో విలీనమగు వాత్సల్యంబు, మై తీ సము 
తృుల్దాంతఃకర ణాప్తులౌ స సఖుల సాధుసే స్నేహమున్‌, ధర్మసం 
పల్లగ్నాధ్యవసాయః కంకణ్టుల దాంపత్యంబు, వాలారి వ 
ర్టిల్లున్‌ (పేమరసాతిరేక పరిపూర్ణీభూత జీవంబులై .” 


“వలపుల' పూరిసంకెలలు Bree గువ్వజంట, ని 
ర్మలమగు వత్సలత్వమెద రాగిల నావుల తల్లిబిడ్డ, లే 
కలుషములేని సత్సణయ కాంక్షలు మేళనజేయ మి|త్రముల్‌, 
మెలగుదురీ రహస్యమె సుమీ! కనిపించెడు సృష్టియందునన్‌ .”2 


సృష్టిలో అంతటా దాంపత్యశృంగారం, స్నేహం, వాత్సల్యం కనబడుతు 
న్నట్టు వీరు భావించారు. తల్లిపాలు! త్రాగే లేగచిన్నెలు తల్లీ బిడ్డల వత్సలతా 
సౌందర్యాన్ని వ్యక్తం చేస్తాయి. సవనతరంగపు ఉయ్యాలలో పవళించడం నేర్చిన 
విహంగం (పేమ వై భవ పరిణామ గీతాలు పాడుతుంటుంది. పువ్వుల్లో, లేళ్ళలో, 
పక్షికూతల్లో అన్నిటా (ప్రేమరసమే చిందుతున్నది. ఆకాశంలో తారకలుసహితం 
మోహంవల్ల ఆకాశాన్ని వదల లేకుండా ఉన్నాయి. గువ్వజంట 'స్నేహకాంక్షతో 


వియోగాన్ని భరింపలేకుండా ఉంది. స్రన్యమోహంవల్ల పుత్రుని ముద్దాడే సౌఖ్యాన్ని * 


తల్లి విడలేదు. రా|తింబగళ్ళు వెన్నెల, వేడీ అందించే స సూర్యుడు, 
(ప్రాణాన్నిళ్నే పవనము, జంసమృద్దినిచ్చేమేఘాలు = వీటి వ్యాప్తి అంతా (ప్రేమ 
చోదితమే. నిర్మలమయిన కంఠంతో 'అంబా'అంటూ అరిచే ఆవుదూడ అరుపులో, 


కొమ్మమీద కలవరించే చిన్ని చిలుక పలుకులో స్ముపభాత జనయితి వాత ఎల్యం,' | 


సృష్టిలోని సజీవ పేమ మాహాత్మ్యం ప్రక టింపబడుతున్నాయి, పాలు త్రాగిన పార 
వళ్యంతో కేకిసలాడే లేగదూడల చెంగనాలు, తల్లిపాల సారాన్ని (గోలిన బిడ్డ 
ముఖం, తొలకరి వానలకు పులకించిన పంటచేలో గుప్పున నలుమూలలా వ్యాషిణ్మదే 


1. లలిత - అభినవకవిత-, 212, 
2, తృణకంకణము - అభినవకవిత-p. 245, . 





అమలిన. శృంగొరత త్తం | . శికతి 


కమ్మసి వాసనలూ | పేమరస ధౌత" సుగంధాన్ని వెదజల్లుతాయి. = నిశ్శబ్ద నిశీ 
ధంలో అరణ్య మధ్యంలో పికి కూత (పేమావేళంతో పలికినట్టుంటుంది. గువ్వ 
జంట, ఆవూదూడ, స్నేహితులు కాలుష్యర హితమైన |స్రణయంతో మెల గడం 
జరుగుతుంది. లతాసుమాలు కామం లేని "వేళ న్షసుఖంతో. . పరస్పరం విడనాడ 
లేకుండ్రా ఉవ్నాయి, ఈవిధంగా సృష్టి సమస్తం వాత్సల్యం, గే స్నెహం, దాంపత్యా 
లతో కూడిన (పేమమయటిగా సుబ్బారావుగారు భావించారు. 


“శ్రీ రవీం్బద కవి గూర్చి రాయ్మపో బుపారు= 


“పకపక నవ్వేటి. పసిబాల పెదవులన్‌ 
పొడుపు వన్నెల వూచు పడతి (డ్రాల్లన్ను లన్‌, 
చనుబాలు జడిగొనే జనని నిండు మొగాన 
(పేమ కళాంశలే వీక్షించినావు....”*! 


అని అన్నారు. కొని ఆ పలుకులు రాయ్మపోలువారి.పట్ట పూర్తి సత్యాలుగా 
అన్వయిస్తాయి. ఈ' విధంగా పరమ పప్మితమయిన _పీమను అందరు గుర్తించా 
లని' ఆశించారు.. కనుకనే. 


“పరమ వచి నొప్పు (పేమ (ప్రపంచమునకు 
నడుచు మార్గము మరల నేర్పడునె సకియ?”2 


అని స్నేహలతలో (ప్రశ్నిస్తారు 
ఈ విధంగా వీరు భావించిన స్నేహ, వాత్సల్య, దాంపత్య (పేమలతో 


కూడిన అమలిన శృంగార (ప్రణాళిక ననుసరించి ఇతివృత్తాలను (గహించారను 
కోవచ్చు. 


1. “థీ రవీం[ద కవి - ఆంధావళి - p. 44. ి. a 


2. “స్నేహలత' = అభినవ కవిత - 2. 290. 
22-25 


స్య 


తి5్‌4 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్య వివేచన 


స్వీకరించిన ఇతివృత్తాలలో (పేమ నమన్యలు 
ఆధునిక సమాజంలో స్రీ పురుషుల పరిచయ సాన్ని హిత్యాలవల్ల వారిలో 
కొందరు వివాహం చేసుకోవాలని కోరుకోవచ్చు. అయితే కొందరి విషయంలో 
వివోహం సానుకూలపడటం, మరికొందరి విషయంలో విఫలం కావడం సహజం. 
అటువంటి సందర్భాలలో ఉత్పన్న మయ్యే సమస్యలు ఏ విధంగా ఊండే అవకాశం 
ఉందో ఊహించి రాయ ప్రోలు వాళు ఇతివృత్తాలను (గ్రహించినట్లు త తోస్తుంది. 
"కనుకనే వారి కావ్యాలలో అధిక భాగం. (పేమే ప్రధాన పాత వహించింది.! 


వివాహం వాంఛించిన త్రీ పురుషులకు “పరిస్థితులు మధ్యలో కొంత 
విముఖంగా ఉన్నా వారి ప్రయత్నం సానుకూల పడితే సమస్యే లేదు. కథలో 
ఈ విధమైన ముగింపు 'లలిత' లో కనబడుతుంది. నాయిక వివాహం. ఇతరులతో 
జరిగి నాయకుడు ఆవివాహితుడుగా మిగిలితే సమస్య ఏ విధంగా ఉంటుందో 
తృణకంకణం "చూపుతుంది. నాయకునికి వేరే వ్యక్తితో వివాహం. జరిగి నాయిక 
ఆవివాహితగా ఉండడం 'ఆనుమతి'లో కనబడుతుంది. నాయకుడు నాయిక సాహ 
చర్యాన్ని వాంఛించినా నాయిక వివాహానికి విముఖంగా 'ఉండి కేవలం హత్సల్య 
దృష్టితో నాయకుని దర్శిస్తే ఏ విధంగా ఉంటుందో “స్వప్నకుమారం' చూపు 
తుంది. నాయిక ముగ్గ అయి ఒకచోట పుట్టిపెరిగిన సాహసంవల్ల అభిమానమే 
గాని, వివాహం గూర్చి ఆలోచించే వయసు కూడా లేని అమాయిక అయినప్పుడు 


|. “రావో ప్రోలు ఉపదేశించనెంచినది (పేమ భగవద్గీతలను. ఈయన కావ్యాల 
కథలు స్నేహలతాదేవీ తప్ప అన్నీ కల్పితాలు. లలిత, అనుమతి (వాయ 
డముతో ఈయన (ప్రారంభించిన | పేమ శాఖలు తృణకంకణంలో అ్మప్రాప్త 
(పేమ, కష్టకమలలో వికసించని (పేమ, స్నేహలతలో కుటుంబ _పేమగా 
వి స్తరించాయి.” స్టా ళల 
“అర్ధ శతాబ్దపు ఆంధ కవిత్వము (వ్యాసము) _ శ్రీ పాద. గోపాలకృష్ణ 
ము*ర్తి - భారతి - నవంబరు 1962. బసు 


అమలిన శృంగారత త్వం లె5్‌ర్‌ 


సమస్య ఏ రకంగా ఊంటుందో “'కష్టకమళలిలో కనబడుతుంది. -- నాయికా 
నాయకులు ఇద్దరూ వివాహితులై స్నేహంతో సంచరిస్తూ, నాయకుని యాచ్చా 
దీనతకు నాయిక దాక్షిణ్యం చూపి శీలదానం చేస్తే వచ్చే సమస్య ఎటువంటిదో 
“రూపనవనీతమ్‌” ప్రదర్శిస్తుం?. ఇక నాయికా నాయకులకు పరిచయం లేకపోయినో 
ఆర్థిక సమస్య వారి వివాహానికి అడ్డు నిలిస్తే పర్యవసానం ఏ విధంగా ఉంటుందో 
స్నేహలత చూపుతుంది. క - 


*“లలిత'*లో నాయకుడు (ప్రేమించిన పడతితో వివాహం జరగదని నిరాశ 
చెంది అడవులు పట్టిపోయాడు, “తృణకంకణం'లో నాయకుడు నాయికకు 
వేరొకరితో వివాహం జరిగిందని తెలిసి ఆమెనే ధ్యానిస్తూ వై రాగ్యంతో వివాహానికి 
విముఖత చూపాడు. “ఆనుమతి'లో వేరొకరిని వివాహం చేసుకున్నా విధివశాత్తు 
ఆల్ప్బాయుష్కుడయ్యాడు. 'కష్టకమల'లో నాయకుడు అమాయిక అయిన నాయిక 
హృదయం తెలుసుకోక ప్రణయ లేఖ (వాసి ఆమె మానసిక వ్యధకు కొరణ 
మయ్యాడు. “స్వష్నకుమారం'లో నాయిక మృదువుగా తిరస్కరించినా కామాతు 
రుడై ఆమెను కోరాడు. కాని వివేకంతో నాయిక వాత ఎల్యాన్ని అర్థ ంచేసుకున్నాడు, 
“రూపనవనీతమ్‌'లో నాయిక దాక్షిణ్యాన్ని ఆసరాగా తీసుకుని ఆమె సంసార 
సుఖాలను త్యజించి విరాగిణిగా మారేటట్టు (ప్రవర్తించాడు. “స్నేహలతిలో నాయ 
కుడు కావ్యంలో (పత్యక్షంగా కనబడకపోయినా సాంఘిక దురాచారానికి, ఆర్ధ 
లోభానికి కట్టుబడి నాయిక శరీర త్యాగానికి కారణమయ్యాడు. ఈ విధంగా వివిధ 
(ప్రేమ సమస్యలలో చిక్కుకున్న యువకుల మానసిక (ప్రవృత్తులను పరిణామా 
లను ఈ నాయకులలో రాయ|ప్రోలువారు చత్రించారు.! ఈ రకంగా (పేమలో 
వివాహంలో ఎదురవుతున్న సమస్యలను వారి రచనలలో చిత్రించి సహృదయ 
పాఠకుల ముందుంచారు. త్రీ పురుషుల మధ్య కేవలం వివాహ బంధం ఒక్కటే 


1. “లలిత, “అనుమతి” కావ్యాలకు ఆంగ్ల మాతృకలు ఉన్నా, “స్నేహలతి 
యధార్థ సంఘటన అయినా, వాటీని వారు ఎన్నుకోవడంలో వాటిలోని 
సమస్యలు వారి నాకర్షించి ఉండవచ్చును. 














856 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్వ్వవివేచన 


వారిని _పేమాభిమానాలతో దగ్గరగా కలిపి ఉంచుతుందని ఆనుకోవడంవల్ల ఇన్ని 
సమస్యలు _ వస్తున్నాయని రాయ|[పోలువారి అభ్మిపాయంగా కనబడుతుంది. 
నాయికా, నాయకుల మధ్య వివాహ బంధానికి అతీతంగా స్నేహ వాత్సల్యాదులు 
వర్ధిల్లే. అవకాశం ఉందని, శారీరక సుఖానికి అతీతమయిన. ఆ (పేమలు శాశ్వత 
మయినవన్సీ, నిర్మలమయిన్థనీ, ఆటువంటి అమలిన శృంగార భావన కలగడం 
నేటి యువతీ యువకులకు అవసరం ఆనీ ఈ రచనా (పణాళిక. ఉద్దేశంగా 
భావించవచ్చు. 





జ 


ఇ 


సింహావలోకనం 


సింహావలోకనం 


రాయ్మప్రోలువారు తమ కవితా దీపికతో నవ్యాంధ సాహిత్య వీధులను 
తేజోవంతం చేశారు. నవకవుల కెందరికో. మార్గదర్శకమై నిలిచారు. |ప్రబంధ 
త్మేణ్యిపబంధ యుగాలలోని శృంగార పాముఖ్యర, పాండిత్య (పకర్షల జాద్ధత్యం 
వల సంధియుగంలోని (19 వ శతాబ్ది) కవిత్వం 'ఒక మార్గం అంటూ లేక అస్థి 


రంగా అన్నివైపులా సఘవీంచింద్ని. వివిధ మార్గాలలో సంచరిస్తున్న కవిత్వానికి. 


"ఒక పంథాను చూపినవారు రాయ్మప్రోలువారు. తమ కవిత్వ విధానంతో భావ 
కవిత్వానికి ఒక రూపాన్నిచ్చారు. వైదిక సంస్కృతీ సం|ప్రదాయాలలోని జొన్న 
త్యాన్ని తాము గుర్తించడమేకాక తరువాత వారికి కూడా అందించారు. తమ 
తాత్త్విక దర్శనంతో, ఆలోచనా విధానంతో కొందరికి ఆలోచించే అవకాశాన్ని 
చ్చారు. ఆమలిన శృంగార సిద్ధాంత (ప్రతిపాదనతో శృంగారాన్ని గూర్చిన 
ఆలోచనలకు (ప్రేరణ నందించారు. 

కవిత్వంపట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలతో సాహిత్య సృష్టి చేశారు, 
కనుకనే లక్ష్య, లక్షణ కావ్యాలను రెంటినీ |వాశారు. నిరాశతో నిరుత్సాహాన్ని 
పెంచుకోకూడదనే ఆళావాదిగా దర్శనమిస్తారు. కవిత్వం అమంగళం పలుక 
కూడదనీ, అశుభం వాంఛించకూడదనీ, హ్లాదెక (ప్రధానంగా ఉండాలనీ వీరి 
విశ్వాసం. భావాన్ని స్పష్టంగా చెప్పడం కంటే ధ్వని [ప్రధానంగా చెప్పడంలో 
రమణీయత ఉన్నట్టు వీరు భావిస్తారు. కనుక వీరి రచనలలో శ్లేష, ధ్వని అధి 
కంగా కనబడతాయి, అక్షర రమ్యత, భాషా సారళ్యం, .|క్రవణ సుభగత్వం కవి 
త్వానికి అవసరమని వీరు నమ్ముతారు. కనుకనే చెవికి ఇంపు చేకూ ర్చేటప్పుడు 
వ్యాకరణదోష్టాలున్నా లెక్కచేయనక్క-ర లేదని ఆంటారు. భాషావిషయంలో వీరు 


స్వేచ్చ అనుభవించారు. శృంగార, కరుణ రసాలు రెండు |పధాన రసాలని వీరి. 


అధి పాయం, శృంగారంలో కూడా విప్రలంభ శృంగారాన్ని నవ్యులు ఆదరిస్తారని 
వీరి ఉద్దేశం, సంభోగపరమైన రతికాక వాత్సల్యపూరిత మైన స్నేహం వీరి లక్ష్యం, 
భావోద్వేగం, బుద్ధికీక్టత చేదోడు వాదోడుగా నడిచిన కవిత్వం రాయ్మపోలు 
వారిది. యావద్దేశాన్ని కదిలించిన సంఘటనలు వీరినీ కదిలించాయి. చాటి 
స్పందనగా వీరి కవితావాహినిలో సమకాలిన సమస్యలు (పతిఫలించాయి. 
కాలంలో అందరినీ కదిలించిన వార్తలు, సంఘటనలు, సన్ని వేశాలు వీరికి (పేరణ 
నిచ్చి కవితా వస్తువులయ్యాయి. స్వాతం[త్యోద్యమం, ఆంధ రాష్ట్ర్రోద్యమ, విదేశ 


"te 


Pee) 





360 రాయ పోలువారి రచనల పరిశీలన -త త్య వివేచన 


వస్తు బహిష్కారం, వరకట్న దురాచార నిరసనం వంటివి కొన్ని రచనలకు 
ఆలంబనమయ్యాయి. ఇటువంటి సమస్యల ఉద్ధృతం అంతగా లేనపుడు తమదైన 
తాత్విక దర్శనంతో రచనలు సాగించారు. స్మృతి కావ్యాలు, [ప్రబోధ గేయాలు? 
“స్నేహలతి వంటి రచనలు ఈ విధంగా కొంత పరిస్థితుల (ప్రభావంవల్ల 
యాదృచ్చికంగా వచ్చినవే ననుకోవచ్చు. 'తృణకంకణం, మాధురీ దర్శనం, 
రూపనవసీతం మొదలై న రచనలు ఉద్దేశ పూర్వకంగా తమ తాశ్తిక దర్శనంతో 
(వాసినవి. దేశభక్తి గేయాలలో కవిత్వ మాధుర్యంతోపాటుగా, కవితావేళం 
స్ఫురించే వస్తువు కూడా ఉండడంవల్ల వాటికి అధిక |పచారం వచ్చి ఉండవచ్చు. 
ఇతర రచనలలో. ఆ ఆవేశం అంతగా వచ్చే అవకాశం తక్కువ. అంతేకాక, 
అవి వారి తాత్తికదర్శనాన్ని ఆధారం చేసుకున్న వి కావడంవల్ల వాటిలోని 
తత్త్వాన్ని సామాన్యులు అవగాహన చేసుకోవడంలో కొంత కష్టం ఉండవచ్చు. ఈ 
కార ణాలవల్లనేనేమో వీరికి సామాన్యుల దృష్టిలో దేశభక్తి (ప్రబోధ గేయాల 
కవిగా ఎక్కువ పేరు వచ్చినట్టు కనబడుతుంది. 

పరిస్థితుల _పేరణతో దేశభక్తి గేయాలు (వాసినా వీరి ఆధ్యాత్మిక భావన 
వాటిలో జీవదంశగా భాసించింది, దేశాభిమానం, భాషాభిమానం మనసు నిండా 
నింపుకున్న అమృత హృదయులు సుబ్బారావుగారు. తెలుగుదేశం, తెలుగుభాష, 
తెలుగువారి సం|పదాయాలు వీరికందించిన పులకింతలతో కావ్యాలన్ని టిలో తెలుగు 
దనాన్ని వూూర్తీభవింపచేశారు. తెలుగు భాషామాధుర్యాన్ని వీరి కావ్య భాషతో 
చవి చూపారు. 


రాయ్యపోలువారు సంసదాయవాది అయినా నవీనత కనబరిచారు. కావ్య 
వన్తు[గహణంలో, రచనా విధానంలో, భావాభివ్య కిలో అన్నిటా (పత్యేకత కన 
బరిబారు. అభినవ కవితగా పేరు పెట్టబడిన వీరి కావ్యాలు అడుగడుగునా కొత్త 
దనాన్ని నింపుకున్నాయి. తమ ఉక్తి వైచిత్రితో నవ్యతా స్ఫూర్తిని కలిగించారు. 
నూతన్వపదబంధాలు, వైదిక పదాలు, వ్యావహారిక పదాల సమ్మేళనంతో 
వీరి కావ్య భాష త్రివేణీ సంగమమయింది. నూతన పద బంధాల సృష్టిలో 
స్వేచ్చను అనుభవించారు. ఇంతేకాక. నిత్య వ్యవహారంలోని ఆతి సామాన్య 
పదాలను లోకోక్తులను (పయోగిస్తూ తెలుగు నుగికారాన్ని పోషించారు. అటు 
వైదిక సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన పదజాలాన్నీ విశేషంగా 
(పయోగించారు. వీరి కవిత్వ మార్గంలో వాడుక భాషా, వైదిక భాషా చెట్టాష్ట్యూ 
లేసుకుని నడిచాయి. ష్‌ 
' డేవీ ఉపాసనా, లలితా సహ్మసనామ పారాయణ వంటివి ఉండడం వల్ల, 
సౌందర్యలహరి, శివానందలహరి, శ్రీ సూక్తం వంటివి అభిమానాలు కావడంవల్ల, 


"ల 





సింహావలోకనం 881 


మంత, తంత శాస్త్ర పరిచయం వల్ల ఆ సం(ప్రదాయాలకు సంబంధించిన 
పదాలు కనబడతాయి. ఈ పదాలు (ప్రయత్న పూర్వకంగా వాడాలని వాడినట్లు 
కొక వాచితో- వారికి ఉన్న న వల్ల ఆ (వయత్నంగా వెలువడినట్లు 
తోస్తుంది. ఇటువంటి పదాలకు (ప్రయతి ఎసి సీతా _త్తికార్థాలు స్ఫురించే అవకాశ? 0 
ఉంది! అవి కొవాలని వాడినవి కావు కనుక వాటికి - woe కంటె దేవీ పరంగా 
వూ విధానంలో, మం ల్‌ తంత శాస్త్రాలలో వ్‌ అర్థంలో వాడబడ్డాయో 

వంటి అర్థం చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది. 
eas సర పదాయాభిమాని, వై దికసంస్కృృతీ సంప్రదాయాల 
పట్ట విశేషమైన అభిమానంకల వ్యక్తి - వీరి కావ్యాలలో చిత్రీంపబడిన వైదిక 
వాతావరణం ఈ అభిమానాన్ని కొంత సరత. వీరి మీద వేదోపనిషక్‌ 
ప్రభావం ఉంది. వీరి సంస్కారం సంస్కృత కవులది. వీరిలోని ఈ సంస్కాా 

రానికి రవీం్యదుని వంటి వారి పరిచయాలు మెరుగులు పెట్టాయి. భోర తీయమైన 

ఈ సంస్కారం మీద లలిశలలితంగా ఇంగ్లీషు కాల్పనిక కవుల (ప్రభావం 
పడింది. 

సాం[పదాయికమైన విశ్వాసాలు వీరిలో కనబడతాయి, వీరి దృష్టిలో 
విధి బలీయం. పునర్జన్మను, పురాకృత కర్మఫలాన్ని వీరు విశ్వసిస్తారు. 
ఆత్మలో ఛాయావాసనాదికంగా గతజన్మరాగరసాలు నిలిచి ఉంటాయని నమ్ము 
తారు. అయితే స్మృతుల విషయంలో వీ5కంత పట్టింపు లేదు. కొన్ని ఆచార 
వ్యవహారాల విషయంలో కూడా 'ఎక్కువ పట్టుదల కనబడదు. 

వీరి దేశభక్తి దేవీభ క్తి. భగవ త్తత్వాన్ని గూర్చి, భగవద్భ_క్తిని గూర్చి 
వీరికి - నిర్దిష్టమైన అబి పాయాలున్నాయి. వీరికి పర|బహ్మ 'త_త్త్యమీమారిస 
అ పధానం. భక్తి జ్ఞానాదులలో [పకృత్యుపాసకులై న సుబ్బారావుగారు భ క్తివై పు 
కొంత పీతిని కనబరిచారనడానికి అవకాశం ఊంది. (పకృతి ముఖంగా వీరి 
సగుణారాధన సాగింది. [(పకృతిలో జగన్మాత మాతృరూపాన్ని - దర్శించి 
ఆరాధించడం విరి లక్ష్యం. కనుకనే మాతృమూర్తిగా ఉపాసింఛిన దేవదేవిని 
(పకృతి ముఖంగా పృథివీ రూపంగా ఆరాధించారు... ఆ జగన్మాత. దేశమాతగా 
వీరికి ఆరాధ్య. వీరి దేళభ క్రికి ఈ ఆధ్యాత్మిక చింతన .మ్యూలాధారం అయింది. 


ఆ పవ్మితతే వీరి దేశభక్తి గేయా౨లో (ప్రాజభూతమైన అంశంగా నిలిచింది. సా 


న. 


దార్శనిక కవి రాయ్మపోలు స్రీ గౌరవం. మూర్తీభవించిన వ్యక్తి 


శ్రీ పట్ట విశేషమైన గౌర వాభిమానాలుండడం వల్ల శ్రీ స్థానాన్ని గూర్చి ఆలోచించి. 





862 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వువివేచన 


నట్టు కనబడుతుంది. (ప్రబంధాలలోని అతివేల వర్ణనకు వ్యతిరేకిగాని (ప్రేమకు 
వ్యతిరేకి కారు. (పేమ స్వదూపిణి అయిన. స్త్రీలోని వాత్సల్యాది అమృత 
గుణాలకు తమ. రచనలలో (పాధాన్యమిచ్చారు. పురుషుల కారణంగా శ్రీ 
ఎదుర్కుంటున్న సమస్యలను వివిధ కోణాల నుంచి దర్శించారు. స్రీ స్వభావం 
లోని అన్ని కోణాలు వీరి క (పతిఫలిరిచాయి. పరిపూర్ణమైన స్త్రీ వీరి 
కావ్యాలలో దర్శనమిస్తుంది. స్త్రీని కేంద్ర బిందువుగా (గ హించి ఆమె ఎదుర్కొనే 
సమస్యలను పరిశీలించి తమ్‌ అమలిన శృంగార సిద్ధాంతాన్ని రూపొందించారు. 
విశిష్టమైన వీరి అమలిన శృంగార సిద్ధాంతానికి, వైష్ణవ భక్తి సిద్ధాం 
తంతో కొంత సామ్యం కనబడుతుంది. ప్లేటో (ప్రతిపాదించిన (ప్రేమ తత్త్వానికి 
దగ్గరి పోలికలు అమలిన శృంగార సిద్ధాంతంలో అంతగా కనబడవు. 
స్నేహ వాత్సల్యాదులు రసాలుగా అంగీకరిస్తే తప్ప అవి విడిగా ఉండే 
అవకాశం లేదు. ఆ అవకాశం లేనప్పుడు వాటిని చేర్చడానికి వీఅయినది 
శృంగార రసం. లోకంలో శృంగారం అన్న భావానికి ఉన్న అర్థంపై భావాలకు 
భిన్నమయింది. రూఢ్యర్థాన్ని పరిహరించడానికి స్నేహ వాత్సలా కలను అంత 
ర్ఫూతం చేసుకున్న Worms చెప్పడానికి తగిన విశేషణంగా" 'అమలిని 
శబ్దాన్ని (పయో గించారు. “జీవిత తత్త దర్శనం నుంచి వెలువడ్డ అమలిన 
శృంగారం సాహిత్య దర్శనంగా వెలసింది. ఒక సాహిత్య సిద్ధాంతానికి పేరు 
పెట్టడం అన్నది అంతకు ముందున్న సాహిత్య స్థితిని "బట్టి ఉంటుంది. భావ 
కవిత్వం ఆంటే పూర్వం ఉన్న కవిత్వంలో భావం లేదని కాదు. వచన కవిత్వం 
అందే పూర్వం వచనం లేదనికాదు. భావానికి [ప్రాధాన్యం అధికమనీ, వచనానికి 
ప్రాముఖ్యం ఎక్కు_వ అనే గుర్తింపు ఈ పేర్ల లక్ష్యం. అదే విధంగా శృంగారం 
అన్న పుడు దారీపత్య శృంగారం మలినమయిందని కాదు. (పబంధ సాహిత్యం 
అతివేల వర్ణనలకిచ్చిన (ప్రాధాన్యం వల్ల శృంగార భావానికి ఒక విధమైన అర్థం 
రూఢి అయింది, దానికి భిన్నంగా శ్చృంగారంలోని స్నేహవాత్సల్యాల వంటి 
వోటిలోని పవిత్రత స్పష్టం చేయడానికి “అమలిని విశేషణాన్ని (ప్రయోగించారు. 
సృష్టిలాస్యం ఆయిన (పేమ అందరి మధ్యా వర్టిల్హాలన్నది వీరి ఆకా 
స్రీ పురుషులు స్నేహంతో సనూజ (శ్రేయస్సు నాకాంక్షిస్తూ ఉత్సాహంతో జొ, ఇ 
ముందుకు నడవాలన్నది వీరి ఆశంస. ఆనందమూలం, కల్యాణమయం అయిన 
జగత్తులో ద్వేష వైషమ్యాలను వీడి _పేమనుపెంచి పోషించాలన్నది వీరి ఆదర్శం. 


అనుబ౦ధ౦-1 





విశిష్ట (పయోగాలు* 
పదక ధ వైశిష్ట్యం ; | 
పచ్చిపండుగ, కన్నెఫొలాల్సు, సే హదీపము, పచ్చిరాగాలు,. వన్నెలాడే. 
నెల, శే తమాతృక, వేడొవేడిపదాలు, ఆక లికాక, నాదక్షాసారము, పచ్చిపొట్టలు, 
స్నే హభాండము, పచ్చిము తెములు, కన్నెగిలుట, పచ్చిపాకొణి, క! 
నడిగుండె, షు ఖు నోరెడు, కన్నెతొలకరి, గండుగుజ్జము , కన్నేనవ్వు, 
నవ్వుంగొమ్మ, పు స్తకశ్రీకుమారి, ఆనంద దుర్భిక్షం, గొడ్డుబోతు తీవెలు, అను 
తొపమారీలు, 'పాక్పుష్పములు, ధర్మమకుటము, 'పేమదీపమ్‌, మృత్యుకరము, 
ఆహింసాపయస్సు, నునుకై త, పడచు మావికుదుళ్ళు, పచ్చిరసికులు, పచ్చివలపు, 
అనురాగ కళికలు, ఊర్పుతెమ్మెర, 'భావాంబరము,  మొలకగీతి, భావశుకములు, 
అనంద బికాటనము, ము శ్రెపు ట|శువులు, భావో త్తరీయము, పచ్చనిపాట, మనసు 
పాదులు, |పేమరస ధౌత సుగంధము, అనురాగ విహాయసము, పండుచివురులు, 
పచ్చి ఫణితి, పచ్చియెడద, కుమార రసల తరులు, అతాకుమార బృందములు, 
శోకారాగాంకుర ములు, పచ్చి విరహులు, చింతాపుష్పము, 'సంకల్పలతలు,.-కోణా 
తరంగములు, కరుకు టెడబాటు, పిచ్చివగలు; అభిమాన చేలము, .. హృదయ 
పు;స్తకమ్ను, నవనవలాడెడి నుడువులు. 


. -భావవైశిష్ట్యం 
లలిత 


ఇలిల త అ అ 2౭ 2m 223౩ కళకళ 


వాయెనె యింతకై న మొదలాణి మదీయ విపత్తులంచనున్‌. (1. 200) 
పుడమి పడంతి కోడెళనపుం జిగినా మొలకెత్తు పచ్చికన్‌ ' .:..(5. 201) 


ఆ ఇ 


* రాయ్మప్రోలువారి రచనలలో విశిష్టంగా కనబడే పదబంధాలు, ' భావాలు, 
భావాభివ్య క్తి, ఉపమానాలు వంటి వాటిలోని కొన్ని (పయోగాలు 'ఈ ఆను 
బంధంలో చేర ఎబడ్డాయి. 





868 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


బొటబొటం జాణీపడె పచ్చి ముత్తియములు .......: ...(p. 209) 
sede న ; తొల్కరిందె లే 
బడుచుతనంబు నా మననుపోచుల వాంఛల మొల్కరింపగన్‌. (5. 216) 
ల్లా కోర్కెలు లోలోన నానసాగే.......:. ౨.౨.౨... (0. 219 

తెనుగు తోట 
నవనవ కుతూహలీ |పస్ఫూనములు పూచె « (p. 819) 
వెన్నెలలు ని pea వేళలయ్యె ee (p. 386) 

Syren 
శశి వికసించిన (శ్రావణ 
నిశీథమున కొనబడిన నీరదసుతకున్‌ .... .. ........ (Introduction) 

. 


తన గుణలతలు పూచిన శోభలో యన 
చిటునవ్వు వెన్నెల చెండ్లు విసర, 


పలుకు కొమ్మలు పూలపాలు పిదుళ హ్హ (2. 285) 
కష్టకమల | 

నిగనిగ లెగయు కన్నె చిగుళ్ళ గుత్తుల 

నీడ లారెడు చిణు ( నిమ్మ చెట్లు, (9. 256) 

.. కెవ్వున నొయార పుకూజితము ల్వె శు చా 

కొదమ కంబు వోయె నదిగో! ............ (p. 262) 

Sas నీ నగు మొగం బొకతీరయి తోచు, నందముల్‌ 

నలగని యిన్నినాళ్ళ కమలంబిది కాదు గదమ్మ తల్లి!.... (p. 270) 

నన ! వచింపుము నా (పణయంపు టొప్పగిం 

తలను భత పటము తు. Gres (10. 2/5) 
"స్నేహలత ట్ల. మ 


హిమగిరి నితంబములు కన్నయిండ్లు గాగ 
కదలి నీళ్ళాడు (పొద్దులు గడపవచ్చు 
వనద సుత, ....... ఆ (p- 291) 


అనుబంధం- 1 


న్వప్నకుమారము 

'చదలు 'పెన్నెలు లల్లుచున్నది, కుమార 
చాపలము లేదు పవన సంచాలనమున 

“కావ్య కుసుమముల్‌ పూచు సంకల్పలతలు.. - 
కడు బలాత్కారముగ (తెంపబడియ్యి విధిని... 
కన్నెవిరులు సమర్తాడు కాలమందు 
మౌక్తికముల కానుపు మోయొ శుక్తి కకట 

(గర్భ విచ్చేద మే పాపకారణంబు 

ఎండలో మాడిపోవు లేయిగురు లరసి 
యేడ్చు నదుల (ప్రేమాదంత మెవ్యడెజుగు? 


ఆంధావళి 

(ధాత) ....మావి పిందియలు మురియ... 
.. పూలు పసుపాడ, కుంకుమన్‌ జావకొ్ము 
... మామిడి చూలు మోయ... 


(ఆంధ్రమాత) ... ఆశల్‌ కౌతుక పూర్ణ చంద్రికలు పూయన్‌ 
.... భాషాకుమారి క క[బపు పెంగ్రి యిల్షైన...:. 
(తమ్ముడా). ....చీకిపోవని చేవ పదముల చేర్చి...:' 
(ఆంధ) సాహిత్యకలళ ౦బు క్షాళించి పండిత 
ల రాజు (కొంజవుల శ్నీరములు నించె,.... 
(ఆచారము) అన్న కాటక మటులుండ నావహించె 
భూమి నాసంద దుర్భిక్షమును సఖుండ.... 


(తెనుగుమాన్యము) ....పిల్లవేణువు ముఖంబున గుల్కుసుఖస్వరాళి nD 


(శ్రీ శివళంకర శాన్ర్రీ)....నిండురెక్క_ల కింద నిదురించు నెలకూన 
లను లేప పాడేటి నును పుల్లు బాలెంత 
తూర్పు వాకిలి ముందు తొగరు వన్నెల నూలు 
అలవోక వడికేటి అరుణాంఖుక కుమారి 


(కృష్ణరాయ నాగేళ్వరులు) ఆంధమున తీక్ట గుణశై లి నభిఘరించి .... 





gg 





868; రాయ్మపోలువారి రచనల పరిశీలన-త_త్త్వవివేచన 


(బుద్ధ దీక్ష) ధర్మధేనువు చేపగా దాయగట్టి 


జగతి పిదికె నెవండ హింసాపయస్సు బి 63) 
మునిగి పోలేదు నీ ముత్యాల భవనంబు 
పారిపోలేదు నీ పాడి గొజ్జెల మద వ్‌ జా(0. 75) 


(పథాశము) వెండి గొలుసులు-లంకె వేసి |ప్ర' 
i చండమగ్మ నీ నీలి తెరలను ' 
తూర్పు' వాకిలి తలుపు రెక్కల 
తొలగ లాగెద రెవ్వరో 2 (1. 76) 


(శు క్తి) నీరదములు నృత్యములాడు దారులందు (0. 91) 
(పిలుపు) నా విరహ గంధి గీతికన్వయము చెప్ప 
శిరసు లెత్తుచునున్నవి చిగురు పొదలు 

నవ్వుచున్న ది కడల నందాల సందె 


కొవి రంగుల రంగైన మోవి విరిచి (2. 8) 
(ఒక మాట) పలుకుము నీవైన చెలుకు పాలొలుకంగన్‌ (౪. 107) 
(ధ్యానగీతము) వాయదొడగితి భావాంబరమును కడిగి (1. 116) 
(మేఘమాల) ప్రాకెన్‌ చీకటి చెట్టు సోయగపు పూరంగుల్‌ 

దిశాంతమ్ములన్‌ (1.127) 
(ఎవరు) చీకటి జడల్‌ ముడుల్‌ విచ్చి చిందులాడె _, .... (1 182) 
(భ్వన్యాలోకము) (వాయ దొడగితి భావాంబరమును కడిగి (1. ర 
(రాధ పిలుపు) 'పోదలలో పూవువై పోయినావేమొ ? 

తమ్మిలో తేనెవై దాగి నావేమొ ? (0. 162) 
వనమాల is, TO 


"4 


ఊగాడి శూన్యము అయే సుందరవనములు 
శి. స్ట్‌ 
ర కాంబరముల రభసించెన్‌ షే (p: 10) 





న a it 4 A 
(తారణ) కొమ్మల పళ్లను కుంకుమ బరిణల 
కోయిల. పాడెను కుశల ,గీతముల. | (2. 12) 


(ఉగాది: నివేడన) ముదిరిన చెట్టు కన్నెగిలి ee వతి జీర్ణ ....(2. 16) 
శాంతి భివానిక్రై చాచేవు కొంగు + 


చితోపశాంతికై ఎత్తేవు గళము! ' టం 
స] గాలిలో ధో?లో క్షటికి నథ్టెండలో. (p28) 
..నా'తోట కాషాయ పీ ఫాంబరము త! sie 28) 

తెలివాకల తెర్టి పొర్దుచున్‌ Mp pie, 

చెజలాడెడు చిన్ని పీచికల్‌ Wi (p82) 
(పుష్పలావిక) పడకటింటికి రవిదారి యడుగుచుండ ie వంటో 83) 
౧4... _పలుకుతో పల్కు పెనబడి పట్టు పట్టి. (2 84) 


(నూంచాల) మైల విడిచిన నల్లకోక 
మణుల మెటిసెను పూలచుక గలు 
నాది నాదని దిజ్నితంబిను 
లూది లాగగ నలుకొనల్‌ (0. 46) 
(ఆడో చిన్నాడు) పలుకులే పూచేను పచ్చిపువ్వులు . వోలె... 
కథల జడలల్లితే కండ గట్టినయట్లు 
కళగట్టు మనలోక గాథా రహసా కలు, = 
నుడువులో అవి తేనె మడువులో, రతనాల 


, కడవలో, రాగాల పడవలో కనరావు (2. 58) 
మీ యమ్మ యే తార చాయలో నినుగాంచె 
ఏ యోవధుల పాలపాయసంబిడి పెంచె (9.49) 
(జన్మాష్టమి) ........ ...గృహ వీధులొప్పె, భూ 
దేవి ము [పహ పగిదిన్‌ జలమాడి ధరించె పచ్చపూ 
పావడ, దిక్సతీచికుర. పాశ ములట్టుల| వ్రేలె కృష్ణమే ఇ. లా 
ఘావలి, (p. 1) 


RRP-24 





870 రాయ్యప్రోలువారి రచనల పరిశీలన=త 'త్వవివేచోన 


చెజలో చిందులు మానె చీకటి.... 
.నప్వుచు పండు వెదుళ్ళు పాడసా 


ఆ 


గెం, దమసా తరంగవతికిన్‌ పొడక ఫ్రై సమర్త చిన్నెలు (9. 71) 


మి (శ్రమంజరి ఫి 


. (నమోవాకమ్‌) కాళిదాసుని భణితి కళలు సమర్తాడె 
1 (ఆం్మధ్రనవమి) తెలుగు 'కన్నెకు ప్‌సుపు తలంబాలు ఏ పోయాలె 


(భద్రయ్మాత) ఆకలికాకల కల్ణాడగ (ప్ర.... 


' (గురుదేవ రవీంద్ర) సంగీత సాహిత్య సాధనల పడకిల్లు- 


(ను. పువ్వులను మురిపింప తుమ్మెద 
కన్నెలతలు సమదర్తలాడక 
రావి బంగారాకు లొత్తగ 
పగలబడి నవ్వంగ మాగధి 
పాలుపోసిన పైరు పొట్టల 
చేలు శ్యామల మాంసలములై 
ఈడు వచ్చిన పడుచు లాయెను 
Ms) సర స్తరంగములు చలువ పాన్పులుగ 
ఉయాలలూగే ఒయారి తమ్ముల 
మిళింద కన్యలు మేలు కొల్చెదరు 
శిరీష శాఖల చెంపసరులుగా 
* అలంకరించెను అలరు జొంపములు 


"(పెండి లగ్నం) వెండి లాంతరు వెలిగించి వెడలె రజని 


చెట్టునున్‌ కదలవు సొమ్మసిలిన యట్లు 
(సంక్రాంతి సంబరము) సస్యకేసర కపిశ శోభల 
చేలు పసుపాడిన విధంబున 
చూడ కన్నుల వేడుకాయెను 
(ఆషాఢి) గొడ్డు నేలలు వదిరి కన్నె ప్రా 
లాలనాటురె యంటులన్‌ 


(9. 1) 


(0. 


12) 


(Pp. 22) 


(1. 
(2. 


«(Pe 


26) 
ఉర) 


45) 


48) 


. కలి) 


(1. 
ఆం (ఫై 
(2. 


కలి) 
57) 
57) 


.6 


85) 





_అనుబంధం= 1 


(ఫాల్లుణి) (పాతఠతపడియును మాసి మాయని. 
వెండితెర పయి వి|భమించెను- - 
స్మృతి కలాపము చ్మితరూపకమట్లు- 
| (ప్రాంజలి) వాల్మీకి శోకంబు (పవహించె శ్రోకమై 
నన్నయ్య కంఠాన నదెయించె భారతము 
(కోయిల) వచ్చావే కోయిల్నా వన్నెలాడే నెలకు 


పచ్చి పడుచు పదాల వాకిండ్లు తీయగా :... * 


( (రామలింగా రెడ్డి) తొడిమెయు పూవు సదుకుపొందికలు సూపు ' 


పదభావముల కొక్క. పాన్పమర్శ్చి, 
(నందా!) పూవును కోసిరి పూర్ణము 
గా విచ్చి హసింపనీయకయె నౌ నందా! 
(బ్రహ్మముడి) కొమ్మలకు చిగురాకు కాసుల దండలిచ్చి 
వసంతుడేగేను; 
సృష్టికింను బాల్య మెడలదు- 


leds నిళల్‌హసి-యించె విమలాంబరములై" 


(పల్లెపడుచు) ....జనములన్‌ కట్టివేయను కనులతో. 


ఉపమా వైశిష్ట్యం 
మి(శమంజరి : ప 
(అషాఢి) * పరము వెనుకై ఇహము ప్రైకొన 
తన్నుకొనె “సంశయ ఘనాఘన 
ఘటనమున మనుష్య వృత్తము 
బురదబడ్డ గజంబటుల్‌ 


మానవుని వ్యక్తి స్వతంత్రము 
అల్ల అల్లన కారిపోయను 
చిల్లికుండ జాలాలటుల్‌ , 


871 


(గ్ర. 92) 


(9. 98) 


...(p. 102) 
...(p. 115) 
2p: 119) 
(226) 


(1. 127) 
(9 128) 


1 (2. 142) 





రాయ్మపోలువారి రచనల పరిశీలన-తత గ్రైవివేచన 


దాలివలె, సుడిగాలి కెపుడో 

మండి గృహమును కాల్చదే? ౬" { {p. 94) 
పగులు వాణిన (ప్రహరి గోడలు - ' 

గడియలూశీన తల్పుపు జెక్కులు = 

ధర్మస[తము పగిది నీ బం , 

గారు గడ్డ నిలంబడెన్‌. , (9. 94) 


కుల విభేదము మతవిరోధము - 
పొట మరించెను స్పోటకను వలే (p. 96) 


(రామల్లింగారెడ్డి) లతిక నికుంజ వలయము నల్లినరీతి 


(ఫొల్లిళి)... 


(నందా!) 


కథకు తెంపులు లేని గమకమిచ్చి (Pp. 115) 
గర్భవతులను బిడ్డతల్లుల 

నరటి తోటల యట్లు నజికిరి- 

పాడ్రియావుల పగులగోసిరి . (9. 94) 
పనసపండ్ల విధంబునన్‌. : 

పుట్టితివి పొద్దుపొడుపుల 

నట్టింటను మొలిచినట్టి నలినము పగిదిన్‌ . (2 117) 
అపుడపుడె కడిగి "తుడిచిన 

అపరంజి కలశముపోల్కి నగపడె నీమో 


LT HN SE (p. 120) 


(విస్సన గపలుకు) చదివితి కర్ణుని చరితము 


వెదచే కడుబి తరిలిన పెయ్యవిధానన్‌ 
బెదరిన కనుచూపులతో 


మదియును చెదరెను అగమ్యమానంబగుచున్‌ (p. 1. ల 
ల. 


(బ్రహ్మముడి) మధువ్వుతాగిన తుమ్మెదలవలె - రేగిమబ్బులు తూగి 


తొలగెను; (0. 126) 
ఎగ సె నెత్తురు ముద్ధవలెనపు-డరుణబింబముతిన్న గా. (0. 127) 


అనుబంధం- 1 


(పల్లెపడుచు) 


వనమాల 


(తెలుగు బంతి) పచ్చిపాడియావు వంటిది కావ్యంబు స (9. 
(పుష్ప లాలిక) 


(పులియాకు) 


(ఆర్థమాలలు) 


(మాంచాల) 


(ర వీందుని 





కూతురొక్క-తె అతనికిన్‌ చూతపల్లవ మనదగున్‌ 


. మంచి గంధపుమొలకెయో మించు ముద్దుల గిలకయో. (1. 140) 
మొగ్గలోపలి మధువటుల్‌ సిగ్గుచిన్నెలు చెదరవూ. 


878. 


దోసపిందియ నునుపులన్‌ భాసిలున్‌ చెలి పాయమున్‌ (9. 141) 


పూవుపైబడు తుహినమో - ఆవు పిండిన అమృతమో 


అనగ ఆ చెలి చెలువముల్‌ ' (0. 149) 


భి 


త షనమట్లై ఆ టక్కులాడు (|. 


సందె వలె మెల్లగా జాజె మందగతిని 


చివురున్‌ గుత్తులబోని పాదముల... 


పూగుత్తుల్‌ విదిలించినట్లు చిరునవ్వుల్‌ చిందు.. -. (9. 


యజ్ఞ యాగాది కర్మ పర్యాయ పదము = 
వదిలినా రహింసాధర్మ పక్యపథికి 
దక్షిణాయన ర క్తి నుత్తరము విడుచు 


కర్మసాక్షి సహ్మస్తాంశు కాండమట్లు. 4. ' (p- 


ధీర భృంగము తొంగిచూడని 
తీయ సంపగి మొగ్గ తీరున 
పగలు రేలునే నెట్టుచుండెను 


ప్రడతి మాంచాల (p- 


ఆతీపోయినది దివ్య స్నేహ శృంగార 


ఆ స్తమయము) దీపంబు నివ్వాళి తీసినట్లు. 


(జన్మాష్టమి) 


ట్‌ 


న్మిష్క్మమించినది నాందీ ముఖోజ్జ్యల తార 


చ్మితాంక యవనిక చినిగినట్లు, (9. 


రుచి మన్మ్కృదుశాద్వల ప్మతశయ్యలన్‌ 
బృందయు వెల్లె ము త్తయిధులె త్తిన పచ్చలపశ్రైరంబనన్‌ (1. 


/ 
శి) 
88) 


44) 


ys 


281 ” రాయప్రోలు లువారి రచనల పరిశీలన-త త్హువివేచన 


ఆం ధావళి 


(తెలుగు మోస్యేము) ఈనిన ఆంమందగతి ఇంపు లిగిర్చి ఫలించి నట్టియ 
ధ్యానము daa సస్యరమ యాడెడీ వేదిక బోలు నీ తెలం 


0 దము న 
బుద్ధ ద్గీ | కాను లుడిగిన wre 1 . 
వణకుచున్నదిళనా వచః ఫణితి పగిది (9. 65) 
((పభాతము) నిదుర విడి ఆశా నితంబిని హక? 


(::2 ౦౧! నీలవేణి విదల్చ్ప రాలెడి 
మల్లెపువ్వుల పగిది జాటెను 
అబ్లనల్లన తారకల్త్‌ | 
పండు కుంకుమ కలిపి తీర్చిన 
పచ్చి ముగ్గుల అల్లికల వలె + 
ఉఊపరిగత పాతాయనమ్ముల 
నుండి ఆరుణిమ లగ పడెన్‌.. : 
(పథమ పుత్రోదయము వేళను 
భాసిలెడి సంపన్న గృహమటు -' 
(ఓకీ .౪; అలతి వికాస సుఖాభిముఖమయి 


(నం qj 


x 
లా 
- 

= 


అలరెబో జగమంతయున్‌, ॥ (9. 76) 4 
(య్యాత) ఏటి సందిట ఆడుచున్నది 
ఆటబొమ్మ విధాన నావయు | (1. 79) 
అతో ట్‌ న 
(వక్తి) అగాధ పాతాళ తిమిర మొక్క 
మారపార నభం బొక్కమారు చూతు 
పగలు రేలుపలక్షించు ప్రాణి పోర్కి (9. 91) 


లసదుషః కంఠధవళ మాలలు గనబడె' 

నెలల బాలెంత _స్తన్యధారల విధోన ' 

భావరేఖయు కుటిల" కంపేనము మానె a ts 
(12 ఇ, ౮సుప్త విరహిణీ (భ్రూలతాక్షోభ బోలి . (p. 92) 





అనుబంధం- 1 . 


(ఒక మాట) అమృత రసవతులై నవ్వు అఖిల వికసి 
త్శార్డ సుమములు బాలెంత రాండ పోల్కి 
పసుపు బూసిన ము త్రెదువుల మొగాల 
ననుకరించి గుమ్మడి పువ్వులందమయ్యె. 

(ధ్యానగీతము) సృష్టి పసిబాల పగిది ని దించుచుం్తడె 
తల్లి జెక్కల [కింద మెత్తని సువర్ణ : 
తూలికల మైనుబచి నిద్దురలు వోవు 
కన్నె పాఠరావతము భాతి కదలదాయె 
నా యహంకార మేమి బంధంబొకాని 

(వసంత వికాసము) చక్కని నభంబు రంగులన్‌. పిక్క టిల్లె 
నిండు జవ్వని యరుణంపు గండమట్టు 

(శేష చె్రము) నవనవ లాడేటి చివురాకులెల్ల 
కబికెక్కె_ నెండ కాకలు బోలె ముదిరి 

(కవిత) -,, సందెలను వచ్చిపారాణి సవదరించి 
నింగి బాలెంత నడికట్టు కొంగులనగ 
జారు నతసీ పయోద (పసన్న రేఖ 
లందికొని లాగి చీరెగా నందగింతు 

(ఎవరు) ఆరుచున్న కలంకారి చీర చెజగు 


లనగ ఆళాముఖంబుల నందగింబె.... నీరదపంక్తులపుడు (9. 


పొదలయందెందొ కనరాక పూర్ణ పరిమ 
శమున (తోవరులను లాగు సుమములట్ట ' 
కటిక చీకటి లోపల కానరాక 
ప్రాడుచుండిరి గాంధర్వ భామలెవరొ. 


లెట్టుచనునొ యన్న యనుమాన మెత్తె నాకు 
తదభిముఖుడగా నూరించె నదియు నన్ను 
సంవృతంబై న కవి కొవ్యశై లి వోలె. 
ఓర్వలేని వారెవ్వరో యొకరి నొకరు 
పోల్చుకొనకుండ [కిందకు వాల్చినారు 

నీకు నాకును నడుమ నీ నీలితెరలు 
సెజ్జపయి _పణయుల మధ్య లజ్జలాగు. 


(1. 


(2. 


875. 


106) 


. 114) 
. 121) 


..124) 


129) 


181) 





876 


రాయ।|పోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


అందమయిన పద్యంబుల నల్లునతడు 
నునుపు పోగుల పట్టునేసిన విధాన 


- వీథుల బొరలె నాబిడ.... ........... 


(కనకము) ' 


రాగం గాన తరంగభరము 

తెలి తమలపాకు తోట పాదులకు పారు 
ధవళ జలకుల్య భాతీ నార్జ్రంపు గతుల 
వేరువేరై తి శుంతట చారు జలద 
గర్భమును వదలిని జలకణములట్లు 
(ప్రియ సమాగమ సుకృత మర్ధించె నతడు 
భీష్మతపన రోహిణి బొందు |గీమ్మనట్టు 
వదలదగు నీ పులుంగును....పం 
పెదగాకల య త్తవారి పిల్లను బోలెన్‌. 


(ధ్వస్యోలోకము) శశి (ప్రకాశింపడయ్యె, నిశ్వాసమలిన 


(లలిత) 


(తెన్సుగుతోట్ట) , 


(స్నేహలత) 


పవన బహులాంధమయిన దర్పణము పగిది. 
పక్షిలేని కొమ్మయిన నావంటి వనిత 

ఏమి ఫలముండి.... 

మించు విధాన కోర్కి విరమించె, 
తెలియరాని చక్కి_లిగింతలలకు నొడల 
మేలుకొలి పెడు. పవనుడు బాలుడట్లు 

ప్రాచీ కుమారికా కంఠమందు 

మలయు కుంకుమ పూవుల మాలలనగ 
సౌంపొలుకుచున్నయవి యుదయంపు రుచులు 
*...విచ్చిన పుష్పము వోలె బుస్రై వం 


గడమున కెల్ల సౌరభముగా నయగారి కుమారి. 


థ్రీ భరతమాత కంఠొన సిరులు విసరు 
ఆణి ముత్యాల కళ్యాణ హారమనగ 
తేజరిల్లు... గంగామ తల్లి 


(కష్టకమల) ఆలల కోనేట నరుగు రాయంచలీల 


ఆ మృదూద్యానమున మందయాన యగుచు 
ఫోయె నా కన్నె.... 


(1 


(2. 


: వక్ష 
ఇి ను. 


136) 


క 188) 


క 141). 
. 151} 


. 167) 


220) 


. 818) 


.836) 


285) 


255) 


అనుజంధం-=1 


వెన్నెలల స్వస్థపడు కల్వపిల్ల పగిది 
గీతి వడదేరు పాపరాకూతు భాతి 
స్వాతి వాకట్టు విడు శుక్తిబాల లీల 
గాలిచే శోషబాసె నాకన్నెయపుడు. 


(తృణకంక ణము) స్నిగ్ధ సికతాతలమ్ములు చెమ్మతేరు 


ఎండకన్నారుగక వాననీడిగిలక 

పెరిగిన కలకాపురముల బిడ్డలట్లు, 

లిఖియించు శొంటివే రమణి రూపు 

అదియె ముదమీక యలత కాస్పదమ యయ్యె 
(గహణగతమైన చందుని కలవిధాన, 
పాలురాని ఆవుల మొదుగుల్‌ వలెన్‌ మొగులు 
పూసి కొనెన్‌ దివి, 

బాధలేక వ్యసనరుచి బోధపడదు 

చీకటులు లేక దీపిక చెలగనట్లు. 


Gate ధేనువులు తిను బహువిధ శృణచయమ్ము 


(తావు నానానదీ కూప జీవనమును 
కలిసి పరిణమింపవె పాలుగా ధరితి 
శబ్దమేళన తంత నైజమ్ము నిదియి. 
కలవు రసరొమణీయకములు కృతులను 
మాధురీ సౌర భమ్ములు మధువున బలె. 
ఈ పలుకుబడి ఇంపు ఘటిల్లె తెనుగు 
భాషకు నిసర్గ కోమల భూషణముగ 
మధుకణ ధురీణమైన సుమమ్మునకును 
అందముగ రంగు రేకులు నమరినట్లు 
పాలలో వెన్న లీనమై (గాలు లీల 
“బ్బమందును అర్థంబు చక్కనెసగు; 
ద్యుమణి తన చి తరుచు లదృశ్యముగ 
పుష్ప ప్మత ఫలాళిలో పోయురీతి 
సుకవి వాగర్థ బాంధవ స్ఫురిత రక్తి 
స్వర లతాంతములై న శబ్దముల నించు 
తెల్ల చుక్కల కరియాల నెల్ల పిదికి 
పయినిడిన క్షీర భాండంబు పగిలినట్లు 
వరద గళ్టైను (బ్రహ్మాండ భాగమపుడు 
పచ్చి వన్నెల పాలచే (పాణు లలర 


877 : 


(p. 272) 
(9 4) 


(2. 7) 
(9.8) 


(9. 16) 


878“ రాయ|ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన ; 


సరస కావ్యార్థము లభిధా వరణ మెడలి 
నిత వ్యంజనా వీధులస్‌ (మించు 
పూవు విడిచి వాయు తరంగముల 'నపార 
'.. "ఏ! దూరమేగెడి పరిమళ సారమట్లు 
కళలు రమ్యార్థ సౌభాగ్య కల్చనమ్లులు | 
ం సంవృతమ్ములు శాస్త్ర బీజమ్ము లందు 
"ఓ. మధుర కండరసార మాంసలములయిన 
పండ్ల లోపం బిత్తల భంగి నంతె 
కన్నె వై పాటలు : 
(తొలి మబ్బులు) తడిసిన కొమ్మలు తలలు వంచుకొనె 
in పెండ్లి కుమార్తెల బిడియము తోపగ... 
(న షవ్నటీవారమ్స) నింగి విసరిన యొడి-సెల రంగు బెడ్డ. 
గః బోలె (వాలెడు చక్కదనాల చుక్క. 
గగన నికేశనమ్ముపయి కప్పిన తెల్లని పాలపెంకుల 
ట్లగపడు ధౌతమేఘళకలావళి........ 
వనకుమారిక లుంచిన పసుపుముద్ద 
లో యనగ ఆకుమలజుగుల సోయగించు 
పండ్లుకనబడె.... . నారింజపాదుల చాయలందు 
(2 ఇ. పరితయ కులాయ మెడలిన పావురమ్ము 
పగిది నాయదియును వచ్చెవనికి మరల 
అలలు రేగిన తామరకొలను మాది 
నెడద (కైకొ-న నుత్కంఠ వెడలె నిట్టు, . 
Wt aan aes దెసలరయ లేక 
తిరుగు అనపత్య హరిణంబు కరణి నేను, 
౫4, హచుచుంటిని ఆమెకై; ............ 
(మాధురీదర్శనమ్‌) తెరలి మసభిన పయస్సులు 
మెరుగారుచు నురుగులారి మీగడ యగు మా 
దిరి స్థాయి భావ మందెడి 
ల. తరుణాంతఃకరణ నై జధర్మములు.... - 
ర మణీయార్థ తరంగిత 
కమనీయంబయిన.. కావ్యకంఠ ధ్వనిలో 
సుమమున మకరందము వలె 
. (భమించు రసము,... 


a 88) 


. తిరి) 


By 


. 20) 
£81) 


. 22) 


, 25) 


. 22) 


80) 





అనుబంధం-శి 


(పముఖులతో ముఖాముఖి ' 

కొందరు (ప్రముఖులను కలిసి రాయ|ప్రోలువారి . తత్త్వచింతనను | గూర్చి 
(పళ్నించి సేకరించిన విషళాూలు స్రంగ్రవ హంగా ఈ అనుబంధంలో ఇవ్వబడ్డాయి. 
_ముందుగా రూపొందించుకున్న 'వ్రళ్నావళి కూడా దీనిలో 'శేర్చబడ్డది. కలిసిన 
వ్యక్తులు అన్ని (పళ లకు సమాధానాలు చెప్పకపోవడం, చెప్పినవి (ప్రశ్నావళి 
వరుసలో లేకపోవడంవల్ల వారి సమాధానాలకు (పళ్నల క్రమసంఖ్యలను "చేర్చ 
లేదు. ఆయా వ్యక్తుల ఉలి పాయాలలో కొన్ని (ప్రత్యక్షంగా (పహ్నావ?కి స సంబం 
ధించినవి కాకపోయినా రాయ|ప్రోలువారి వ్యక్తిత్వాన్ని (పకటించే విషయాలు 
కూడా కొన్ని ఈ సారాంశాలలో ఉంచడం జరిగింది. కొందరికి (ప్నావళిని 
అందించడం "సాధ్యపడలేదు. శ 


రాయ[పోలు' సుబ్బారావుగారు ముఖాముఖి చెప్పిన మి, విషయా 
లను మూడవ అనుబంధంలో ఇవ్వడం జరిగింది. 


“పళ్నావళి 
1. సగుణ నిర్గుణ (బహ్మలలో రాయ్మపోలువారు. ఎక్కువ అలిమానింేది 
పదని మీర నుకుంటున్నా రు అది వారి కావ్యాల్లో కనిపిస్తుందా 2 


లి రాయ పోలు" వారు "భగవంతుని ఏ రూపంలో ఆరాధిస్తారని మీరు 
భావిస్తున్నారు! 


8; తాంత్రిక విధానాన్నీ గూర్చి రాయ| ప్రోలు వారి ఉదేశ్యం ఏమయి 
_ ఉంటుంది ? వారు లలిత తోపాసకులని అంటారు. ఆ ప్రభావం ఏదయినా వారి 
సాహిత్యం మీద ఉందని మీరనుకుంటున్నారా? అంటే ఏ రకంగా ఉంది? ~~ 

| ఫ్య 


4. (ప్రకృతిని వారు వర్చించడంలో ఆధ్యాత్మికభావన ఏదయినా ఉందా? 
“ఉంటే ఆ ఆధ్యాత్మికచింతన వారి కావ్యాల్లో ఏ రూపంగా కనిపిస్తోందని మీరను 
కుంటున్నారు? సహా? 





882 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వ్వవివేచన 


5. ద్వైతం సిశిష్టా ద్వైతాల్లో రాయ్మప్రోలు వారికేది. అభిమానమనుకుంటు 
న్నారు? ఆ భావాలేవయినా వారి రచనలో కనిపి స్తయ్యా? 


6. వారి దేశభ క్రికి, వారి సమకాలికుల దేశభక్తికి ఏదయినా భేదం ఉందా? 
అంటే వీరి దేశభక్తి కేవలం ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా వెలికి వచ్చిం 
దేనా? లేక ఆందులో కూడా ఏదయినా ఆధ్యాత్మికత కనిపిస్తుందా ? 

క 

7. వారి అమలిన శృంగార సిద్ధాంతం గూర్చి మీ అభ్మిప్రాయం ఏమిటి ? 
"ఈ సిద్ధాంతం ఎందుకు ప్రచారానికి రాలేదని మీరనుకుంటున్నారు ? దానిమీద 
(పభావం చూపిన సిద్ధాంతాలుకాని సాహిత్యాలుగాని ఏవయినా ఉన్నాయా ? 

8. మధుకలళ రచన చేయడానికి వారిని ఆకర్షించిందేమిటి ? ఉమరు 
తాత్త్వికతా ? లేక ఉమరు కవిత్వ రమ్యతా ? చార్వాక సిద్ధాంత్తానికి ఉమరు 
తత్వానికి భేదం ఏమిటి ? 

9. స్రీ సమారాధనకు పెట్టింది పేరుగా చెప్పదగ్గ రాయ ప్రోలువారు 
“కూప నవనీతం”లో 'వకుళమాల' శీలదానం చేసినట్లు చిత్రించడం గురించి మీ 
అభ్మిపాయం ఏమిటి ? 


10. సుబ్బారావుగారు జ్ఞాన, కర్మభటక్తి మార్గాలలో దేనివైపు మొగ్గు 
చూపుతారు? ఆ (ప్రభావం వారి రచనలలో కనిపిస్తుందా ? 

11. రాయ్మప్రోలువారి రచనల్లో వేదాల, ఉపనిషత్తుల |ప్రభావం ఏ రకంగా 
కనిపిస్తున్నది ? : 

12. సంస్కృత సాహిత్య (ప్రభావం, సంస్కృత కవుల ప్రభావం వారిపై 
ఎంతవరకు “ఉంది ? 
| 18. (ప్రాచీన ఆంధ సాహిత్య (ప్రభావం, కవుల (ప్రభావం వారిపై 
“వీ రకంగా కనీపిస్తున్నది ? 

14, ఆంగ్ల కవులలో ఎవరి గూర్చి ఆయినా సుబ్బారావుగారు ఎప్పుడయినా 
ఎక్కడయినా ఎక్కువగా. _ చెప్తుంటారా ? వాళ్ళ (ప్రభావం రాయ ప్రోజ్య్లారి 
సాహిత్యం మీద ఉందా ? హా 

15, రాయ|పోలువారి రచనలలోని తాత్త్వికత గూర్చి మీరేమయినా 
చెప్తారా ? 


'ఆనుబంధం=వలి ' క. :888 


డా॥ అమరేందగారుః. 1 214 
8028181. 
లు, pm: 


(ప్రకృతిలో ఒక్‌ చైతన్యం సర్వతా వ్యాపించి ఉన్నది. [ట్‌ సత్య 
సౌందర్యం అనే భావం.. శ “సచ్చిదానంద కల్యాణ సదనమయిన ఈ మనోహర 
జగతికి నేగుదెంచి (పేమలమ్మి నారాధింపవేమి జెపుమ” అన్నపుడు VWords- 
worth (ప్రక కృతిని చూసిన విధానమే కనబడుతుంది. 4 


“Lines written on Tintern Abbey”లో దృళ్యమానమయిన ఈ 
(పకృతి అంతటి వెనకాల మహ త్తరమయినటువంటి చై తనం ఉంది. 


ఈ (పకృతి అంతా కేవలం సె పెకి కనబడేది ' కాదు, దీని వెనకాల చె చైతన్యం 
ఉంది అనేటువంటి దృష్టి ee వర్ణనలో కూడా నకబడుతుంది. "అందు 
. వల్లనే ఆ వర్ణనల్లో (పత్యేకత / 


పకృతినొక ఉపాస్య దేవతగా వర్ణించిన మొదటి కవి Words worth. 
అది రవీం|దుని ద్వారా సుబ్బారావు గారికి . 


భారతజాతిని భారతీయ జాతిగా నిలబెట్టినటువంటి సంస్కృతి . నంతనీ 
కూడా పునరుద్ధరించాలి, ఆ చర్మిత చావలేదు, దాన్ని మళ్ళీ హృదయాలు 
చీల్చి చదువుకోండి ఆని (ప్రబోధం చేయటంలో సుబ్బారావుగారు ఆధ్యాత్మిక 
మయినటూవంటి సాంస్కృృతికమయినటువంటి (ప్రభావాన్ని కూడా 
చూపించారు .... రవీందునితో పరిచయం కాకముందే వారు (వాసి ఉండొచ్చు. 
'భావసామ్యం ఉండి ఉండొచ్చు........ బంకిం గేయం బాగా" (ప్రచారం పొందింది. 
ఆ (ప్రభావం వల్ల వారు దేశాన్ని మాతృముర్తిగా దర్శించారు. దేశాన్ని కేవలం 
ఒక రూపంగానే కాకుండా ఒక మాతృమూ ర్దిగా ఇంతమంది సంతానాన్ని 


కన్నటువంటి మాతృమూర్తిగా (భావించిన) మొట్టమొదటి కవిబుషి బంకిం: 


Pan ఆ భావానికి కవితాస్ఫూ ర్తి నిచ్చింది బంకిం.... మామూలుగా ఉండే 
సంకుచిత మెనటువంటి రాష్ట్రాభిమానం కాకుండా సమ్మగమైనటువంటి జాతీయాఖి 


మానం సుబ్బారావుగారిలో కనిపిస్తుంది. .... Narrow imperialism కాకుండా 





“884 రాయ[పోలువారి రచనల పరిశీలన=త .క్వవివేశన 


ఒక Broad nationalism. అది . ఛ్రాలా, ఖ్లిబ్యిత మెనటువంటి విషయంగా 
నాళ, పిస్తుంది. అందువల్లనే వారి గేయాలు ఈనాడు కూడా ఆం రాష్ట్రం 
వచ్చినా ఇప్పటికీ పాడుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. వాటిల్లో 'ఉన్న జాతీయ 
sa పభావం అటువంటిది. శి? 


 సుబ్బారావుగారిది స్రగుణోపాసనే అని నా ఉద్దేశం, మామూలుగా నా -ఉడ్జే 
- తల్లో: కవులందరూ కూడా ఒకవిధంగా దై దై ౪తవాదాన్నే ఎక్కువగా. అభిమా 
నించినట్లు కనబడుతుంది. ; 


. అసంతృప్తి idl కవిత్వం మీద ధ్రకటించిన వారిలో 
మొట్ట మొదటివారు సుబ్బారావుగారు. .... . అమలిన. శృంగారం నిజంగా ఆయన 
మనకు చేసిన గొప్ప COntribution అని అనుకుంటాను. d౭ad౭n౯౭ నుంచి 
మళ్ళి శృంగారాన్ని ఉదాత్తమయిన స్థాయికి ఉద్దరించినది సుబ్బారావుగారే ఆని 
చెప్పాలి. భావకవులకు మార్గదర్శకులయ్యారు అందులో వారు. ఆంటే కేవలం 
శరీరగతవర్ణ నలు చేయకుండా ఒక పవ్మితమైనటువంటి ఆదర్శాన్ని (ప్రేమలో 
బి తించశం 'ఇది సుబ్బారావుగారి దగ్గర నేర్చుకున్నారు భావకవులు.... అసలు 
ఆ ఉదాత్తమయిన భావన సుబ్బాఠావుగారి నుంచే = ఈ అమలిన శృంగారం 
ద్వారానే.... .... లాక్షణికమైన పద్ధతిలో కాకపోవచ్చును గాని శృంగారాన్ని ఒక 
ఉదాత్త స్థాయిలో treat చెయ్యడం ఉన్నదే - అది సుబ్బారావు గారి దగ్గర 

-.నేర్చుకున్నదే. ఖ 


(ప్రబంధ కవుల ఆన్టీల శృంగారాన్ని ........ దాన్ని సుబ్బారావుగారు 
. Positive side నుంచి.... కేవలం Negative గా ఎదుర్కొన్నారు రామలింగా 
రెడ్డిగారు. Positive 5166 నుంచి శృంగారం అంటే ఇది, ఇట్టా ఉండాలి అని 
నిర్జిష్టతను (వ్రాసి చూపారు. 


.. ఉమర్‌ తత్త్వం వారికి నచ్చొకాదు, కవిత్వంలో ఉన్నటువంటి Se 
. వల్లనే ఆకర్షితులై - ఫి ద్రైరాల్డు అనువాదంలో ఉన్నటువంటి ఆ విశిష్టత 
(ప్రభావితులయి ea చేశారేమో అని అనుకుంటాను, 


....కవిగా. ఎక్కువ సుబ్బారావుగారు భ క్తి మార్గాన్నే అనుసరిస్తుంటారు. 





అనుబంధం. 885 


(ప్రాచీన ఆంధ సాహిత్య (పభావం కవుల ప్రభావం సుబ్బారావుగొరిలో 
పద్యరచనలో సమాస కల్పనలో తొలి రచనల్లో కనఐడుకుంది. పోతశ। వారికి 
చాలా అభిమాన కవి........[పత్యేకమైన ఆ పద బంధాలూ (ప్రత్యేకమైనటువంటి 

"ఒక లాలిత్యం ఇెవ్పటంలో ఒక పేశలం ఒక |ప్రసాదగుణం ఇవన్నీ కూడా 
సుబ్బారావుగారితోనే (పారంభమయిన యి .. “భావ కవిత్వం ఆంటూ ఒకటి 
రాకపోతే ఇవన్నీ వచ్చి ఉండేవి కావని నా ఉద్దేశం. ఆ స్వాతంత్యం కనుక 


వొళ్ళు అప్పుడు సాధించో ఉండకపోతే, సంప్రదాయం మీద కనుక అప్పుడు | 


.. వాళ్ళు అటువంటి తిరుగుబాటు చేసి ఉండకపోతే ఈ కొత్త ఉద్యమాల మార్గాల్లో 
సాహిత్యం సడవడానికి అవకాశం ఉండేది కాదు. 

సుబ్బారావుగారు చెప్పదలచుకున్నది తమ కావ్యాల్లో నే చెప్పేశారు- సూటిగా 
ఛెప్పకుండా. మానవులను ఒక స్మూతంతో ముది వేయగలది మైతీ సూతం. 
దాన్ని. (ప్రతిప్తాధన చేయడం, ఆ ప్రతిపాదన సుంధరంగా ఉండడం, సృష్టి 
కంతటికీ. కూడా ఆధారభూతమమునది ..ప్రణయత త్యం ఉన్నది అనేటువంటి 
(పభావం- ఇవన్నీ కూడా వారి తాత్త్విక చింతనలోని భాగాలే. 

ముఖ్యంగా నాకు వారిలో కనబడేది ఆ సత్య సౌందర్య సమన్వయం. 

ఇప్పుడు సాహిత్యం చెప్పదలచుకున్న సత్యాన్ని han చెప్పటం, ఈ 
రెంటి సమన్వయం చాలా అపూర్వంగా మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో 
_రాయ్మప్రోలు రచనల్లోనే (ప్రవేశించిందని నేననుకుంటాను. ఇ 


శ్రీమతి కొత్తపల్లి లలితగారు 
ఆఆ నావి ట్రా 
2-౨-82 
4 p.m. 


భగవదారాధనం.... .... మాతృరూపంగా ఆరాధిస్తారు. దేవిని కు-డా అదే 
రకంగా ఆరాధించారు. “లలిత” అన్న పేరు నారు పెట్టడంలో ఆ పేరే పెట్టారు. 
మా ఇంట్లో వాళ్ళకి ఆయన "పెట్టిన పేర్చే ఆయన అభిరుచిని తెలుపుతాయి. మా 
, అక్క కల్యాణి; మంగళశబ్దం కోసం పెట్టుంటారు. మా అన్నయ్య అసలొఇపేరు 
చింతామణి. తరువాత “రాజశేఖర్‌” చేరింది. శ్రీనివాస మార్తాండ్‌.... Mంrmning 
RRP-25 


క 





886 రాయ|ప్రోలువారి రచనల పరిశీలన-త త్వవివేచస 


birth 39g ఆ పేరు పెట్టి ఉంటారు. . తరువాత నేను. నాకు కూడా లలితాంబ 
అని దేవి పేరు పెట్టుకోవాలని పెట్టారు. అయితే register లో నా ఇష్టం మీద 
లలితగా | వాయించారు. తరువాతవాడు శివ ప్రసాద్‌. ఆ తరువాత తమ్ముడు 
- చిదానందం. వాళ్ళిద్దరి పేర్లూ కలిపి శివానంద+అని అనేవారు. ఇద్దరినీ కవలల 
లాగా చూసేవారు. మా చెల్లెలు పద్మావతి. మా' తమ్ముడు (ప్రభాకర్‌. 


| ఇంట్లో ఎ వం చేసిసా పిండితో, దానితో వేంక టేశ్వుర దీపాఠాధన 
చేయడం అదీ ఉంది. విగ హారాధన.... అంటే పటం లాంటిది, కాలెండర్‌ 
ఫోటోలాటిది.... వాటిల్లో _దేవతారూపానికి పూజించడమేగాని, పంచలోహం, 
వెండి లాటి ' వ్మిగహాలూ, బొమ్మలూ పెట్టి పూజ చేయడం ఆయనకు ఇష్టం 
ఉండదు. లలితా సహ|స నామాల పుస్తకం ఆయన దగ్గర ఉన్న దేవీ పటం 
వంటి వాటిని మారవడం కాని, .... (ఫేమ్‌ ఆయినా సరే, పుస్తకం ఎంత శిథిలం 
అయినా సరే....-వాటిని మారవ నివ్వరు. 'ఆయన పూజించే బొమ్మ నందలాల్‌ 
వేసినది. అస శక్‌! 


బాల, రాజేశ్వరి లాటివి శ క్రి స్వరూపాలు. వాటిని తట్టుకోవడం కష్టం 
ఆని ఆయన అంటారు. లలిత పేరులోనే సౌమ్యం ఉంది. ఆ దేవి శాంత స్వరూ 
పిణి అని అంటుంటారు, 


Tender things, feelings లాంటివి ఆయనకు అభిమానం, వికృతం, 
వికారం అయినవి నచ్చవు. Blak లాటి Colours ఆయన వద్దనేవారు. 


మహా నై వేద్యం పట్ట నమ్మకం తక్కువ. ఆ అలవాటు లేదు. తడి బట్ట 
లతో మడి అదీ ఆయనకు నచ్చదు. అయితే ఇంట్లో పిల్లలు జుట్టు విరబోసుకున్నా, 
జుట్టు నీళ్ళు కారుతూ ఉంచుకు: ష్‌ బొట్టు లేకుండా తిరిగినా కోప్పడేవారు. గుడికి 
ఆయన వెళ్ళేవారు కాదు. మేమూ పొయ్యేవాళ్ళం కాదు. కాని పెద్దయ్యాక ఇప్పు 
డెప్పుడై నా మేము వెళ్ళి గుడి ప్రసాదం అని ఇస్తే మాత్రం తీసుకుంటారు. కళ్ల 


కద్దుకుంటారు. శుక్రవారం మ్మాత్రం మడిగా నై వేద్యం పెళ్టేవారు. కాంగీిక అ 


విధానం గురించి దృష్టి ఎక్కువ లేదు. ఉపాసనే బలంగా ఆయన అభిమానిస్తారు, 


దేశభ §ల Cosmic image.... కాని regional ది లేదు. 


"a 





అనుబంధం-2 887 


శ్రీకి (ప్రాముఖ్యం అతని mother గా deal చెయ్యడం వీబల్లో Bengal 
వారి పద్ధతి ఆయనకు నచ్చింది. వాళ్ళు ఎట్లా స్త్రీని గౌరవిస్తారో, అభిమానిస్తారో 
ఆ PI OID సచ్చించి. పిల్లల్ని Bengal పంపించి చదివిస్తాననేవారు. 


శ్రీ కోగంటి సీతారామాచార్యులుగారు 
80-8-81 
ఇ | 5-30 P.M. 


భి 


ఆసలు కవి ఆమినవాశల్తా నిర్గుణ బహ్మనే చెబుదామని (పయత్నించినా 
సగుణ్యబహ్మద్వారాగాని చెప్పడం కుదరదు. కవి ఆయినవాడు సగుణస్వరూపం 
బాగా ఉపాసించేవాడు కావాలి. సుబ్బారావుగారు భగవంతుణ్ణి సర్వ పకృతిగా 
ఆరాధిస్తాడు. ఎందుకనంటే, ఒకప్పుడు ఆయన ఉపన్యాసంకూడా నేను విన్నాను 
బెజవాడలో. “సర్వం ఖల్విదం (బహ్మ, జగదిదం[బహ్మ” అని. ఈ రెండూ నా 
చిన్నతనంలో మొట్టమొదటిసారి వారి నోట్లోంచి విన్నవే. (ప్రకృతి మొత్తం |బహ్మ 
వస్తువుగా (ప్రక తివర్ణ నలవల్ణ కలిగే ఆనందమే (బ్రహ్మానందముగా భావించిన 
మహాకవులు చాలామంది ఉన్నారు. సుబ్బారారుగారుకూడా ఒకడు. సంస్కృృతాం్యధ 
పరిజ్ఞానం, వీనికి తోడు ఆంగ్ల విజ్ఞానం - ఈ మూడు ఉండడంవల్ల నేనప్పు 
ం డప్పుతూ అనుకుంటూ ఉంటా తన (తివేణీసంగ మం వంటివాడు అని. 


తాంతికములంటే రెండున్నయ్యి - మ్ముదములు, మహావిద్యలు. మహా 
విద్యలను సుబ్బారావుగారెప్పుడూ వ్యతి రేకించేవాడు కాడు. హింసాత్మక కాండను 
ఆయన ఎష్టుడూ అంగీకరించినవాడు కాడు, ఆయన మనస్సు సహజకోమల 
మయిన మనస్సు. ఊ _త్తమమైన మార్గ ంలో శుద్ధంగా పూజించేవారేకాని హింసాత్మక 
మైన తాం|తిక పద్దతికి సంబంధించినవారు కాదని నా సిద్ధాంతం, సుబ్బారావుగారి 
మనస్సు ఆయన వాక్కువలె ఉదా త్రమైనడి. ఆయన వాక్కు. మనస్సువలె 
ఉదా త్తమయినది, 


(పకృతి వర్ణించడంలో ఆధ్యాత్మిక చింతన ఉంది. ఆయన ఒక రేనినుజు, శ 
వర్ణించినా, ఒక ఆకును వర్ణించినా, ఎండుగడ్డి మోపును వర్ణించినా అహంకార 
మనుకారములకు దూరమయిన సత్యాన్వేషణ చేశాడాయన. ఆ సత్యాన్వేషణ 





888 రాయప్రోలువారి రచనల పరిశీలన -త _త్తర్పవివేచోన 


ఎప్పుడయితే చేస్తారో అప్పుడు వారికి (పకృతి - (ప్రకృతి గతములయిన సర్వ 
వస్తువులు ఆనందమయమయిన (బ్రహ్మపదార్థం వంటివి. 

రాయప్రోలు క కోరింది పొందదలుచుకున్నది నిర్ణణమైన ్రహ్మవస్తువు అయి 
నప్పటికీ అది సగుణస్వరూసం లేనిదే కనబడదుకొబట్టి వినపడదు కాబట్టి, కవిత్వం 
శబ్దం లేనిదే (ప్రకాశించదు కాబట్టి, దత: సిద్ధాంతంలోనే చెప్పాడు. కాని ఆయన 
ఒక్ళుమర చి చెప్పినప్పుడు మా[తం అదై గతం కనిపిస్తూనే ఉంది. ప్రకృతిని ఒప్పు 


- కున్నంత మ్మాత్రాన విశిష్టాద్వెతి కాడు. ఆయనకు మూడింటిలో ఏదిష్టముూ అంటే 


అదై కతమునందే ఆయనకు పర్యవసానం. కాని దాన్ని చెప్పేటప్పుడుండే ద్వైతం 


"లోనూ చెప్పాలి చిశిష్టాద్వెతంలోనూ చెప్పాలి. 


దేశభ క్రిలో ఆధ్యాత్మిక చింతన లేకుండా ఎట్టా పోతుంది ? దేశభక్తి 
అక్కరలేదూ అంటే మన సంధ్యావందనాదుల్లో దేశనామ కీర్తనం చేయడం 
ఎందుకసలు? 

సుబ్బారావుగారి మనస్సు భవభూతికి చెందిన మనస్సు, సుబ్బారావుగారి 
కవిత్వం తెలియడానికి మన భగవద్గీత భారత భాగవత రామాయణాదులు 
ఉపకారాలు. 

ఈ (ప్రపంచం అంతా సత్యం కాదు. ఈ ఆనందం నిజమైందికాదు. ఉమరు 
రేపటిమాటకేమిలే ఆనటానికి మళ్ళి మనకు జన్మమక గ్రా లేదు అన్న భారతీయ 
తత్త్వాన్ని స్పష్టంగా ప్రతిపాదించుకున్న వాడు నమ్మినవాడు కాబట్టి ఆ తత్త్వం 
నచ్చి వీరనువదించారు. 


జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలు మూడూ - వారికి అభిమాన పాత్రములే, 
ఆయన కర్మ సిద్ధాంతాన్ని చెప్పాడు. భక్తి సిద్ధాంతాన్ని చెప్పి భక్తుడె కంఠ 
మెత్తి భగవంతుణ్ణి [పకృతి న్వరూపంలో సంకీర్తనం చేశాడు. ఆనంద 
తన్మయుడై ఆనందమయ గీతాలు పాడాడు. 


ఏ కావ్యము నందలి వర్ణనచేత హేయమైనటువంటి శ్రీ, పురుష సమ్మేళ 
నాత్మకమైన వాంఛా విశేషం కలగకుండా ఉంటుందో, _ రసాత్మకంగా 


“ఉంటుందో అది అమలిన. ఏదైతే ఈ రూపమైన వాంఛలు కలిగిస్తుందో అది 





అనుబంధం-2 889 


మలిన శృంగారం. అందరూ _పేమను ఎక్కువగా కామ మోహార్థంలో వాడు 
తున్నారు. కామ మోహములు ఉపాధి అయిన శరీరానికి సంబంధించినవి. అవి 
క్షణములుంటయ్యి. కాబట్టి మలిన శృంగారం అంటే దైహిక వాంఛా విశేషాలు 
తీర్చుకొనుట. అమలిన శృంగారం అంటే మనస్సుచే, ఇం[దియములచే, స్థిరమై 
ఎంతసేపు భావన చేసినా వెగటు కలగని ఒకానొక 'మహాసిద్ధి. శృంగారం సర్వ 


(ప్రాణిగతం. శృంగారం శరీర ధర్మం. కాబట్టి శృంగారం. మీద (ప్రధానంగా. 


సమన్వయం చేసి మనవాళ్ళు చెప్పారు. అయితే ధర్మమయిన శృంగారాన్ని 
శృంగారం అనటం కంటే అధర్మమయిన దాన్నే శృగారం అనే - వాడుక 
ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల అమలిన శృంగారం అన్నారు. 


అసలు....సాహితీ సమితి కవులందరూ అమలిన శృంగార సిద్ధాంతాన్ని. 


కొనసాగించారు. అమరిన శృంగారానికి ఎందుకు బాగా (ప్రచారం రాలేదంటే. 
సంస్కారం లోపలికి మందిచ్చినట్టుగా పంపడానికి వీల్లేనిది, 


' ఎజ్జాపగడ పోలికలు బాగా ఉన్నయ్యి. ప్రకృతిని అత్యద్భుతంగా 
వర్శించి |పకృతితో తాండవం చేయించి తాను తాండవం చేసినవాడు ఎజ్జాాపగడ. 
తెలుగు కవ్లలలో మళ్ళీ అట్టాంటివారు సుబ్బారావుగారు. పద్యం యొక్క ఉప్మక 
మణ. ఉపసంహారాలూ అట్టాగే ఉంటాయి .... ఉపనిషత్స్రభావం ఉన్నంతగా 
వేద (ప్రభావం లేదు. ఈ (ప్రభావం మామిడిపండులో - రుచిలా ఒకచోట అని 
చెప్పడానికి వీల్లేదు. సంస్కృత, ఆంధ్ర కవుల (ప్రభావం లేని ఖండకావ్యం 
లేదు. కాళిదాసు లేడని కాదు. భవభూతి మ్ముద్రే ఎక్కువ. 

తన కవిత్వం మీద తాను మాట్లాడటం సుబ్బారావుగారితో తక్కువ. 
శ్రీ గరికపాటి లక్ష్మీ కాంతయ్యగారు 


12-6-81 
4.00 P.M. 


రాయ।|ప్రోలు స్వతంత్రమైన భావాలున్న వ్యక్తి. Original way wf. ట్ల 


thinking ఉన్నవాడు. Wordsworth లాటి westner’'s ideas ఉన్న వ్యక్తి 
సుబ్బారావుగారు... సుబ్బారావుగారిలో ప్రతిభ వ్యుక్పత్తులు ఒకధానితో ఒకటి 


, 4 


890, రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


ప్రోట్రీపడి, ఒకదాన్ని మించి ఇంకోటి ఉన్నాయి, శ్రీని దేవతగా చూడాలని 
అన్నారు........ వేదభావాలు (ప్రమాణం సుబ్బారావుగారికి. క 


ఆయన భక్తిలో ఉంటాడు కాని జ్ఞానం కూడా ఉండి ఆయనలో........ 
(ప్రాచీన, మహర్షులు, (గ్రంథాలు ఆయనకు అభిమానం. వాళ్ళ పావ్మిత్యం: 
మహత్వం :వర్ణిస్తాడు.... ఉన్నత ఆదర్శాలున్న వ్యక్తి. - 

| 7 


ఆయన రచనల్లో సంస్కృతి పదజాలం ఎక్కువ. వ్యవహార భాష . 
వాడాడు. అంటే 'సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నా వ్యవహార భాష _ 


వాడ్తాడు.... .... (ప్రజానీకానికి ఆయన హృదయాన్ని చెప్పడంలో (పముఖుడు. 
అనుకోవచ్చు (ప్రబోధం చేశాడు. తరువాత చాలా మంది అనుకరించారు, 
మేనమామ పేరు ఎప్పుడూ చెప్తుంటారు. ఆయనచే | పభావితులయ్యారనుకుంటా.... 
ఆయన లలితోపాసకులు. 


శ్రీ గుంటూరు శేషేం దశర్మగారు 
19-10-81 


5-80 p.m: 


నన్నయ నుంచి తిరుపతి వేంకటకవుల వరకు ఒకే మూసలో వస్తున్న 


సాహిత్యాన్ని, వెయ్యి సంవత్సరాల సంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాడు - 


రాయ్మపోలు. అప్పటిదాకా ఉన్న భావ (ప్రపంచాన్ని మార్చి నూతన భావ 
(పపంచాన్ని తెచ్చాడు. కవులలో రొమాంటిక్‌ వాతావార ణాన్ని శిల్చించిన (ప్రధాన 
పురుషుడు, శబ్దాలు ఏరుకోవడంలోనే ఎవరూ తీసికోనివి తీసుకుంటాడు రాయ 
(పోల్లు.... అంతకుముందు ఈ లక్షణావృ తిని అనుసరించినవారు లేరా అంటే 
లేరనికాదు. అస్సలు లేరని కాదు. ఒకళ్ళిద్దరున్నారు. కాని దానికే [ప్రాధాన్యం 


ఇచ్చినవారు లేరు. "రాయప్రోలు కవిత్వం ఆంతా లక్షణావృ తే....తెలుగోకి: 
కవిత్వం రాయ్మపోలుతోనే (పారంభం. లక్షణావృ త్తిని అనుసరించే కవిత్వం, -'. 


అలంకారం పుడుతుందంటున్నాను. జీవభూతమయిన కవీత్వ లక్షణం ఇదే, ' 


శ 





అనుబంధం-2 891 


28.12.81 
6-80 p.m. 


కవి సగుణ బ్రహ్మోపాసకుడు. నానా రూపాలతో ఉండే సృష్టితో 
తాదాత్మా్యాన్ని ఫౌందుతాడు కవి. అంచేత కవి ఎప్పుడూ సగుణబహ్మోపాసకుడు. 
జగత్తు సగుణ్యబహ్మ. జగత్తుతో సంబంధం లేకుండా కవి పుట్టడు.... కవికీ; 
భక్తుడికి. భేదంలేదు. భక్తు డేపని చేస్తాడో దేవుడి విషయంలో కవి జగత్తు విష 
యంలో అదే చేస్తున్నాడు అన్నే మాట్ల. 


"భక్తుడు లేక ఉపాసకుడు... ఉపాస్యదై వతం వీడూ ఒకటి కావటం- ఇదే 
కదా భక్తుడు చేసేది. ద్ర్వైతభావంపోయి. అద్వైత స్థితి పొందడం .... 
సగుణ (బహ్మంతో (ప్రారంభించి. ఎప్పుడు తాదాత్మ్యం చెందుతుందో 


ఉపాస్యదై వతంతో _ అంటే కవి విషయంలో వస్తువుతో జ గత్తుతో ఎప్పుడు 1 


వాడు. తాదాత్మ్యం ఫౌందుతాడో -. వాడు లేడు. ద్వైతం లేదు, అదై ఇత మే. 
కనక సగుణ ద్రైహ్మోపాసకుడు నిర్గుణ (బహ్మోపాసకుడి కంటె ఒక మెట్టు 
తక్కువ అనుకునే (భ్రాంతి రాకూడదు ఇక్కడ .... నిర్గుణ (బ్రహ్మో 
పాసకుడు Philosopher సగుణ. (బహ్మోపాసకుడు 2౦6౬. ఉభయులూ చేరే 
చరమ బిందువు ఏదై తే ఉందో అది మాతం ఒక్కటే. మార్గాలు మాత్రమే 


విభిన్నంగా ఉంటయ్‌.... ఈ దై స్రతం కూడా అద్వ్వైతానికే 1624 చేస్తుందని ఆలో 


చించడమేదై తే ఉన్నదో అది most fashionable method అన్నమాట ... 
సర్వసాధారణంగా $0phisticated sections ఎప్పుడూ (ప్రతి దేశ ౦లో (పతి 
కాలంలో అద్వైతందై పే మొగ్గుతుంటారు. మన రాయ ప్రోలువారు దానికి 
exception కాదు. ఆయన కూడా ఇలాగా అడై ఏతంవై పు మొగ్గిన thinking 
ఉన్నవాడే ల... అద్వైత స్థితిని దై్వైతంలోనించి వెళ్ళి కలుసుకోవడం 
ఏదై తే ఉన్నదో అది (ప్రతి కవిలోనూ ఉంటుంది. అదే- _ఆ (ప్రక్రియ ఇక్కడ 
రాయ్యప్రోలువారిలోనూ ఉంది అని నా భావన. 


రాయ(ప్రోలువారి దేశ భక్తికి ఆ రోజుల్లో ఆయన సమకాలికులుగా ఉన్న 
కవుల దేశ భక్తికి ఒక విధమైన లేడా ఉంది. ఈయన నఖశిఖ పర్యంతం కొటిఖ్ల. Ps 


అతి 


భావావేశం, ఈనలో ఉన్నంత దేశంతో .. పొందే తాదాత్మ్యం మిగతావాళ్ళలో 


కనిపించదు. కనిఫించకపోవటం అంటే .వాళ్ళ ఆక్షరాలలో కనిపించదు . ఆని, , 


"4 





892 రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త త్త్యవివేచన 


అర్థ, 'వాళ్ళలోపల ఉండొచ్చు. ఈనలో మొత్తం భావావేశం అంతా అక్షరాలు 
మోసుకొచ్చి మనముందు పడేస్తాయి. అందుచేత ఈన దేశభ క్రిక్‌ వాళ్ళ దేశభ క్రికి 
ఏదో .ఆక్షరరూపంలో తేడా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. 


శ కవికి ఒకే దేవతతో అవసరం లేదు. (పతి స్వల్పమయన' 
వస్తువుతో కూడా అతడు తాదాత్మ్యం పొందవచ్చు. . దేశభక్తి విషయంలో ' 
ఇతను చాలా ఆవేశ పూరితమయిన "కవిత్వం మనకు 'ఇద్బోడరతే ఈన దాన్ని. 
దేవతగా. భావించాడా - ఇలాంటి విచారం చాలా అసాహిత్య విచారం. రాయ్మపోలు 
భావావేశం దేశభి క్తికి సంబంధించిన భావావేశం అనాటి దేశ కాలపరిస్థితుల్లోంచి 
పుట్టినదే. Rate గాంధీగారెలాగ ఒక .గొంతో (ప్రజలకు రాయ్య్మపోలు వారు కూడా ! 


a రాయ్మప్రోలువారి అమలిన. శృంగార సిద్ధాంతం మన దేశానికి కొ త్తేమ్‌ 
కాదు, మనదేశ పు ఉత్కృష్ట సంస్కృతికి చిహ్నము అది. మన దేశపు ఇతి, 
హాసాల్లో ముఖ్యంగా రామాయణంలో అమలిన శృంగారమే వస్తువు. మేష. 
సందేశం, శాకుంతలం - ఇవి అమలిన శృంగారమే కం క్షీణదళకు వచ్చన' 
ష్రాహళో న్ని మొట్టమొదటిసారిగా రసదృష్ట్యా ఉద్ధరించి మళ్ళే (ప్రాణ! ప్రతిష్ట 
చేసింది రాయ ప్రోలనాలి. అమలిన శృంగారం అనే నాగరిక లక్షణాన్ని పునరుద్ధ 
రించడం చేశ ఆయన మీకు మళ్ళే సాహిత్యంలో నాగ రికకను (ప్రాణ ప్రతిష్ట 
చేశాడు. 


" తమరిన్మృకృంగారంలో దాంపత్య శృంగారం తత్పూర్య శృంగారం: 
అన్ని విధముల శృంగారం కూడా ఉంటుంది. ఆమలినం అంటే వికృతమైన 
పాళవిక అభిరుచులకు అభివ్య క్తి లేనటువంటిది. ఇవ్వనటువంటిది. వాది నణగ 
దొక్కిన 6021101 లో పెట్టుకున్న పద్ధతి ఏదైతే ఉందో అవ ' అమలిన" 
శృంగారం, సంస్క ఖతి నాగరికత ఊన న్న దశలో ఏ దేశంలోదయినా సాహి 
తంలో ఆమలిన శ ంగారమే స సం, పదాయ ॥ 

- | మలిన శృ (వదాయంగా ఉంటుంది గ. we 
.. Plitonic love 89. Platonic love అన్న మాటలో ఒక ' 
విధమైన పధి వీలుకాని అసహాయ స్థితీలో అవలంబించే ' పద్ధతి అనే ఒక 





ఆనునంధం-టీ | 998: 


స్ఫురణ కనిపిస్తుంది, నీడు కోరింది.... వాడికి దొరకలేదు అనుకోండి, అలాంటి 
స్టితిలో దాన్ని Platonic love అనొచ్చు కూడా. కాని దొరికినప్పుడు కూడా 
ఒక ఉదా త్తతని, ఒక నాగరికతను నిర్వహించడం మనం అమలిన శృంగారం 
అనాలె. శృంగారానికి కానలసినంత ఆవకాశం పుష్కలంగా ఉన్న పుడు కూడా" 
దాన్ని పాళవిక స్వభావం చేత మలినం చెయ్యకుండా తనని తాను న్మిగహించు 
కోవడం ఏదైతే ఉన్నదో ఇది అమలిన శృంగారం... అన్ని నాగరిక సంపన్న 
మైన సాహిత్యాల్లోనూ మనకు దొరుకుతుంది. 


అందరు 00%160800120” poets లో రాయ్మపోలు వారి అమలిన 
శృంగారమే |ప్రభావం.... నిర్వహించింది. దేవులపల్లి శృంగారం అంతా 
ఈయన దగ్గర నుంచి inspire అయిందే, విశ్వనాథ వారి శృంగారం 
రాయప్రోలు నుంచి పుట్టుకొచ్చిన (సవంతే. భావ కవితా యుగపు _కవు., 
లెంతమందైతే ఉన్నారో అందరూ రాయప్రోలు భావాలకి - లొంగిన వాళ్ళే. 
మధుకలశ రచనకి ఆయన్ని ఆకర్షించిన కారణం బయట దేశాలనుంచి మన దేశం 
లోకి వీచిన వాయువుల (ప్రభీవం. నూతేన చైతన్యం, నూతన జీవన అవగాహన, 
నూతన.జీవన శైలి చాలా సున్నితమైన మనస్సుల నన్నిటిని ప్రభావితం చేశాయి. 
అందులో రాయ్మపోలు వారు కూడా (పభావితులయ్యారు..... ఇక్కడ తాత్త్వికత 
ఉండటమే (ప్రధానమైన కారణం కాదు ఆకర్షణకి..... చార్వాక సిద్ధాంతానికి ఉమర్‌ 
తత్వానికి చాలా తేడా ఉంది. Superficial గా చూడడానికి. ఉమర్‌ఖయాం నాస్తి 
కుడుగా మనకు తోచవచ్చు..... ఎంతో దూరంగా ఉన్న తత్త్వం ఏదైతే ఉన్నదో 
ఆ తత్త సీమల్ని ముట్టుకోడానికి [సయత్నిస్తున్న ఉద్యమ కర్త అనుకోవాలి. 
చార్వాకుడు కేవీలం హేతువాద నిస్టితుడు.... .... ఉమర్‌కి చార్వాకుడికి ౨201%0.. 
సము[త్రం అంత తేడా ఉంది, ' 


జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలనేవి జీవించే వాడికి నిజంగా అంత నష్టమైన | 
విభిన్న మార్గాలుగా ఉండవు. ఈ మూడూ కలిపి ఆచరిస్తాడు మనిష్‌. ముఖ్యం 
కవి అయినవాడు. భక్తి మార్గంలో జ్ఞానం ఉంది, కర్మ ఉంది, భ క్రిచేత a జొ 
కర్మపరుడవుతున్నాడు. క్తి చేతనే భక్తుడు జ్ఞాని కూడా అవుతున్నాడు. ....... 
(పధానంగా చెప్పాలంటే కవి ఎప్పుడూ భక్తుడు. | 





894 . రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త తవివేచన 


రాయ|పోలు ఎలాంటి కవి అంటే మన దేశపు సంస్కృతి యావత్తూ తన 
రక్తనాళాల్లో (పవహిస్తూఉన్న స =పూర్ణమెన సంస్కారి. ఇంత గొప్ప సంస్థారం 
ఉన్న కవిర క్రంలో తప్పనిసరిగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, తం్యతాలు, 
కావ్యాలు అన్నీ ఉంటాయి, అన్నీ ఈయన ర కంల  పవహిస్తూనే ఉన్నయ్యన్న 
మాట, 


-. తెలుగు సాహిత్యాన్నిళసృష్టించిన .. ఒక యుగాన్ని సృష్టించిన మహా 
పురుషుడి మీద తత్పూర్వం ఉన్న సాహిత్య ప్రభావం లేదని ఎట్లా అంటామండి? 
అవన్నీ ఆయనలో ఉంటయ్యి. దాన్ని గురించి మనమేమీ పెద్ద పరిశోధన చెయ్య 
వలసిన. విషయం కాదిది. 


అనాడు (ప్రపంచంలో - ఒర (బ్రహ్మాండమైన. “మార్పుగా వీస్తున్న గాలి. 
Roinanticism అనేది. [పపంచ వ్యాప్తంగా వీస్తున్న గాలి అది........ అంచేత 
దాని ము[ద ఈనమీద తప్పని సరిగా ఉంటుంది. 


శ్రీ చేబోలు నుబహ్మణ్యశా స్ర్రిగారు 
(తిరుపతి) 14.10.81 
7.80 p.m. 


రాయ|ప్రోలుకు ఉపాసనా ఆదీ ఉరిజేవీ.: వారి మేనమామగారికి . వేదోప 
నిషత్‌ ధర్మశాస్త్ర పాండిత్యం, నిత్యవై వై శ్వదేవవ మూ అదీ.... ఆయన నిత్యక ర్మిష్టులు. 
సుబ్బారాపుగారిక్టిదంతా తక్కువ. ఆయనది ఉపాసనా విధానం. రాయ్యపోలు 
లింగన్నశాన్రి అని ఒకాయన ఉండేవారు. ఆయన సుబ్బారావుగారికి సన్నిహిత 
జ్ఞాతులు, మం|తశాస్త్రంలో ఉపనిషత్తుల్లో క కషి చేశారు. వారి దగ్గరే ఉపాసనా. 
విధం సుబ్బారావుగారు స్వీకరించినట్లు స్వయంగా నాతో చెప్పారు. బల్యాతిపుర 
సుందరి.... అవిడే లలిత....ఉపాసన వీరికభిమానం. “ఉపాసనాబలం లేనిచో 
విద్యలు శోభిల్లవు” అనేవారు. రాయ ప్రోలువారి కవిత్వానికి శ్రీసూక్త, పుర్లకష్ష 
సూక్త, ఉపనిషత్తుల మూలం ఉఊంది. భగవద్గీత, ఈశావాస్యోపనిషత్తు వీటన్ని ప 
లోని. భావాలు, శబ్దాలు రాయ్మపోలు కవిత్వంలో కనబడతాయి. ఆ ఎత్తుగడ అదీ 
మం్యతాలతో (ప్రారంభిస్తారు. బుషుల పదాలు, అర్థాలు, భావాలు....ఆ ఇతివృత్త 


అనుబంధం .-' న ip §95..-: 


స్వీకారం అదీ ఆయనకు' చాలా ఇష్టం .. .కేవల వ్యావహారికం ఆయనకు అంగీ 
కారం: 'కాదు. శిష్టవ్యవహారం అ రిసారు ... “ఆయన నో టివెంట పరుషకావ్యాలు 
గాని? పదాలుగాని, శబ్దంకాని రాదు. ఇతర కవులను. .గూర్చిగాని పండితుల. 


గూర్చిగాని పరుషంగా పలకడం నేనెన్నడూ _ వినలేదు .. . గుళ్ళకు మేము కలసే 


వెళ్ళేవాళ్ళం. మంగాపురం వెళ్ళాము, కొండమీదికీ.. ; వెళ్ళాము _ కోపం అన్నది. 
ఆయనకు 'నచ్చదు..... ఇటువంటి స్వభావం సన చూడలేవు .. సుబ్బా 
రావు ఎవరితోనయినా స్నేఫాం చేస్తే కృష్టారునుల శే నం, అంతగ్గా కలిసి 
పోయేవారు. . ఎదుటవారి మనసు నొచ్చే పలుకుగాని.. శ్వాస కూడా రద 


కవిత్వానికి వ్యాకరణాలు ఆడ్డొస్తాయని అనుకోకూడదు పళ ఎన్ని 


తప్పులుంటే కవిత్వానికి (తెలుగు) అం అందం అనేవారు... . వంకలు ఆలం 


కృతులు అనేవారు. వంకశబ్దంలో చం్యద్రవంకధ్వని ఉంది, 

శృంగారం ముదిరితే.... దాని పరిణతదశే వేదాంతం. వేదాంతం, శృంగారం 
పరస్పర సంబంధం కలవి. సాహిత్య వేదాంతాలు - సన్ని హితాలని చూచినపుడు 
అమలిన శృంగారం ఆర్థం అవుతుంది; లేకపోతే కాదు.. 


రాయప్రోలు కవిత్వం తొందర గా అందరికీ అర్థం కాదు, మంతశాస్త్ర 
రహస్యాలు మావ బాలు వాళ్ళెరుగరు. (పేమించడం ఉంటే పనికిఠానిది ఏదీ 
లేదనేవారు. 


శ్రీ జంధ్యాల పాపయ్యశా స్ర్రిగారు 
26-2-81 
5.80 P.M. 


‘+ 


ఛందోమయ కవిత్వ మార్గ దర్శకుడు రాయప్రోలు. రమ్‌ణీయ కవిత్వాన్ని 
అందించినవాడు. పద్యం శిల్పం చెక్కడం" 'నేర్చినవాడు. సొగసుగా రాయవచ్చని 
మంచి మార్గం చూపి పలుకుబడి నేర్చ్పాడు;' తెలుగు కవిత్వానికి వయ్యారం ' 
కవితా కన్యను మనముందు నాట్యం 'చేయించినవాడు. దై హిక'.... భిన్నంగా నిర్మల 
హృదయాలతో యువతీయువకుల మధ్య ఆమలిన (పేమ ఒకటి ఉందని కామానికి 
పేమకు తేడా చెప్పినవాడు. 


= సట 


"a 





896. రాయ|ప్రోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచను... 


"రాయప్రోలు తెలుగుదనం ... కవిత్వంలో పలుకుల పసరదుకు సమాస్తాల 
సౌగసుకు పెట్టింది చేరు. మ్యదృ వీ కవులకుందాలి, - శబ్ఞాన్ఫి భాజాన్ని 
ఎన్ను కుని pee ip ఉండాలని ' చాటినీవాడు. . మేధ- కంపే 
హృదయం గొప్పది.. ఓజోగుణం కంటే (పసాదగుణం, మాథురీ. గుణం. గొవ్చ' 
అని సోదాహరణంగా నిరూపించినవాడు.' శృంగార రస పవిత్రతను స్థాపించిన. 
నాకు, t ష్‌ ల జక] . 
Influences గురీంచి నేను ఆలోచించను." స్త్రీని గౌరవంగా చోడడం, " 


పవిత్రమూ ర్తి రిగా, ఆరాధ్యదేవతగా చూడడం తెలుగు కవులకు నేర్చినపాడు. 


1. రాయ ప్రోలులో యో గురువా, లఘువా అని అడిగితే మీ సౌకర్యాన్ని బట్టి 
సందర్భానుసారంగా వాడుకోమన్నారు. ' 


"ఆయన పద్యం మీద అభిమానం'. నా కెక్కువ. ...ఎంత ..: ఒడుపుగా, 
వయ్యారంగా... ఆవి"కొవాలి నాకు... గురజాడ. 1పద్యం' రాసినా. రాయప్రోలు. * 
వచనం రాసినా ఒకటిగానే ఉంటుంది నా ఉద్దేశంలో, ( . 


ఉదయథ్రీలో ఒక -పద్యోం ఇలా రాశాను : 
" జడలల్లీ జడకుచ్చులిడ “రాయ్యపోలు,” “ఈ”. 
ల్లావజ్ఞ్య లి కిరీట లక్ష్మి నింప 
“పింగళి 'కాటూరి' ముంగురుల్‌ సవరింప | 
“దేవులపల్లి” భ్రీతిలకముంప . ు 
“విశ్వనోథ' వినూత్న వీధుల కిన్నెర మీట 
“తుమ్మల రాష్ట్ర్రగాన మొనర్ప 
. వేదుల”, “న్నాయని” వింజామర్లల్పు .వేయ 
“బసవరాజు” “కొడాలి పాదము లొత్త 


“ఆడవి”, “నండూరి” భరత. నాబ్యములు. సలువ 1 త 
“జాషువా, “ఏటుకూరి హెచ్చరిక -లిడగ నో 
న్య సాహిత్య సింహాసనమున నీకు 

' ఆంధ కవితా కుమారి “దీర్ణాయుతస్తు.” 





-అనుబళధం=లి 3897 


ఫ్రీ జమ్మలమడక మాధవరామశర్మగారు 
80-3-61 
1-30 p:m. 


(శ్రీమాన్‌' రాయ పోలు. సుబ్బారావుగారికి “నమస్కారం .చేసి.. ఈ మాటలు 
చలుకుతున్నాను. గ్‌ | : 


కావ్యాల్లోగాని, నిత్యం ఇంటి దగ్గర పూజా పద్ధతిగాని చూస్తే సగుణ 
(బ్రహ్మను ఆయన ఆరాథన చేశాడా-- అని అనిపిస్తుంది. శాంతినికేతనంలో విధు 
శేఖర 'భట్టాబార్య, మహా (ప్రముఖుడు, పండితుడు, తాం|త్రికుడు ఉండేవాడు. 
ఆయన చక్కని ఉపాసకుడు. ఆ విధుశేఖర భట్టాచార్యను గురించి అప్పుడప్పుడు 
నాతో అంటుండేవారు. ఆ కారణంచేత వారి ' విశేషమేమయినా" వీరిలో సంచరించిం 
దేమో అని 'అనిపిస్తుంది.... లలితామూ_ర్తిని కూడ భావన చేసేవాడు. లలితా 
సహస్రనామం పారాయణం చెయ్యడం- వాళ్ళింట్లో :వాళ  భార్యకూడా పారాయణం 
చెయ్యడం నాకు తెలుసు. (పత్యేకంగా ఆయన కూతురు లలిత- ఆ అమ్మాయి 


కాపేరు పెట్టారంటే లలితి సహ్మస్తనామాల్లోని విశేషాన్నే అనుసరించి ఆయ. 


_నావిధంగా చేశాడూ- అని అనిపిస్తుంది. ....బాహ్యాచారం కనబడదు. అది ఒక 
భావ దేహమునకు సంబంధించిన విశేషమనుకుంటాను. ....[పకృతిని పశ్చిమ 
దేశం వాళ్ళ ఉన్నదాన్నీ కంటికి గోచరించినదాన్ని వర్ణన చేయడమే తప్ప అధికం 
కాదు.... లలితా దేవతను [ప్రకృతిగా ఆయన ఆరాధనం చేసి ఉంటాడు.... భావ 
'దేహంతో (ష్య్ఫృతి రూపంగా 'విద్యామయ దేవతగా ఆమెను భావన చేసి ఉంటాడని 
నేననుకోవడం ఒకరకంగా _యుక్తమే-- (పకృతిని వర్శించడంలో ఆధ్యాత్మిక 
భావనమంటే ఈ విధంగానే ఉంటుంది. కేవలం (పకృతి = ఆత్మరహితమైన 
- (పకృతి వారి దృష్టిలో ఉండదు.... ఆ అవధానాలు చెయ్యడంలో కూడా ఆక్క 
డక్కడా చేసిన .ధ్యాన పద్ధతుంవీ చూస్తే పురుష సహితమయినట్టి (పళ్ళతినే 
ఆరాధనం చేసినట్టు కనబడుతుంది. .... చేతనాత్మకమయిన త త్త్యమనే. వారు 
భావించినట్టు గుర్తిస్తానే గాని కేవలం భౌతికమయిన (ప్రకృతిపరంగా వారు.భావన 
"వేశారు అని అనుకోవటం లేదు. ఇ 


5 a 








_ 898 రాయ పోలువారి రచనల పరిశీలన-త త్వ వివేచన 


దైైతం, అదై తం విశిష్టాద్వెతం, వీటిల్లో (ప్రత్యేకంగా ఒక ఆసక్తి 
ఆస్థ సుబ్బారావుకున్నట్టు కనిపించదు. అద్వైతం అన్న ఆమోదం వారికున్నది. 


ఎందువల్లనంటే, ఆటువంటి సం్యపదాయంలోనివారు కాబట్టి.... బెంగాలీ శాక్తవాదం 


అన్నది ఆయన మనస్సులో నాకు కనబడదు. _ అది (ప్రత్యేకంగా ఈ తెలుగు 
దేశంలో - అవ్వారి స్తు బహ్మణ్యళాన్త్రి ఏ విధంగా శా_కేయుడుగా ఉన్నాడో = 
అంటే అమ్మవారి జపం అ చేసేవాడు. నామమా(త "శాక్టేయత్వం శివపూజ 


ఉండేది. అద్వైత వాసనా ఉండేది. 


సౌందర్యం అంటే ఆయన .నిశ్న్చయంలో ఒకటుంది. అధి: అంగాంగ 
భావమునకు సంబంధించినడి కాదని .... ఇంతకన్నా అఆతశీతమైనదేదో ఉండి 
ఉంటుందని....సౌందర్భమన్నది లలితా దేవతా సౌందర్యం అంటే కన్ను 
ముక్కు చెవి కాదు....లోకంలో సుందర భావం అన్నది తనకు ఉపభోగ్య 
మయితేనే సుందరం కాకపోతే సు:=దరం కాదు. ఈ దృష్టితో ఉంది... ఇటువంటి 
అల్పదృష్టి నచ్చలేదు సుబ్బారావుకు. 


ప్రత్యేకంగా ఈయనకున్నటువంటి దేశభక్తి వేరు, మన దేశీయమైన 
విశేషాన్ని (పశంసాత్మక ౦గా మనం చెప్పుకోవాలి అన్న అభ్మిపాయం. "ఆంధ్ర 
దేశంలో కూడా ఆంధ దేశాభిమానమే (పధానంగా భావించినప్పుడు కొంత అన్య 


“| పాంతాల వాళును కొంచెం ఆక్నేపించినట్టు ఉన్న ది=అను'ది అంత న్యాయం 
(1 7 a Al 


కాదు. 


, సుబ్బారావు చెప్పడంలో ఉపపాదన ధారావాహికంగా ఉండదు. అందువల్ల 
స్పష్టత కొంతపరకు గోచరించి ఉండకపోవచ్చు. అందువల్ల అమలిన 
శృంగారం అన్నారంటే ఒకవిధమైన చ అభ్మిపాయం ఉండి ఉండొచ్చు. (పతి 
మానవుడు కూడా అనురూపుడు. ఆణవమలం ఇతనికుంది. ఈ కర చరణాద్యవ 
యవాలెంత సౌష్టవంతో ఉన్నా ఆణ ణవమలంతో కూడి ఉన్నాడు కాబట్టి అజ్ఞానంతో 
కూడి ఉన్నాడు. దానికి సంబంధించినది మలినమైన శృంగారము. రం అను 
రూపంతో ఆణవమలం కాక శా క్షమలం అని కొంత ఉంది. saa సంబం 
ధించి ఒకానొక విధమైన శక్ర త్త విజృంభణ ఇ పరిమితమైన శక్తి, ము 
శక్తి విజృంభణతో వస్తే అతనిది శా క్రమలం, అదికూడా నా. అ 





ఆనుబంధం-2 ' “-89899 


మరి ఒకటి శాంభవ మలం. కొంత (జ్ఞా జావివేకం కలవాడవుతాడు. అయినా మల 
దూషితులవుతారు. కాబట్టి శాంభవ మలంతో కూడి ఉంటాడు, ఈ ఆణవ మలం 
శా క్రమలం శాంభవమలం - ఈ మల్మతయం దాటిపోయి. భావనం చేస్తేనేగాని 
ఉత్తమ మయినటువంటి శృంగారం రాదు అని..." 


ఇవి దాటిపోయి ఖ్థావన చేయడానికి ఒక విధమైన (ప్రణాళిక కృష్ణభక్తి 
| సంప్రదాయంలో ఒకటి*= చె చైతన భక్తి క సర్మపదాయంలో ఉంది..... అనేకవిధాల 
కృష్ణుణ్ణి (పేమించినవాళ్ళు- వాత్సల్యంతో (పేమించనీ మరోవిధంగా (పేమించనీ- 
i మలిన శృంగారంతో కూడిన వాళ్ళు. అమలిన శృంగారమన్నది ఈ 
భావమయ దేహ వికాసంతో కలిగేది. కేవలం గోపికలకు రాధికకు సంబంధించింది. 
. కృష్ణ పరమాత్మను ధ్యానం చేయుట, అదీ సగుణ[బహ్మగా ధ్యానం 
చేయటం చాలా ముఖ్యమయినట్టిది. దాన్నో సఖీరూపమయిన భావన చేయడం. 
అందువల్లనే అక్కడక్కడా సఖా - సఖీ అనడం కద్దు సుబ్బారావు.... 'రాధా 
దేవి, గోపికలు - వీళ్ళను ఇ క్తి రూపాలుగా భావన చేస్తే క _క్హిమాన్‌” కృష్ణ ఇ 
అతన్ని అందుకోడానికి వీలవుతుంది. అది కేవలం అమలినమై "నటువంటి 
శృంగారం?" ఇది కేవలం భౌతిక కమైనదికాదు. అంగాంగములకు సంబంధించినట్టిది 
కాదు. ఇది అతీతమయినటువంటిది ఏదో. రసమయ లోకంలో ఉండే అభిప్రా 
యాన్ని గుర్తించడం - అది ఉత్తమమయినటువంటి అమలిన శృంగారము అని 
భావన. 'ఈ దృష్టితోటే - ఆయన ఎక్కడయినా ఓ పుష్పాన్ని చూచినా, ఆ 
పుష్పంలో పరిమళం ఉంది. అది పరమాత్మకు సంబంధించిన దివ్యగంధాన్ని 
సమర్పించేదవుతుంది. .... రూపరసగంధములు లోకంలో ఉన్న వానిని పరమాత్మ 
అభిముఖంగా మనం భావన బెయ్యాలేగాని మన ఉపభో గానికి సంబంధించినట్టుగా 
మనం భావనచెయ్యరాదు.... మామూలుగా అంతఃకరణ ధర్మంలో కూడినప్పుడే మో 
- మలినమవుతుంది గాని అంకఃకర ణధర్మంలో కూడనప్పుడు ఆమలినంగా ఉంటుంది. 
అనాస క్రి భోగం చాలా ముఖ్యమైనట్టిది. ఆది ఆ |ప్రణాళికలోది, అయితే స్నషము 
ఆయినటువంటిరీతి సుబ్బారావుగారిలో కన్పడకపోవచ్చు. ఎందువల్లనంటే, ఆ న ఈ, శప 
అటువంటి తత్త్వం విశదంగా చ్యాఖ్యానం చెయ్యడానికి అంగీక రించినవాడుకాడు 


కాబటి. 
ట్‌ 








2400 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్వ్వవివేచన 


ఆయనాఫ్టే కర్మ శద్ధగలవాడుకాడు. ఒక భావమయమయినట్టి భక్తిమార్గం 
కలవాడు.... ఇహజ్ఞాన మంటే కేవలం ఉపనిషత్తులు, టి జ్ఞానం ఆటువంటిది. స్మరించి 
నట్టు. కనబడుతుంది. అక ర్‌ హైదరీతో మాట్లాడుతూ “ఒకసారి 


“అనందాద్ధ్యేవ వ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి” 

అన్న వాదం ఉపనిషశ్తుల్లోంచి పలుకుతూ . వచ్చారు. అక్బర్‌ 'పాదరీ చాలా 
-హర్షించారు. అనందం నీలి ఉద్భవం ఆనందంలో విలయం పొందడం చాలా 
' ఒభాగున్నదీ,త త్వం అన్నారు. “ఆదే మాట మా ఉపనిషత్తుల్లో క నబడుతోంగి 
అని, నేనన్నాను. అంటే ఆయన బాలా అభినందనం చేస్తూ వచ్చాడు” ఆన్నారు. 


జ్య 


వేదాలు, ఉపనిషత్తులూ ప్రభావం ఏరీతిగా కనిపిస్తున్నాయా ఆంటే - వి 
అనుకోకుండా వచ్చేరీతిలో ఇమిడి. ఉంటయ్యి. ఆంతేకాని,- తాను స్మరించి ఆ విధంగా 
అందించినట్టుగా భాష అనిపించదు నాకు. ........ తన దేశంలో ఏ కుటుంబ మర్యా 
దలో తాను “పెరిగాడో ఆ కుటుంబ మర్యాదలలో పెరిగినవాటిలో బాగా ఉపని 
షత్తులూ, వేదాలూ యీ పరిజ్ఞానం గలవాళ్ళ"పండిత వంశమే కదా! ఈ పండిత 
వంశంలోని సంధ్యాని నూలు "ఆయన్ని ఆ విధంగా చేయించి ఉంటుంది. 


రామాయణం (ప్రభావం బాగా ఉంటుంది. భవభూతి ఉత్తర రామచరితం 
(భావం. బాగా ఉండి ఉంటుందేమో అనుకుంటాను. ' భవభూతి (ప్రేమించిన పద 
.ములను వారు అప్పుడప్పుడూ అంటూ ఉండటం కద్దు. ఇటువంటి .మాటలన్నీ 
ఆయన కిష్టమై ఉంటాయి. అందువల్లే సుబ్బారావు అప్పుడప్పుడూ అనడంలో 
ఆ భవభూతి అలి పాయములను రూపాంతరములో అంటూఉన్నట్టు అనిపించుతూ 
ఉండేది. “ 


ప్రాచీన ఆం|ధక వుల ప్రభావం ఆపే ఆయనకు - ఒక కవియొక్క- 
(ప్రభావం ఆయనలో బాగా ఉన్నట్టుగా కాదు. కాక అది మరో, 'రూపొంతరంలో 
కనిపిస్తుంటుంది. భాగవతంమాతం బాగా భావనచేసి ఉంటాడు. .... సామాన్యంగా 
ఉండే, పదములుకాక సంస్కృత .సమాసంతో కూడుకున్న పదములలో కున 
(ప్రయోగంలో ఒకానొక చితత కనబడుతుంది. కొన్నేమో సం్యపదాయవిచ్చేదం 
కూడా అక్కడక్కడ చేసినట్టు క నబడుతుంది, ....దూతమ ల్రేభంలో యతిలేదూ 








_ఇన్తుబంధం-2 401 


(పాసలేదు. ఆ విధంగా చేస్తే పిచ్చివాడు సందేశం పంపించడంలో ఆ విధంగా 
చెయ్యడ మే బాగుంటుంది అన్న జొచిత్యం తోచింది అన్నారు. 
రాయ్మప్రోలులో ఉన్న తాత్త్వికత, అందే (పకృతి సంబంధంతో ఉంటే 
గధ్యాత్కిక, చింతన విడనాడినట్టిదికాదు. “= 
జుగుప్సావహంగా ఉండేవి, అసభ్యంగా ఉండేవి ఆయన మనసుకు ? న్లచ్చపు. 
నచ్చనందువల్ల వాటిని వర్ణటి చేయటం, చేసేవాళ్ళను ఆభినందించడ :కాని ఆయనకు 
. ఇష్టంకొవు. అందువల్ల త్రయన తలచినది _ .అమ్రతిన్నమృఖున, శృంగారం, అయితే 
“స్తుబ్బారావు తలచినటువంటి అమలిన శృంగారత త్వం వ్యాపించాలీ అంటే సుబ్బా 
శరావుయొక్క కంఠం వేయి కంఠాలుగా మారి మరల వ్యాపింపచేస్తే సేనేగాని అది 
లోకంలో వ్యాపించదేమో అన్న అభ్మిపాయం నాకు ఉన్నది. 


శ్రీ దేవులపల్లి రామానుజరావృగారు 


8-2:82 


10.30 A.M. 


“రాయప్రోలు సుబ్బారావు గారి (ప్రబంధాలు, ఆ నుడికారం, దేశభక్తి ఆదీ = 
నూతన పద్ధతిలో....ఇదంతా ఇష్టపడుతుండేవాడిని. ఆ ౩.లి.- ఆ పదాలకూర్చు- 
ఇవి చాలమందిని ఆకర్షించాయి. ఆయనకు రెండు "912565 ఉన్నాయి. మొదటి 
phase కవిగా. ‘Scholar గా రెండో phase. ఆయన (పభావాన్ని.. ఎందరో 
అందుకున్నారు. ఆకర్షింపబడ్డారు. రామిరెడ్డి “కడపటి వీడ్కోలు" మీద రాయప్రోలు 
(ప్రభావం బాగ్గా ఉన్నట్లు నాకు అసిపిస్తుంది. నా “పచ్చతోరణం' మీదకూడా 
ఆయన (ప్రభావం ఉంది. ఆం! థోద్యమం, జాతీయోద్యమం అంతా ఈయన InflU- 
ence అనే చెప్పాలి. అంతకుముందు ఎవరన్నా. రాసిఉండొచ్చు. కాని 190204 
వాళ్ళది కాదు. 120201 ఎవరిదో వాళ్ళ influence ఆనే పప్పుకోవాలి. ఊరికే 
మొదట రాయడం కాదు. విశ్వునాథపై తూడా ఈ 1001260106 పడింది, 


Highly sanskritised భాష ఇష్టపడేవాడు కాదు. తెలుగుద నరక 


తెలుగు సమాజం (ప్రతిబింబించిన కావ్యం... చితించిన కవులు, కావ్యాలు 
ఆధునికులలో అంత చక్క_గా.... మరెవరూ లేరనే చెప్పవచ్చు. 
RRP-26 








_ 402 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్యవివేచన 


ఆయన మీద కొమజ్ఞాజు లక్ష్మణరావు influence ఉంది. _ దుగ్గిరాల 
“ influence ఉందని ఆయనే చెప్పాడు. ఆయనకు Wordsworth మీద అభిమానం 
ఉండేది. మన జానపద సాహిత్యాన్ని అభిమానించేవాడు. వేదాలు, ఉపనిషత్తులు, 
ఆర్ష సంప్రదాయం, బుషవాటిక కలు-వీటిని అభిమానించేవాడు. Shelley, Words 
won వీళ్ళవలె శకం రాయవలేననే ఉద్దేశ్యంతో కవిగా వచ్చినవాడుకాడు. 


శ్రీ మరుపూరు కోదండరామరెడ్డిగారు 


1-2-82 
5.15 p.m. 


రాయప్రోలు సగుణమూర్తినే ఆరాధిస్తాడు. వీరిది సౌమ్యమూ_ర్తి ఆరాధన 
మానవుడు ఒక lei$ure గా కూర్చుని సోమారిపోతుగా ఉంటే ఆయన ఇష్ట 
పడడు. 

రాయప్రోలు అద్వ్వైతి. విశిష్టాదె ్వతి కాడు. దేశ భక్తికి మాకు మొదటి 
వైతాళికుడు. ఆంధ్రదేశంలో ఆయన మా ఊళ్ళో రాళాడు “అమరావతీ పట్టణ 

- మన....” ఆయన కొక 18-20 Years లోపల ఉంటాయి.. . Townball 

దగ్గరికొచ్చి Pandalలో దుగ్గిరాల గోపాలక కృష్ణయ్య ఆ పద్యాలు చదివాడు... 
తెలుగుదనంలో ఆయన తర్వాత దువ్వూరి రామిరెడ్డి, జు జాషువా ముస్సరికే పదండి 
తెలుగుదనం. ....ఆనాడు దేళభ క్తికి రాయ్మపోలు సుబ్బారావును అనుసరించే 
ప్రోయినారు..:.. [గంథాలయ సర్వస్వం (లో) (ప్రతి Month ఏదో ఒక పద్యం 
ఉండేది, ఆ 

“చాలని దుర్దినాలు మన జాతికి దాపుర మయ్యె అంతెగా 

శేలికలై మనంగలకె ఈ ధవళాంగులు బేరమేడ భూ 

పాలన న మేడ భారత కృపా విసర్జన మడు ల 

జ్వాలలు లేని నిప్పుగతి ప్రాప్త పములన్‌ భరియింతు మక్కటా!” 

'ఆక్కటా' అనీ “సోదరీ అని మా సోదరి పొణకా కనకమ్మ ఒపేరిట 
రాశాడు. ఎప్పటిదో 50 ఏళ్ళ నాటిది. యతులు గణాలు ఫోయుంటాయి. దుజా 
కోవాలి. ఇచి Unpublised poem... ఉమర్‌ ఖయ్యాంలో మంచి phrase 
ఇచ్చాడు. Nativity, తెలుగుదనం విచిత్రంగా వచ్చింది... .... దాన్లో చాలా 
తెలుగుదనం.... మాకా రాయ్మప్రోలు books.... అవే తెలుగుదనానికి.... 


< 








అనుబంధం-2 409 


అమలిన శృంగారం - ఎందుకంటే కామం కాదు. అది మధురభక్తి మీదే 
base అయి definitely దానిమీదే శం౪6109 ఆయింది.... Platonic love 
కాదు. Platonic love మళ్ళి.... దానికి అనుభవచ్చాయ లేనిది 20502206 అయి 
పోతుంది..... గోదాదేవి, ఆండాళ్‌ భ_క్తి ఏమిటంటావు? శబరి తిని.... కొరికి 
ఎంగిలిచ్చింది. దానికంటె కొంచెం higher standard కు పోయింది. 

మధుకలశంలో ( Philosophy, poetic beauty) రేండూ నచ్చినయి 
పత రాయప్రోలు స్నుజోవ్‌కి నచ్చినది ఆ 060%... ఆ expression 


నచ్చింది. ఆ fatalism ఉన్నదే అదీ నచ్చింది. ఇది చార్వాక సిద్ధాంతము కాదు. 


.. దేవుడనే, వాడున్నాడు అనే ఆస్తికత్యం ఉన్నది ఉమర్‌లో. చార్వాకుడు 
నాస్తికుడు. దేవుడు విధి అంటాడు ఉమర్‌..... 


కర్మ వాదం అంటే చెయ్యాలనే వాదం.... “కంకణ విసర్జనలకిది కాల 
మగునె”.... అన్నపుడు కర్మవాదమే కదా,.... 


“ఉపనిషత్తుల మధువొలికె నిచ్చట,” “బాదరాయణ పరమ బుషులకు 
పాదు సుమ్మిది తుమ్మెదా”.... వైదిక ధర్మం సనాతన ధర్మంలోని internal 
truth కు ఎక్కువ మురిసిపోయేవాడు. తన వేవమతాన్ని గురించి చాలా 
గర్వం. రాశింది కూడా అట్టానే రాశాడు. 

ఈయన మీద ఇంగ్లీషు (ప్రభావం definite గా ఎక్కువ. Words- 
worth, Shelley ఆయన టి చేస్తూండేవాడు. ఆయన్ను 6881131 |పభా 
ఏతం చేసింది. ఎందుకంటే, అందులో కొత్తదనం ఉంది. AlMOs$t Shelly 
బాణిలో పడ్డాడు ... ఆ piCtUrisation అదంతా తిక్కనలో వచ్చేది. శ్రీనాథు 
నిలో ధావ.... ఆ[)ం21 brain ఆయనది. .... ఆయన మాటల్లో కూడా తెలుగు 


శ్రీ మిన్నికంటి గురునాథశర్యగారు 


29.83.81 
6-00 P.M. 


“తెనుగుతోట'.... అబ్బో..... 1926 లో శారదా నికేతనంలో ₹౭ఫౌక్షి. 
- చేశాను. _ అప్పుడు పశ్మేకంగా 1 D8 క్లాసు ఒండేవి. అప్పటికింకా భాషా 


(పవీణ....ఇవి లేవు. ఆ క్లాసులు సంస్కృతం క్లాసులు. సంస్కృతం తెలుగు 








404 రాయ్మపోలువారి రచనల పరిశీలన-త _త్త్వవివేచన 


ఊరికే చెప్పటమే = కొన్ని పు స్తకొలు ఏర్పాటుచేసి. రఘువంశం వంటి పెద్ద పెద్ద 
కావ్యాలుండేవి, . ఒక క్లాసుకు ps యేడు తెనుగుతోట ఉండేది. ఇంకో కాసుకు 
విశ్వనాథ సత్యనారాయణగారిది నర్తనశాల........ ఊరికే లక్ష్మీ నారాయణగారి 
కష్టమయిన ప పుస్తకాలు పెట్టడమే, సుబ్భారావగారితో నాకు పరిచయం. లేదు. 


రాయ పోలు వరలక్కుషమ్మగారు. 
pes wy గ్‌ 10-7-81. 
వే . 6-00 ౫. M: 
వారి పినతల్లి గాడేపల్లి నరసమ్మగారు. సౌంత పినతల్లికాదు. ఊళ్ళో 


అందరితోపాటు పిన్నీ పిన్నీ అనేవారు, మొదట్లో బాపట్లలో ఉన్న పుడు 


2 


లభితోపాసనలేదు. శాంతినికేతనం నుంచి వచ్చిన తరువాతే చేసినట్టు జ్ఞాపకం, 


వారి తల్లి ఆదెమ్మ, తండి వెంకటప్పయ్య. అవ్వారివారు ఆయన స్వంత 
మేనమా మకాదు. పతి శః కవారం లలితాసహ! సనామం చదున్వతారు. (ప్రతిరోజు 
మాతం లలిత పంచరత్నాకరం. గాయ్యతి జపం ఎక్కువ. ఆయన గుడికి 
వళ్ళడలో చూడలేదు. కాశీలో చదివారు. గంగాస్నానం అయితే చేశారు కాని 
గదికి వెళ్ళినట్టు వినలేదు. తిరుపతిలో (బ్రహ్మోత్సవం. రెండు మూడుసార్లు 
చేయించారు. “వంక టేళ ఏర అష్టోత్తరం చదువుతారు అదికూడా మొదట్లో లేదు. 
అస్పఢ్గుతా లలితే. అన్న, లలితే, అనేవారు. ఇప్పుడు అంతా వెంక టేశ్వరుడే 
అంటున్నార్డు, చాలా కార్యాలు కఠ కలో చేశాం కూడా. రోజూ సట లన్నీ 
లైఖితకే చేసేవారు, 


ఎన్నో (వతాలు, నోములు. పట్టాను. దానాలు, ధర్మాలు చేశాను. వీటి 
iG ఆయన జాగానే (పోత్సఖి హించేవారు ఆయన (పతి శకవారం మ్మాతం 
ఒక పూట బ్లోంచేస్తారు. పూజార పట్టుదల ఎక్కువే కాని మడి దడి 
నియమాలు నిష్టలు ఎక్కువ లేవు. య్యాశలవీ చేయాలనే ఉత్సాహం తక్కువ. 
గుళ్ళకు పోతేశేనా ? అక క్కజే'ము ముకి అఆనికేదే అనేవారు. 


శ్రీ వావిలాల సోమయాజులుగారు 


80-8:81 
10-380 AME 

రాయప్రోలు సగుణ్బబహ్మాను తెలిసినవాడేనని చెప్పాలి. ఆయనకు 
తంత్రం తెలుసునూ అన్న అభిప్రాయాన్ని కొద్దిగానో గొప్పగానో కురుగంటి 





ఆనుబంధం-2 405; 


సీతారామయ్య కొంత చెప్పినట్టు గుర్తు... (ప్రకృతిని వర్ణించేటప్పుడ్ను మన దేవత. 


యొక్క లక్షణం తస్పకుండా ఉండితీరుతుంది. అంటే ఆయన చూచిన (పకృతి. 
ఆవి వసంతంతో సంబంధించిందనుకో. వసంతదేవీ స్వరూపం దాన్లో తప్పక 
ఉంటుంది.... సామాన్యంగా (పకృతి పరమేశ్వర స్వరూపాన్ని గురించి ఏయే 
భావాలయితే వారి అధ్యాత్మిక జీవితంలో వర్తితమవుతుంటయో అట్టి వర్తనకూడా 
కనబడుతుంది. 


.. ఇట్టాంటిది ర కా మంచిది రావాలి అనేటువంటి ....... అనే 
' ఉద్దేశం కలవాడే కొని మిగ తావాళ్టు కొందరు (బిటిష్‌ గవర్నమెంటు పోవ్లాలి ఆని 
అన్నటువంటి దేశభక్తి కి, ఆయనకు లేదు. ఆయన దేశంయొక్క. అభ్యుడయం 
కోరి....| పశంసించాడు. “ఆంధావళి ల్లో దేశాన్ని టు చెప్తూనే “నమస్తే 


(తేజ భరక్షీర ధారా అలం దీప్యతే తావకీనా పతాకా” ఇట్టాంటివే చాలు దేవతగా. 


భావించాడనటానికొ, 


సంస్కారం సంస్కృత కవులదేనమ్మా, కేవలం పాశ్చాత్య కవులదని 
చెప్పటానికి వీలులేదు, ఆయన మేనమామ వేదం వేదార్థం ఈయనకు చెప్పాడు. 
ఈయన తలియనివాడుకాడు. రవీందుని ఢగ్గర కు వళ్ళడమనేది తరువా ఆయ 
నకు గొప్పతనం ఇచ్చి ఉండవచ్చు. ఏ సంస్కారమిచ్చినా-అంతక్షుకితం ఉన్న 
సంస్కారం సర్వం కూడా సంస్కృత సాహిత్య (పథావితమే. 


కన్నె తీగ....లతాకన్య .... కాళిదాసు వాల్మీకి దగ్గర కొల్టేసినట్టు కన్పించ 
వచ్చు. ఆ పద పయో గంమీద అభిమానం వాళ్ళను. సంస్కరించుకోవడంభల్ల 
వచ్చిన సంస్కారం అనాలి........ “పసవించిన ఎలతీగెల పసిపాపలి అంతా 
కాళిదాసే Metaphorical expression అంటే ఉపమ కాకుండా రూపకభాష 
అంటే రూపక మయిన gee ఎక్కువ. వాల్మీకి, కాళిదాసు, ఠాకుర్‌ వాళ్ళ 
వలెను, పాఠ్చాత్య క వులలో Keats లాగా ఇది రాయ।పోలులో ఎక్కువ. 
మధుకలళం సుబ్బారావు సుఖలాలస దృష్టితో (వాసినవాడు కాదు. ఉమరు 
తత్తగం ధ్వన్యాత్మకమయింది అని ఒక అభిప్రాయం. ఏ పద్యానికి శృంగారం 
అని మనవాళు (భాంతి పడుతున్నారో ఆ పద్యానికి అక్కడనే సుబ్బారావుగారిది 
కోడా చూస్తే ఈ శృంగారభావంకంటే original గా ఉన్న మూలభావమే 


కనబడుతుంది. సంకేతార్థ ౦ సంకేతంగానే ఉంచాడు కాని వీళ్ళు అనుకున్న న. 


కొదు: సుఖలాలసత్వం కను రాయపోలు మూలార్థ ంతోనే (వాళాడు సుబ్బారా 
గాకు అటువంటి నున స _స్తత్వం కలవాడు కాడు. సి పుస్తకం ఈ కారణంగా 
(వాళానని చెప్పడం ఆయన స్వభావం కాదు. 








406] రాయ పోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన' 


శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావుగారు (శీశీ) 
28.2.82 
9-80 AM 


ఓక్‌ విధంగా రాయ్మపోలు వారి దైవారాధన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 
ఆరాధనకి చాలా సన్నిహితమైనటువంటిది.... అనగా తను ఆత్మ, భగవంతుడు 
పరమాత్మ అని.... | 
. రాయప్రోలు వారితో నాకు వ్యు క్రిగతంగా. పరిచయం కొద్ది, 

ప్రేబోనిక్‌ లప్‌ అని ఇంగ్రీషులో అంటామే అటువంటి (పేమనే వారు 
(పతిపావెంచారు. మొట్టమొదటిసారి అంధత్వాన్ని. ఆంధ్రదేశభ క్తిని |ప్రతిపా 
దించినవారు ఆయన. ఆ తరువాత విశ్వనాథ. సత్యనారాయణ గారి ఆంధ 
పౌరుషంగాని, తుమ్మలవారి రాష్ట్ర గానం.... ఇవన్నీ కూడాను. ఈ ఆంధధాభి 
మానం అనేటువంటిదానికి €10800126108.... మూలశ క్తి, మూలాధారం రాయ 
(పోలు వారి కవిత్వమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. 

. ఉమర్‌ ఖయ్యామ్‌ Philosophy ని రాయ్మపోలు అంగీకరించి, ఆస్వాదించి 
రాశారని నేననుకోను..... చార్వాక సిద్ధాంతానికి ఉమర్‌ తత్త్వానికి చాలా సన్నిహిత 
మైన పోలిక ఉందండి. ఉమర్‌ ఖయ్యాం పూర్తిగా నా స్తికుడనటానికి వీల్లేదు. 
చార్వాకుడు పూర్తిగా నాస్తికుడు. ఇదొక్కటే భేదం. 

మన [ప్రాచ్యవేదాంతమనీ, దార్శనికత ఆనీ ఏదైతే అంటామో అది 
పూర్తిగా రాయ్మప్రోలు వారిలో కూడా ఉన్నది. వారు ఎక్కువ ఈ సంస్కృత 
ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేశారు. ఆ తరువాత కొంత పాశ్చాత్య 
(వభావం వల్లనై లే నేమిటి, ఆంగ్రేయ సరిపాలన వల్లనై తే నేమిటి, ఇంగ్లీషు పుస్త 
కాలు చదవడం వల్లనై. తే నేమిటి = ఈ భావక విత్వానికి ఆద్యులయ్యారు. ఒక్‌ 
విధంగా రాయ|పోలు సుబ్బారావు గారు 0110%01081021 గాను గుర జాడ అప్పా 
రొవు గారి కంటే కూడా ముందు రాశారన్నా కూడా నాకభ్యంతరం లేదు. అయితే 
గురజాడ వారిది వాస్తవిక దృక్పధం. వీ9ది ఆధ్యాత్మిక దృక్పథం. 

భావకవిత్వం ఒక leading literary movement..... సూర్యకాంతి 
రాయ[పోలనుకుంటే నేను ఈ భావకవిత్వపు చం|ద్రకాంతిలో పెరిగిన. వాడిని, 
విశ్వనాథ సత్యనారాయణగారు ఆంధ పళ స్తే, ఆంధ పౌరుషం. రాసుకున్నా 
రంటే దానికి, మళ్ళే పారంభాలు రాయ్మపోలు వారిలోనే ఉన్నాయి. కృష్ణళా 


విశ్వనాథ,. వేదుల, నాయని - నీళ్ళమీద direct గా రాయ్మపోలు influence *. 


ఉంది. రాయప్రోలు ' వారిచే influence అయిన వారందరూ నన్ను influence 
చేశారు. | 





త్‌ో 


అనుబ౦ధ౦--శి 


ఢీ రాయ్యపోలు సుబ్బారావుగారు 
. 11-6-81 
4-00 2. m. 


రాయప్రోలు కవిత్వం చూస్తే వ్యాకరణం చూడొద్దు. చూస్తే ఇది గుర్తుం 
చుకో. సంధి వివక్ష సమాస విధులు నిత్యములు కావు ...నే (వాసేటప్పుడు ఆ 
పాతలు నా ప్రాణమా ఆనీ (వాస్టాను.... “ఆశా శ న్ర్రీకలు' పద్యం కట్టమంచికి 

' నచ్చింది. 

.వాచ్యార్థం ఒక్కటే కాదు శబ్దానికున్నది. కనుక కావ్యం ఉన్నది ఉన్నట్లు 
ఆర్థం చేసుకోకూడదు. లక్షణ ,వ్యంజనలవల్ల వేరే అర్ధాన్ని భావాన్ని కూడా 
అవసరాన్ని బట్టి (గ్రహించాలి... సమాసం నా యిష్టం వచ్చినట్టు మారుస్తా, 
జాచిత్యము ఆ ఇష్టార్రము - మధురం, _మనసును తీపి చేయడం కావాలి. త్స 
సమాస మేమిటి ? ప్రతిదీ మనిషి అనుభవానికి దగ్గరకు తేవాలి. ఇందులో ఇంగ్లీషు 
కవులు చాలా జాగ ర్తపడతారు. ఊరికే abstract గా ఉంటే లాభం లేదు, 


ఉపనిషత్కాలంలోని free love society నా మనసులో ఉంది. ఆ 
కాలంలో వివాహబంధం లేదని, స్వేచ్చా (పణయం ఉండేదని తాత ఎర్యం నాకు 
తోస్తుంది. వ్యభిచార దోషాల్డాటివి తరువాత వచ్చాయని నా నమ్మకం. కేవలం 
రసాత్మక కావ్యంలో దాన్ని తేవద్దు అని రూపనవనీతం ౭0nlusion. జీనియస్‌లు 
వాళ్ళకు తోచిన విధంగా నియమాలు ఏర్పరచి వివాహాదికాలు, నియమాలు, వ్యభి 
చార దోషాలు అంటగట్టారు. సత్వరజస్తమో గుణాలు మూడూ ప్రీలుగా పురుషు 
లుగా పెట్టి (వాయాలనుకున్నా. రూపనవనీతం వాళా. రూపనవనీతం 00%014- 
sion సరిగా రాలేదు. “నీ న్మేత్యతయి నందగించిన'.... సౌందర్య లహరి షద్యం 
రూపనవనీతంకు 02018౯0226. ఏ స్రీ పురుష సంబంధంలో -మిథునానురాగంలో 
అయితే మలినమవడానికి అవకాళం లేనిదో అది అమలిన శృంగారం. స్త్రీ పురుష 
కార్యం విధి. “స్రీ పురుష యోగోద్భవి అని వాడాను, ఎక్కడా సంభోగం అనే 
పదం వాడను. ఎక్కడెక్కడ ఆకర్షణ ఉందో అక్కడ మోహం ఉంది. అదంతా 


శృంగారమే. మోహం యొక్క భావం = తన్మయమవడం. ఆ కాలంనాషోజెచే 


శృంగార మయింది. 
iRRP-27 





Oe 








410 రాయ పోలువారి రచనల పరిశీలన-త _త్వవివేచన వ 


నా రచనల్లో 2210500) స్నేహం, నాయికా నాయకుల ప్రస క్తిలో 
మిథునానురాగంఉన్నా అన్యోన్య ప్రీతే ఉన్నదికాని మిగిలిన కార్యకలాపం లేదు. 
“పీతిరేవరసః” అన్నాడు భోజుడు. ఆట్లాంటి సమాజం కావాలి. (ప్రీతి ఉంది, ' 
స్నేహంలో ఉంది. కార్యరూపంగా లేదు. 
8-7-81 
ఖై ౨ ల్‌-15్‌ PM.. 
నేను అద్వ్వైతినికాను. Darwin theory చూళాను. స్రీ పురుష జంతువులు 
రెండూ ఒకదాన్లోవే అన్నాడు. కాని ఆ రెంటిలో "ఏ జంతువు పైనవుంది ఏ 
జంతువు లోపలవుంది అంటే స్త్రీలో పురుషుడా, పురుషునిలో శ్రీయా? ఆని నా 
(ప్రశ్న. త్రీ గర్భంలో పురుషుడు సర్వసాధారణం. లలితా సహ్యసనామాల్లో. 
'“పూర్వజా త్రిపురాంబికా” అని నామం. ఆంటే ఈశ్వరుడి క కన్నా లలిత ముందు 
పుట్టింది అని నేను తీసుకున్నా. et (ప్రాముఖ్యం. క్షతం లేనిదే. .విత్తులవల్లి 
ఫల మేమిటి? 


ఈశావాస్యోపనిషత్తు గొప్పది. ఈశుడు పూర్ణంగా ఉండతగినతావు - ఈ 
జగత్తు అని అర్థం. ఈశుడు-జకత్తు వేరుకాలే ఆ మాటలో & ఒకడు ఉన్నాడు, ఉండడం 
వేరు. ఉన్న వాడు వేరు అని అర్థం రాలే, కనుక ద్వైతం, అయిపోయింది. నాకు 
దేవుడు ఇష్టంకాదు. దేవత ఇష్టం.లలితా సహ్మసనామం (పతి శక వారం పారాయణ 
చేస్తా. లలిత శాంతమూర్తి. బలం అంతా త్రీది = అని ఓక సిద్ధాంతం ఉంది. 
బిడ్డను మోసేది స్రీ అని "అంటుండేవాడు విధుశేఖర భట్టాచార్య. కనుక మాతృ 

యె ఖ ట్‌ లి € 
గర్భానికి మాతృమూర్తికి గౌరవం ఎక్కువ ఉంచాలి. - 


"నేను పిన్నిని గుర్తు పెట్టుకునే “పిన్నీ పిట్టను పట్టరాదనుచు' అని (వ్రాశాను: 


తల్లిని వర్ణించేటప్పుడు అసభ్యంగా వర్ణించము కదా! “బింబాధరం”* అని 
నా భావ కవిత్వంలో వాడితే అది తప్పుకాదు. తల్లి బిడ్డను ముద్దు పెట్టుకుంటుంది...... 


టి . కనుక మాతృ; పాయంగా చెపా. > 
బింబాలవంటి అధరాలతోనే, తృ పాయంగా బబ్మా | హు. ప 


కొ త్తిమేర పెంచుతారు. సువాసనతో లేతగా నిగనిగలాడుతూ ఉంటుంది. 
కాని ఆకు నలిపితే చండాలం వాసన, కవిత ఇట్టాంటిది. దాన్ని చక్కగా. handle 








. ఆనుబంధం-లీ 411 


చేయాలి ఆర్థం చేసుకోవాలి. ఉత్తర రామచర్మిత పాఠం మామయ్య బాగా చెప్పే 
వాడు. తిరుపతి వేంకటకవుల (ప్రభావం (పకాశిస్తున్న రోజులవి. మామయ్య వాళ ¥ 
శిష్యుడు. ఆయన కూడా ఆపకవిత్వం చెప్పేవాడు. నన్ను చెప్పమనేవాడు వాళ్ళు 
సంస్థానాలన్నీ తిరిగినట్టు మామయ్య కూడా .గ్గురువులలాగానే సంస్థానాలకు 
బయలుదేరాడు. నేకూడా వెళ్ళా. 

10-7-81 
4p. m. 


v 


కలశం ఆరాధనకు పెబ్హేది. పవ్మితత ఉంది కలశ శబ్దంలో. ఆ శబ్దసంగ 
తంలో మధుళ బ్దానికి సుర అని ఆర్థం తీసుకోకూడదు. ఆమృతం అని ధ్వనించా 
లని...ఆ పవి|తార్థం పండితులు (గహిస్తారని - ఆ పేరు పెట్టా. 
నాకు లలిత అను[గహంవల్ణ గొప్ప గురువులు దొరికొరు  ఠాగూరూూ, 
విధుశేఖర భట్టాచార్య. = 


కర్మ చెయ్యాలని ఈశావాస్యోపనిషత్తులో ఉంది. కుర్వన్నేవహి కర్మాణి 
ఆని, కర్మచెయ్యకపోతే ఎట్టా? మానవుడికి కర్మ అవసరం, శ్రీవనార్థం కర్మా - 
అని వచ్చింది. Purity itself is జ్ఞానం. Purity అంటే ఎన్నిటినో అర్థం: 
చేసుకోవాల్సివస్తుంది. మనోవాక్కాయ కర్మల యందు ఏ కల్మషం అంటని 
శుద్ధ మార్గం ఏదో అది జ్ఞాన మార్గం. అది అసంభవమైన విషయం. మనకు. 
మనసే నిలవదే. శంక కరుడే ఇన్ని చదివిన వాడే “భ శక్రిరేవగరీయసీ” ఆన్నాడు, 
భక్తి మార్గంకంటే ఇంకోమార్గం లేదు . అదే నా ఉద్దేశ్యం. భక్తి అంటే 
లక్ష్యం... ఒక్కదాని మీదనే.... రెండోది లేదు. ఇవన్ని ఏవీలేని శూన్యమార్గం 
జ్ఞాన, మార్గం, 


ఏదీ భక్తియో ఆది మధురం, ఎక్కడ భక్తి ఉంటుందో ఆక్కడ మధురం 
ఉండి తీరుతుంది. మధుర భక్తి ఏమిటి? భక్తే మధురం అని నా ఉద్దేశ్యం. 


వేదం చదివేవాళ్ళు ముందు చదువుతారు. 
పూర్ణమదః పూర్ణమిదమ్‌ పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ మేవావశిష్యతే. 


ణ 


> - "a 








412 రాయ ప్రోలువారి రచనల పరిశీలన -త _త్యవవేచన 


"నే తెలుగుచేశా దీన్ని. నేననుకున్న [పేమ శబ్దానికి సరిపోయింది ' పూర్ణ 


జ ్దం, 


: _పీమంబది (పేమంబిది మ 
(సేమయందె దీపించెను (ప్రేమము . 3 Tn 
" (ప్రేమము నుండియే పేమ తెచ్చితిమి. 
"తరగదు విరుగదు' త|శ్రేమార్థము. 


'(డ్రీమంబర్తి = భగవంతుని (పేమ. (ప్రేమంబిది - ఇదీ మానవుల (ప్రేమ 
అని తెలుగుచేసి పిన్నికి వినిపించా. (ప్రేమె భక్తిరా - ఆని నేననుకున్నా. పాల 
కుండలోంచి తెచ్చింది పాత్రే ఆవుతాయి... పూర్ణమూ. (పేమ ఒకటనే నేను 
భావించాను, 


కృష్ణుడు వ్యభిచరించాడా అని ఆందరికీ సందేహమే ఉంది. అందుకే 
రూపనవనీతం (వాకా, (|అహ్మం)... "నిరుపాధికం, నిర్వికల్బం, నిరంజకం అని 
వాళ్ళంతా అనలే....ళబ్దం |బహ్మం, అనలే.... నేను? ;పేమంటాను. , [ప్రయమయి 
నది, _ప్రీయతమమయినది.::. అన్నీ ' తీపే. చక్కెర, . పళ్ళరసం అన్నింట్లో 
మాధుర్యానికి తారతమ్యం చెప్పొచ్చు. వీలుంది. .తర్కించవచ్చు. సీమను 
తర్కించడానికి' వీలులేదు. ('పేమకు బిడ్డ, “భర్త, గురువు లాటి “విశేషణాలు 
చేర్చొచ్చు. (పేమ మాధుర్యం మారదు. (పీమమే. నిలుస్తుంది. ““మేమమే 
వావశిష్యతే”. పిన్ని కన్న (పేమ కన్న పెంచినపేమ Cass .. కన్నుల. de సు 
గొప్పదీ అనేది. 


ఉపదేశం చేసిన గురువును “సుందరకాండిలో చెప్పా. _“ధ్యానింతును 
(బ్రహ్మానందయతిని' అని. ~~ 


జా బ్‌. 
నేను ఎక్కడా ఎవరినీ త పట్టలేదు. దూషించలేదు: మనకు తెలియ 
నివి ఉండవచ్చునని అనుకున్నా. నేను ఏ విమర్శకూ సమాధానం చెప్పు. 


ఆనుబంధం- 8 


418 


cee చెప్పిన కొన్ని అముదింత పద్యాలు 


: కణ కామ్య లతికలు పుష్బింతె ర" తస 


సీభవించె శుచి శృంగారమై చరా 
చరములు రాగిలెను తరుణా 


పేక్షలు పులకించెను (పేముడి గువ్వకోలుకొన. 


“వచి రుజ్యలః' అని ఆమరం. 


. “తామరసము లయ్యె భువిని తామరసంబుల్‌ ' అని సమస్య ఇచ్చారు." 'ఒకసోరి, 
ఇది నేను అవధానాలు చేసినప్పటి పద్యం ఇది. ఇప్పుడు గుర్తొచ్చింది. 


సోముని షోడశ కళలును 
కాముని పుష్పాస్త్ర పంచకము నవకమ్ముల్‌ . 
భామల ముఖ సళన్యులంగని, 


తామరసము లయ్య భువిని తామర సంబుల్‌. 


తల్లీ బి బిడ్డలలోన లీనమగు వాత్సల్యర్థు మకీ శరత్‌ 


మల్లీ పుష్ప సుగంధమో సఖుల జన్మ” స్నేహా 'సారంబు యా" 


వల్లోక 
ర్తి ల్టున్‌ 


3 


bs ధర్మమైన నర దాంపత్య (పమేయంబు' న: 
(ప్రేమ రసామృతార్ణ వము పూరింపంగ రేలుంబవల్‌. _ ల 


చెలియా ఎన్నడొ చేఠధీ సె మనల్తం' స్మేహగేపద్గేశంబు న్కు... 


గ్ధులమై 


యుంట ఎరుంగ మైతిమపుడే ఘోషన్‌ రేవంతేని కం 


దళితంబై న వయో వసంతమున చితం బిప్పుడల్లాడెడిన్‌ 
చల కల్లోల చపేట భిన్నమగు న ల చందంబునన్‌. 


ఇది Original Version. అప్పుడు చిన్న వాడీని. మార సృమంటే, “భయంతో 


మార్చాను, + 


(పేమంబది .(సీమంబిది 
(ప్రేమయందె దీపించెను _పేమము 
(పేమము నుండియె (పేమ తెచ్చితిమి 


తరగదు విరగదు తత్చేంమార్థము, 


908 0000 


మలినమగుటకు 


ఆ.... మామూలుగా చెప్పే ఆ (పేమే - అదే అమలిన శృంగోకొ. ఊట 
అవకాశం లేని (పేమను అమలిన (ప్రేమ .... ఎప్పుడూ మలినం 


కాదు. ఇది దాని అకాంక్నితం. 


pe ల 
లజ 6 mo 


89 90౫౩ రాలా పా 20 090 





క గం 


పరిశోధనకు _గహించిన రాయపోలువారి రచనలు 


“లలిత ; 
తృణకంకణము ౧౧ 
కష్టకమల జ ఇ! 
స్నేహలత 
తెనుగుతోట 
అనుమతి (1910) 
స్వప్నకుమారం (1956) SiXth Edition 
ఆం|ధావ? (1972) M.శేషాచలం ఇండ్‌ కో 
జడకుచ్చులు (1972) M.శేషాచలం ఆండ్‌ కో 
రమ్యాలోకం 
వనమాల 
మాధురీదర్శనం (1956) ద్వితీయ మ్యుదణం 
కన్నెపాటలు క " 
రూపనవనీతం (1958) 
మి[శమంజరి (19683) 


+ 


~~ 





ఉపకరించిన _గంథాలు; .ప్మతికలు 


తెలుగు : 


11. 


£2. 


ఆంగ్ల సాహిత్య చరిత - గోపురాజు సాంబశివరావు;. నవజీవన్‌ బుక్‌ 
లింక్స్‌, విజయవోడ; 1288. 

ఆంధ ధ్వన్యాలోకము - వేదాల తిరువెంగళా చార్యులు; ఆంధ సాహిత్య 

పరిషత్తు - హైదరాబాదు, 1950. 

ఆంధ పౌరుషము - విశ్వనాథ సత్యనారాయణ; కొండపల్లి వీర క 
అండ్‌ సన్స్‌ - రాజమం్మడి - 1952. 

ఆంధ (పతాపరు్యద్రీయము - జమ్మలమడక మాధవరామళ న నవ్య 
సాహిత్య పరిషత్తు - గుంటూరు, 1946. 

ఆంధప్రదేశ్‌ దర్శిని - సంపాదకులు: Y. V. కృష్ణారావు . ఏటుకూరి 

బలరామమూర్తి, 1976. 

ఆంధ్రపదేశ్‌ సాహిత్య అయీ. విశిష్ట సభ్యుల (పళంస = దివాకర 
వేంకటావధాని; A. P. సాహిత్య అకాడమీ, 1972. 

ఆంధ మహాభారతము - సంశోధిత ముదము is విశ్వ 
విద్యాలయము - తెలుగు శాఖ. 

ఆంధ రచయితలు- మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రీ; అద్దేపల్లి లి&ఉ& కో, 

రాజమహేంద్రవరము, రెండవ ము[దణ, 1978. 

ఆంధ సారస్వత వరిషత్తు రజతోత్సవ సంచిక - 1978. 

ఆంధ సారస్వత వ్యాసావళి.- ఆండ్ర శేషగిరిరావు; ప్రథమ ముదణ- 
1952. 

ఆంధ్రుల చరిత - సంస్కృతి - ఖండవల్లి లక్ష్మీరంజనం, ఖఇర్షవల్లి 


బాలేందుశేఖరం; బాల సరస్వతీ బుక్‌ డిపో, మృదాసు, నాల్లవ ముదణ- క 


1974. 
ఆం[ధుల సాంఘిక చరి[త్ర = సురవరం (పతాపరెడ్డి. 


416 


183. 
14, 


15. 
16. 
LT: 


18. 


20.. 


సే 


లలి. 


28, 
24, 


లర్‌ 


26. 





రాయ్మపోలువారి రచనల పరిశీలన-త త్త్వవివేచన 


ఆధునిక కవిత అభి పాయవేదిక -కిన్నెర పబ్లి కేషన్స్‌, హైదరాబాదు- 1981, 


ఆధునిక తెలుగు సోహిత్య విమర్శ జ సాం[పదోయకరీత్‌ 
డా॥ కోవెల సంపత్కుమారాచార్య, ఫిబవరి 1981. 


ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు = ప్రయోగములు . ఆ 


డో! 6. నారాయణరెడ్డి, రెండవ ముద్రణ, 1977. 

ఆణిముత్యాలు - వేటూరి రాధాకృష్ణమూర్తి 

M. శేషాచలం & కో, 1968. 

ఉషఃకిరణాలు = యండమూరి సత్యనారాయణరావు 

ఉత్తమ సోహితి,' విజయవాడ, ఆగష్టు 1960. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం వ|జోత్సవ సంచిక 

తెలుగు విభాగము, 1918-78. 

కర్మయోగము, శ్రీ వివేకానంద ప్రవచనము 

అనువాదకులు : శ్రీ చిరంతనానందస్వామి, 

శ్రీ రామకృష్ణ మఠము, మదదాసు. 

కవికోకిల దువ్వూరి రామిరెడ్డి శీవిశమూ = సాహిత్యమూ 

K. V. రమణారెడ్డి, 1966. " 

కవికోకిల దువ్వూరి రామిరెడ్డి డైరీ = ఉత్తరాలు -' 

K. V. రమణారెడ్డి 1961. శ 

కవికోకిల (గ్రంథావళి - 4 - వ్యాసములు 

దుప్వూరో రామిరెడ్డి, కవికోకిల (గ్రంథమాల, 5వ ముద్రణ = 1959. 
కవిత్వతత్త్యవిచారము :- కట్టమంచి రామలింగారెడ్డి, 1947. 

కవిసేన మే ఫెస్టో : గుంటూరు శేషేంద్ర ర్మ 

ఇండియన్‌ లాంగ్వేజస్‌ ఫోరమ్‌, 1977. 

కాళిదాస హృదయము :- ఖండవిల్లి సూర్యనారాయణ శాస్త్రి ~~ 
జూన్‌ 1966. ఈ 
కావ్యకుసుమావళి - వేంకట Moa కవులు 

ఆంధ (ప్రచార ణీ లిమిటెడ్‌, కాకినాడ. 





అనుజళథం=తీ'. _ . 417 


27. 


28, 


29. 


30. 


81. 


82, 


88. 


84, 


లిక్‌, 


తిరి. 


87, 


88. 


39. 


కావ్యా నందము - విశ్వనాథ సత్యనారాయణ 
అరవింద (పచురణలు = విజయవాడ, మార్చి, 1972. 


కావ్యాలంకార సంగ్రహము - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి 


“ N£ శేషాచలం అండ్‌ కంపెనీ 5వ మ్ముధణ 1976... 


కృష్ణపక్షము; కృష్ణశాస్త్రి - దేవులపల్లి “సన్మాన సంఛఘర, మద్రాసు 
Golden Jubitee Edition జనవరి 1215. | 


కోలవెన్నువారి జీవితానుభవాలు = అక్కిరాజు రమాపతిరావు. 

సాహితీ. ప్రచుర ణలు. 

గుంటూరు సీమ - ఉత్తర భాగము - తిరుపతి వేంకట .కవులు 

మొదటి కూర్చు - 1914; 

చై తన్యలహరి - ఉపన్యాస మంజరి | టై 
యువభారతి - సికిందరాబాదు ఆగష్టు = 6,. 1872. 

జగద్గురు బోధలు, 1-9- సంపుటాలు 

సాధన (గ్రంథమండలి - తెనాలి, 

జాతీయగీతాలు = సంపాదకుడు : గురజాడ రాఘనశర్మ క ల 
ఆంధప్రదేశ్‌ సాహిత్య. అకాడమీ, హైదరాబాదు; 1978... 
జేగంటలు - G. V. కృష్ణారావు | . [7 

(పేజా (ప్రచురణలు - ఏలూరు, ఫ్మిబవరి 1968: స 
త త్త్వకాస్త్రము - సామాన్య వివేచనము; 2%, నారాయణ్‌ కఠణ్‌కర్‌ 
రెడ్డి & N. ఇన్నయ్య 

తెలుగు అకాడమీ, హైదరాబాదు, .1971 : 
తాళ్ళపాక కవుల కృతులు" = వివిధ సోపొతీ. వ్రద్రియణ 
డా॥ వేటూరి ఆనందమూర్తి 1 ను 
తాళ్ళపాక కపుల పదకవితలు = భాషా, shai లః | 
డా॥ వేటూరి ఆనందమూ_ర్రి ee ces Wn >. భః 
తిక్కన భారత దర్శనము. : నండూరి 'రామకృష్ణమాణార్య | 

ప్రచురణ - వేదవ్యాస చ|క్రవ ర్తి, రెండవ ముద్రణ 19772. 


16 


418 
40. 
41, 


42, 


48 


తో 


44,-- 


45, 
46. 


47. 
48. 


49. 


50. 


51, 


ర5్‌2, 





రాయ్మప్రోలువారి రచనల పరిశీలన-త _త్వవివేచన 


తిక్కన హరిహరనాథ తత్త్యము = డా॥ కేతవరపు వేంకటరామకోటి . 
శాస్త్రి - గంగాధర పబ్ది కేషన్స్‌, విజయవాడ - 2 


"ప్రథమః ము[దణ ఇ డె సెంబరు, 1976. 


తిరుప్పావు;' తిరువెమ్చూవు : ఆం ధానువాదకులు - - థ్రీ.సుదర్శనాదార్య 


.శిరోమణి - తిరుపతి తిరుమల దేవస్థానములు, తిరుపతి. - 1957. 


తెలుగు కవిత - సాంఘిక సిద్దాంతోలు'+=' ముదిగొండ ' వీరభద్రయ్య 
(ప్రచురణ =: శ్రీ అరవింద్‌ సౌఫ్రైటీ, హన్మకొండ శాఖ, 1980. 
తెలుగు కావ్యాదర్శము : ఆం్మధ్రీక ర్త - అవ్వారి. సు|బహ్మణ్యశాన్ర్రీ. 
తెలుగుపై ఉర్దూ. పారశీకముల ప్రభావము" - 

డా! K. గోపాలకృష్ణరావు, జనవరి, 1968: 

తెలుగులో కవితా విప్టవాల సక్షకూపం 

డా॥ వెల్చేరు నారాయణరావు, 1978; = | 
తెలుగువాణి = (వ్యాస సంకలనం): (ప్రపంచ తెబుగు మహాసభల 9. పతక 
సంచిక, ఉగాది, 1975, > . 

తెలుగు వెలుగు -' పెనుమాదు వేంకట శేషయ్య, నవంబరు, 1965. 
తెలుగు వై తాళికులు - ఉపన్యాసాల 'సంపుటి''' 


AP. సాహిత్య అకాడమీ, 1977, 


తెలుగు సాహిత్య ముపై ఇంగ్లీషు (ప్రభావము 


= డా॥కొత్తప ల్లి" వీరభ|డ్రలావు, 19060. = 


తెలుగు సాహిత్య వికాసం (1900 = 1947 సంవత్సరాల మర్య) 
సంపాదకుడు : K.K రంగనాధాచార్యులు 
ఆంధ సారస్వత. పరిషత్తు - ' హైదరాబాదు, 1979. 


తెలుగుసీమలో సొంస, గ్రాతిక పు పునరుజ్జీవనము 

దేవులపల్లి రామానుజరావు, 1972. జ 
దక్షిణదేశ భాషా సారస్వతములు --దేశి -' క్ర : Es 
కోరాడ రామకృష్ణయ్య ఎ కోఠాడ' Ros ణాలయము = nen 

1954. ం 





అనుబంధం-8 - 419 


58, 
ర్‌, 
కల్‌. 
56. 
57. 
58. 
59. 
60. 


81. 
62, 


68. 


64, 
65. 


నవరస గంగాధరము : జమ్మలమడక మాధవరామళర్మ 


దీపావళి = వేదుల సత్యనారాయణశాన్ర్రి. 
M. శేషాచలం ఆండ్‌ కో, ఆగష్టు 1974. 


నన్నయ కవిత్వము, అక్షర os డొ॥V.V.ఓ.నరసింహారావు 
ఆక్టోబరు, 1977, : 


జ 


నవోదయ లహరి : (వ్యాస సంకలనం) యుసభారతి 

సికిందరాబాదు, 1977. 

నవ్యాం[ధ సాహిత్యవీధులు : కురుగంటి సీతారామయ్య, పిల్దలమట్జి. 
హనుమంతరావు, 1942, 

నాట్యువేదము : జమ్మలమడక మాధవరామశర్మ. 

శాలివాహనశ కము, 1879. 


నవ్యసాహిత్య పరిఖీత్తు - గుంటూరు, జూలై '- 1942, , + 


నానారాజ సందర్శనము : తిరుపతి వేంకటకవులు. 

ద్వితీయ ము[దణ, 19657, 

నాయని సుబ్బారావు కృతులు - అజంతా (సక్‌ న సికిర్మదాబాదు. 
(పథమ మృదణము, 1958. 

నారద భ _క్రిసూత్రములు : అనువాదకులు - దొడ్డ వేంకటరామరెడ్డి. స 
(శ్రీ రామకృష్ణ మఠము, మైలాపూరు, మద్రాసు. 


= “ద్వితీయ ముదణము,- 1971, 


నా స్మృతిపథంలో : ఆచంట జానకిరామ్‌. న్‌ 

దేశి కవితామండలి -. విజయవాడ, -శార్యరి, 1960. ...: 
నిగూఢ వేదరహస్యము - శ్రీ ఆరవింద దర్శనము 
అనువాదము': శ్రీయల కంక ఫ్రీ ్రీరామకవచం 
వేంకటశాస్త్రి న. 2 
(పేమ్‌చంద్‌ పబ్లికేషన్స్‌, విజయవాడ, 1968. sa Wie 
నేటికాలపు కవిత్వము ; అక్కిరాజు ఉమాకా న్త పండితులు, 1928, 


పచ్చతోర ణము - దేవులపల్లి రామానుజరావు. 


ఇ న 


20 


66, 


67, 


63. 


69, 


70. 
71. 
72, 
78. 
74. 
75. 


76. 


7, 
78. 
79, 


80. మ 





రాయ్మపోలువారి రచనల పరిశీలన +ళత్త్వవివేచన 


పానశాల : దుహరి రామిరెడ్డి. 

కవికోకిల (గంథావళి- మారణ వ టల 1958. 
'హోతనకృత శ్రీమదాంధ్ర అరల ల. 

డా॥ ధూళిపాళ భ్రీరామవ 

(ప్రజాకవి వేమన. =డా॥ ఎమ్‌ గోపి, చె వై తన్య Sess 1980. 
(పబంధములలో పకృతి వద్డవటు, డా॥ అంతటి .నరస్సింహం, డిసెంబరు, 
1979. 

(ప్రాక్సృశ్చిమ త pen చరిత్ర : (ప్రథమ, ద్వితీయ. సంపుటములు) 
అనువాదము : సరిపెల్ల విశ్వనాథళాన్తి, ఆంధ సారస్వత పరిషత్తు; 


“1961, 1962. 


1పాక్సశ్చిమ పవ్మితాంగనలు : (తీ శారదాదేప్‌ శతవార్షిక జయంతి 
స్మృతి గ్రంథము) - స్వామి ఘనానంద & సర్‌ జాన్‌ స్టీవర్టు వాలేన్‌; 
అద్దేపల్లి ఆండ్‌ కో., , (నేషనల్‌ బుక్‌ డస్ట్‌ గ్రంథము), 'ఫీ[బవరి, 1989. 
బసవపురాణము - మహాకవి శ్రీ పాలకురికి సోమనాథకోవీ - (ప్రణీతము, 
శ్రీ బండారు తమ్మయ్య గారిచే పరిష్మాతము; వాపిళ్ళ "రామస్వామి 


స శాస్త్రులు ఆండ్‌ సన్స్‌, 1966. 


బాలవితంతు విలాపము .- మంగిపూడి వంకటశర్మ,: 1929. = 


'భరశీ-నిరుక్తి -(వేదస్యరూపే దర్శనము), హరిసోదరులు, సాధన |గంథ 


మండలి, తెనాలి;. శ్ముకవారము,. 6 ఆగస్టు, 190/1; 

భారతీయ పునరుజ్జీవనము : డి. రామలింగము, యువభారతి, సికిందా 
బాదు,*17 మార్చి, 1980. ae 
భావ! ప్రకాశ నము ; శారదా తనయ, జమ్మలమడక మాధవ రామశర్మ, 
ఆం(ధ్యపదేక్‌ .నంగీత నాటక ఆకాడమి,. ఏ) పిల్‌ ,. 1978. 

మరడారో'' మకర 4దాలు : యువభారతి, సికింద్రాబాదు. 

మహతి - వ్యాస సంపుటి - యువభారతి, సికిం! దాజాదు, 1976. 


మహాభారతము - మహిళ; జక్కా- వెంకటర మణప్ప, ఫి(బజరీ, 197%: మ 


హోదయం : కె, వి. రమణారెడ్డి, విశాలా పద్దిషింగ్‌ హౌన్‌, 
విజయవాడ, మే, 1989. చేష్ట | 





"x 








అనుబంధం=-లి ఓ 494: 


81. 


82, - 


.88. 


84. 


85, 


86. 


87. 


88, 


89. 


90. 
91. 


92, 


“అనువాదం : కొత్తపల్లి వీరభద్రరావు సాహిత్య అకాఢ్రమీ; , న్యూడిల్లీ 


మీరాబాయి : ఉషా ఎస్‌, నిల్సన్‌ (ఆంగ్గమూలం) స 
ఆం; ధీకరణం-: డా॥ సి, నారాయణరెడ్డి సాహిత్య Pe న్యూ 


ఢిల్లీ, 1972, 


యోగసమన్వయము :' అఠ విందులు; :సంపుటి 1 

అనువాదము : కమలాకర వేంకటరావు, .. శృష్టాపద్దికేషన్‌ పాంకిక్సెరీ 
Feb 21, 1978. ti 
రవీం[ద వ్యాసో అనువాదం .:ః రాయ పోలు Ness సాహిత్య 
అకాడమీ, న్యూఢిల్లీ, 1962. న 
రాయప్రోలు సాహిత్య సౌందర్య దఠ్శనము (వ్యాస సంపుట్సి 


| వంశీఆర్టు ధియేటర్స్‌, , హైదరాబాదు, .1980. 


లక్షణ "శిరోమణి : : పొ త్తపి.వేంకటరశుణ కవి జీతము . 
రావూరి దొరసామిశర్మ; ఆంధ్రపదేశ్‌ సాహిత్య అకాడమీ, . 
(ప్రథమ ముుదణ, 1979. నం 
లక్షీ రంజన వ్యాసావళి :-ఆచార్య ఖండవల్రి ప 
రెండవ ముద్రణ, 1970. 

లోవెలుగులు:.: ముట్నూరి కృష్ణారావు ఆర్యత్రీ ప్రవకకాంతుం. 
మ్మదాసు-14, 

వంగసాహిత్య చర్మిత : సుకుమార్‌ సిన్‌ కు : 


il 


౧ 


(ప్రథమ ముద్రణ, 1972. 
వాజ్మ'య వ్యాసమంజరి : నేలటూరి వేంకట రమణయ్య 

ఆంధ సారస్వత పరిషత్తు, [పధమ మ్ముద్రణ,, 1967. 
విజ్ఞాన సర్వస్యము. : తెలుగు భాషానమితి 1858-1906]. ent 
విమర్శిని : పరిశోధన ప్మతికలు 1;4 . య 

కాకతీయ విశ్వవిద్యాలయము; . “వరంగల్లు, 1976, 1979. : ~~ 
వీరేశలింగం పంతులు - సమ్మగ పరిశీలన క న 
డా॥ అక్కిరాజు రమాపతిరావు, విశాలాం|[ధ pee: 

జూన్‌, 1972. bin 


+ఆ' 


422: 


93. 


94. 


95. ఇ 


97. 


98. 
99. 


100. 
101. 


102. 


104. 


105. 


రాయ ప్రోలువారి రచనల పరిశీలన-త.త్హ్యథివేఛన...' 


వై తాళికులు : సంపాదకుడు = ముద్దు కృష్ణ 


ఏ విశాలాంధ్ర పబ్టిషింగ్‌ హౌస్‌, విజయవాడ, 9వ ముద్రణ... | 19: 8. 


వైదిక మత చరిత్ర : ,గోపరాజు వైకుంఠరావు, మొదటి 31కూర్చు. 1936. 
వ్యాస |క్రీడలు : శ్రీశ్రీ, నవోదయ పద్దిషర్స్‌, విజయవాడ: ౧ 


ప్రథమ ముద్రణ, జనవరి, 197కి. 
96. 


వ్యాస మంజూష : థ్రేవులపల్లి రామానుజరావు, 1956, CD 


్ట వ్యాస వింశతి : కృ త్రీవాస తీర్థులు. 


సంపాదకుడు : తల్జావజ్ఞల పతంజలి, 1970. ' 

వ్యాసావళి : ఆవంత్స వేంకట రంగారావు, 1968. 

శారదా విపంచి : (మన సంస్కృతి =' మన సాహితి) 'వ్యాస సంపుటి 
సంపాదకుడు : ఆచార్య 5. జోగారావు. చల? 

రచయితల సహకార సంఘము, గుంటూరు, 1978: 

శివతత్త్వసారము : మల్లికార్జున పండిత (ప్రణీతము ..' 

క ష్టోష్యతికా కార్యాలయము, టా. - 1068. 

శ్రీ ఆరవిందుని పురుషో త్తమ తత్త్వము : "తీ వేలూరి శివరామశాన్ర్రి 
సాధన (గ్రంథమండలి, తెనాలి "నవంబరు! ౨4; 1967: | ॥ 
శ్రీ ఆరవిందుల సందేశము - వారి ఆశ్రమము | 
అనువాదకులు -:' శ్రీ గడియారం వేంకట శేషశాన్రీగారు వ్‌ నే 


| ప్రొద్దుటూరు థ్రీ అరవిందా[శమ తెలుగు (పచురణ శాఖ, 21-2-1954. 
108. 


శ్రీ అరవిందులు అతి మానసిక అవతార మూర్తి క 

సంపాదీకులు : V. మన్‌ మోహన్‌రెడ్డి, " శ్రీ ఆరవింద శతజయంతీ 
సంపుటము, 'ఆగష్టు, 15, 1972, వ. 

Institute: of Human studies, ‘Hyderabad-7. 

శ్రీ పండితారాధ్య చర్మెత : పాల్కురికి సోమనాథకవి (ప్రణీతము 

పరిష్క_ర్త ':'డా॥ చిలుకూరి నారాయణరావు . స ~~ 

ఆంధ్ర (గంథమాల - 1989. షొ 
శ్రీమద్భాగవత (ప్రకాశ పు : ఎక్కిరాల కృష్ణ మాచారో క 

World teacher trust, 1977, 





అనుబంధం-38 ‘ 498, 


106. 


107, 
_ ఈఉ (౮. సత్యనారాయణ, 


108, 


109. 


110. 
111 
112. 
118, 
114. 
116. 
116. 


117. 
118. 


శ్రీ మహాభాగవతము : బమ్మెర పోతన 
ఆం(ధపదేశ్‌ సాహిత్య అకాడమీ, జనవరి, 1977. 


శ్రీమాత. శతజయంతి సంపుటము : సంపాదకులు ౫. మన్‌ స్మోహన్‌ రెడ్డి, 


Institute of Human studies 21 ఎల 1978. 


గ 


(శ్రీ లలితా రహస్యశామ సహస గూ గూఢార్థదీపిక 
రాచకొండ వేంకట కోట్టేశ్యరరావు : (ప్రకాశకులు, శ గ్రంథకర్త ర; 19 72, 


థీ వీర|బ హ్మం ద్రస్వాములవారి సంపూర్ణ చ చరిత్ర = జవంగుల నాగ 


భూషణశర్మ, (ప్రకాశకులు ఇ జవంగుల నాగభూషణదాస్తు నన్‌ 
స త్తెనసల్టి, గుంటూరు జిల్లా, 1979. - 


ఫ్రీ వీ లేశ లింగ యుగము (19 వ శతాబ్ది sins తరతమ) 
కల్లూరు వేంకట నారాయణరావు 1965. 

థీలీ సాహిత్యం : కూర్చరి “Kv. రమణారెడ్డి, | 

శతీశ్రీ షష్టి పూర్తి రి సన్మానస సంఘం, క జనవరి, 1970. 

సంగ హాం ధ విజ్ఞాన కోశము - సంగ్రహ ఆంధ విజ్ఞాన bua 
హౌదరాదాదు, 1970. + 

సరస్వతీ స్మామాజ్యమ్‌. - అయ్యంకి వేంకటరమణయ్య సన్మాన సంచిక, 
(ప్రకాశకులు: పేకుమళ 7 రామచందరావు. , | i 
సర్పయాగం : రెంటాల గోపాలకృష్ణ, ప ల ప hr Pca 
నవోదయ పబ్దిషర్స్‌, విజయవాడ, ఫ్మిబవరి, 1957. -౧ ౨౩ 
సాగుతున్న యాత : ఆచంట జానకిరామ్‌, ఆదర్శ డ్రంరమండరే, 
విజయవాడ, 1968. క 

సారస్వత నవనీతమ్‌ : దేవులపల్లి రామానుజరావు 

ఆం(ధసారస్వత పరిషత్తు, హైదరాబాదు, నాల్గవ ముద్రణ, 1955. 
సారస్వత మూర్తులు : ఆంధప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, 1969. సల్లు ఇం 
సారస్వత వ్యాసముక్తావళి : డా॥ బూర్గుల రామకృష్ణరావు, . న 
ఆంధసార స్వత పరిషత్తు, హైదరాబాదు, దుర్ముఖినామ "సంవత్సరం 








494 రాయ।ప్రోలువారి రచనల పరిశీలన-త త్వవివేచన: 

119. సారస్వత వ్యాసములు : సంపుటములు 1-4 
ఆం|ధపదేళ్‌ సాహిత్య ఆకాడమి, హైదరాబాదు, 1969- 71, 

120. సాహితీ'సమితి రజతోత్సవ సంచిక, డిసెంబరు, 1946. 

121. సాహిత్యంలో దృక్పథాలు : R.5. . సుదర్శనం - జనసరి 1968. 

122, సాహిత్య దర్శనము : కు, V. R. నరసింహం. ESE పబ్లిషర్స్‌, 
విజయవాడ. స్ట 

128. సాహిత్య పరిచయం (1875-1975); ఇర్మీదగంట్‌ శ్రీకాంత శర్మ, 

" నవోదయ పబ్దిషర్స్‌, విజయవాడ -=2, 1978. 

124. సాహిత్య వివేచన : మద్దూరి సుబ్బారెడ్డి, ఏపిల్‌ 1974. 

125. హేహత్య శిల్చ సమీక్ష : పింగళి లక్ష్మీకాంతం, 1976. 

మాధవి బుక్‌ సెంటర్‌, హైదరాబాదు. 

126. సాహిత్య సంపద : (ప్రథమ భాగము - పిల్లలమట్టి హనుమంతరావు, 
శారదా పీఠము, గుంటూరు, మే 1949. 

పళి్రిళలు' : 

1, అభ్యుదయ. ణి 

లై 49 ధప| తిక ఉగాది సంచికలు. 

తి -ఆంధ్మప్రభ, విన పత్రికలు: 

4. అంధ భూమి (మాస పత్రిక). 

ర్‌, కిన్నెర. 

రి... కృష్ణాపష్యతిక. 

7. జయంతి. 

ర. తరుణ. 

9. నందిని, 

10. నవభారత. 
గ్ల స్టా. 

th; (ప్రతిభ. సా శ 

12. భారతి. 

“శ. సాహితి, 








ఆనుబరభం. 8 425. 


సంస్కృతం : rte 3 
1. అభిజ్ఞాన శాకుంతలం = కొళిడాను 

2. అమరకోశం = అమరసింహుడు 

శి, ఈశావాస్యోపనిషత్తు సల క 
శ. ఉత్తర' రామచరిత - భవభూతి ' 
ర్‌, బుగ్వేదం , ఖై | 

6. కుమార సంభవం - కొళిదాసు 

7. శేనోపనిషత్తు 

ఈ. గేత గోవిందం = జయబేవుడు 

9. ఛాందోగ్యోపనిషత్తు 

10. - తై తీ ఠీయోపనివత్తు 

11 బృహదార ణ్యకోపనిషత్తు 

12. భగవద్గీత 

18. మనుసంహిత 

14. .మాళవికాగ్ని మితిము - కాళిదాసు 

15. మేఘసందేశం = కాళిదాసు 
16. రఘువంశం - కాళిదాసు 

17. శంకర (గంథరత్నావళి _ శ ంకరాచార్యులు 
18. థ్రీ మహాభారతం - వ్యాస మహర్షి 


RRP-28 


426! రాయ ప్రోలువారి రచనల పరిశీలన -త త్తరవివేచన' 


English : 


1. A Critical Survey of Indian: Philosophy: 
Dr. Chandradhar Sharma. 
Pub. Motilal Banarsidass, 1976. 


2. A Source book in Indian Philosophy; జ 
S. Radhakrishnan and Charles A. .Moore .. Princeton - 
New Jersey - 1973. OE 

3. Current Scene qf Telugy Literature. 
Kavisena - Narasaraopet. .. ఫ్‌ 

4. Early history of the Vaisnava Faith sd Movement in 
Bengal - 5. K. De. 
Pub. K.L. Mukhopadhyay, Calcutta, Second Edition, 
Dec - 1961. 

5, Eastand West in Religion - 5. Radhakrisfian. 
George Allen & Unwin Ltd., London, Fourth impréssion,. 
1958. 

6. Eastern Religions and Western Mout 
S. Radhakrishnan. Oxford University Press, Third 
Impression, 1977. 

7. Encyclopaedia of Philosophy - Vol. 5 & 6. 
Collier MacMillan Publishers, London, Reprint edition- 
1972. 

8. English Critical Essays — Ninctseiith soa 
Jones, Edmund. D, Ozford University: ag London, 
1971. . 

9, English Romantic న! Edited by M. H. Abrams 
Edition, 1974. ' సల | 

10. Essays in Criticism and Comparative Poetics - 
K. Vishwanatham, Andhra University Press, Waltair, 
1977. 

11. John Keats - The complete poems. 
Edited by John Barnard, Penguin Education, 1973. 

12. Literature and Philosophy, Richard Kuhns, Routledge టా 
Kegan Paul, London - 1971. క న 

13. Sanskrit Poetics - 5. K. De : Firma K.L. . 
Mukhopadhyay - Calcutta, Second Edition 1960: - 


అనుబంధం-4 427 


14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 


21. 


22. 
23. 


"24, 


25. 


Some Problems of Sanskrit Poetics, S.K. De Firma 
K. L. Mukhopadhyay, Calcutta, 1959, 

Sri Aurobindo - Navajata, National book trust of India, 
Revised Edition, Dec - 1976. 

Starlit Dome. (Studies in thé Poetry of Vision). 
Wilson Knight. Methuen & Co Ltd. 1968. 

The Abhijnana Sakunthalam of Kalidasa. , 
Edited by 'M. R. Kale, Motilal Banarsidass, Delhi 
Tenth Edition 1977. 

The New Encyclopaedia Britania. 

15th Edition, Chicago, Helen Hemingway Benton 1977. 
The Number of Rasas By V. Raghavan, 1940. 

The Mother : By Aurobindo 

Sri Aurobindo birth centenary, Library Vol. 25, Sri 
Aurobindo Ashram, Pondicherry 1972. 

The Romantic Agony; Mario Praz, 

Translated By Angus Davidson, Oxford University Press» 
1933. 

The Romantic Imagination - C. M. Bowra. 

Oxford University Press, London, 8th Edition, 1978. 
The Symposium, Plato - Walter Hamiton (Translator) 
Penguin Books, 1975. 

Twentieth Century Literary Criticism; a reader. 

Edited By David Lodge. 

Second Edition - Longman - London, 1975. 

Wordsworth - Walter Raleigh 

Edward Arnald & Co - London; Twelfth Impression, 
1939. 


పాణ pI 


తప్పు-ఒప్పుల పట్టిక 


జ 
వ. 


పుట వరున తప్పు ఒప్పు. 
81 *ఆ,సూ. 11 +*arz Praz 
88 8 “ Creater Creator 
84 18 Ancien Ancient 
89 7 I sabella Isabella 
89 ఆ,సూ. మొదటి పంక్తి తిరిది 
ముదించబడింది 
40 8 అభి ప్రాయంలో అభిప్రాయంతో 
41 22 విబిదాస్‌ ఎబిదాస్‌ 
42 ఆసూ. ఉల్లభించబడింది ఉల్రేఖించబడింది. 
45 6 గ్రంథమందలి (గ్రంథమండలి 
49 ర్‌ envalved evolved 
ర్‌ి 9 వర్ణల్లో వర్ణనల్లో 
52 15 వ్యర్థపదాలలో చ్యర్థపదాలతో 
ర్‌4 18 (పాచీన కవిత్వం (ప్రాచీన కవిత్వంలో 
58 le వరలు వర్ణనలు 
ర్‌రి 10 నిత్యపరిచయాలై న నిత్యపరిచితాలై న 
67 14 ఐశ్వరం ఐశ్వర్యం 
71 19 (గాంధీజీ) గూర్చిన (గాంధీజీ గూర్చిన) 
78 అ.సూ. 1 నవ | నవ్య 
75 12 దిదుకులది దిద్దుకుంది kL 
85 28 కబలింప కబళింప ల 





* అ,స్తూ. + అధః సూచి, 





480 


87 
92 

128 
128 


180 ., 


185 
_ 186 
144 
167 
172 
180 
182 
184 
197 
198 
205 
205 
205 
205 
208 


209 


221 
286 
244 


249 


291 
291 
292 
298 


18 
ఆ,సూ. 5 


యెద వీ 


_ప్రయోధర 


వ్యక్తికరణ -”. 
ముఖ ష్‌ 
వేదుకులు . 
వియమాల 
కామోరార్పణ . Wu (1 
sus వము 
వాతావరణ " "' 
అల డల. 1 
ఆవ్య క్షం - 
కలమంత' * - 

శ కుంతలమై 
దేశభక్తిని 

non: - 
చింతనను 
స్థయిర్యానిక్సి, 

లా 

ఆదరంగా 

పియర్స్‌ 

కాంగెస్‌కు 


ననులేత 


ముఖం 

పూజా 
అచవిందునీ 
గారిది 

పూలు 
సందర్భ ంతో 
చెళుకు 


ఖీ ఫైర్యానికి 


యెదవీ 

వయోధీర 
వ్య క్రీకరణ 
సుఖ 
వేడుకలు 
నియమాల 
కౌమారార్పణ 
భణితి 
వాతావరణం 
అం 

ఆ అవ్యక్తం 
కలమం|త 

శ కుంతలపె - 
దేశభక్తుని 

nor « 

చింతనకు 


అబ్బ 
>? 


" ఆదర్శంగా 


పియర్సన్‌ 

కాం గెన్‌కు 

నునులేత 

ముఖ్యం. 

పూజ 

అరవిందుని _ 
వారిది “ "జ్యా 
పూల 

సందర్భంలో 


జట 


ప భటెజకును:? + 


298 


802 
805 


809 = 
826 


888 
888 
886 
888 
888 
846 
849 
865 
868 
870 
379 
876 
881 
884 
896 
896 


ఆ.సూ.6 
ఆ.సూ.ల 


టీ 


అ,సూ, 


y hl 


14 


10 
19 


అ,సూ. 8 
12 


26 
18 
18 
11 


26 





Add- 


Sathaye 
Obiously 
తిరులెమ్బాపు ' 
"పేమ 
విలీనం 
లిరుక్కులోని 
తెచ్చి 

ప్యుతుక తనన్‌ 
పూర్ణం 
బాయతేసి 

పరీ 

శోకా 

నెవంద 

వ 

నాటురె 

అలలకు 

ఆంటే 
ఉద్దరించినది 
తెలుగుదనం 
దీర్ణాయుతస్తు 


= 
వ. 


481 


స్వరూపసిద్దము వ ఇది 
సహజముగానే సిద్ధించినది 

Sthaye 
Obviously 
తిరువెమ్బావు 
(పేమ 

విలీనం చేసుకుని 
“లిరిక్కు.లోని 
తెచ్చి 
పు[తుకతనన్‌ 
పూర్ణ 

బాయలేని 

పరం 

శోక 

నెవండ 

(పజ. 

నాటరె 

లలమ 

ఉంటే 
ఉద్ధరించిసది 
తెలుగుదనానికి 
దీర్దాయురస్తు 


4 


చిరునామా : 


డా॥ ఎం. లావణ్య సరస్వతి 
ఫాట్‌ 8 - విద్యుత్‌ టవర్స్‌ = 2 


"7-1-29 


అమీర్‌ పేట, హైదరాబాదు - 500 016 
ఫోన్‌ : 22665 5౪ 


జననం 


స : 
విద్యాభ్యాసం : 


వ 18-8-1946. 








ఎం.ఏ; 1976 ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ 
ఫస్టుగా డిస్టింక్షన్‌లో ఊ త్రీర్దలయ్యారు. శ్రీ గురజాడ అప్పారావు 
బంగారు పతకాన్ని శ్రీ మాడపాటి హనుమంతరావు బంగారు 
పతకాన్ని పొందారు, 
ఎం+ఫిల్‌, : 1978 - ఉస్మానియా విశ్వవిద్యాలయం, 
పార్ట్‌ 1లో యూనివర్సిటీ ఫస్టు. 

పరిశోధనాంళం : విశ్వనాథవారి పురాణ వైర గంథమాల, 
పిహెచ్‌ డి: 1988 హైదరాబాదు విశ్వవిద్యాలయం 

తెలుగు శాఖలో మొట్టమొదటి పిహెచ్‌ డి. 


వ్యాపకాలు ః వివిధ పత్రికలలో సాహిత్య వ్యాసాలు (ప్రచురింపబడ్డాయి. ఆకాశ 


వాణి హైదరాబాద్‌ కేంద్రం నుంచి సాహిత్య ప్రసంగాలు, కవితలు, 
చర్చలు, కుటుంబ గాథారూపకాలు (పసారమయ్యాయి. "సెమి 
నార్జలో సాహిత్య సభలలో (పసంగిస్తుంటారు. హైదరాబాదు 
దూరదర్శన్‌ ఫానల్‌ మెంబరు, ఆంధ సారస్వత పరిషత్‌ మహా 
* జనసభ సభ్యులు, బపు సాహిత్య సంస్థలలో సభ్యత్వం. య 


బోధనా వ్యాసంగం : 1979 వ సం॥ నుంచి 88 వరకు రిసర్చ్‌ స్కాలరుగా 


హైదరాబాదు విశ్వవిద్యాలయంలోను 1988 నుంచి 84 వరకు 
COSSHIP స్కీము [క్రింద వివేకవర్ధిని డిగ్రీ కళాశాలలోను 
బోధించారు. ఓ పెన్‌ యూనివర్సిటీలో కౌన్సెలర్‌ గా, ఉస్మానియా 
యూనివర్సిటీ అనుబంధ కళాశాల R.B.V.R R. మహిళా క 


లోనూ హైదరాబాదు విశ్వవిద్యాలయంలోనూ. పార్ట్‌ టైమ్‌ లెక 


రరుగా 1984 నుంచి 87 వరకు మూడు సంవత్సరాలపాటు మూడు 
విశ్వవిద్యాలయాలలో బోధనను ఏకకాలంలో నిర్వహించారు. 


1987 నుండి హైదరాబాదు విశ్వా విద్యాలయంలో లెక్బరరుగా 
పనిచేస్తున్నారు. 


